మాఘి మాహొత్యము 


వడ్లపూడి పెద్దయ కవి ప్రణీతము 


సంపాదకుడు 
సూర్యదేవర రవికుమార్‌ 


తోడ్డాటు 
మిక్కిలినేని రామకోటేశ్వరరావు 


ప్రచురణ 


రావి మోహనరావు కృష్ణకుమారి దంపతులు 
చీరాల, ప్రకాశం జిల్లా గ్ర 


గ 


మాఘమాహాత్యము 
ప్రాచీనాంధ్ర ప్రబంధము 
వడ్లపూడి పెద్దయకవి ప్రణీతము 


MAAGHA MAHAATMYAMU 
OLD TELUGU CLASSIC 

By 

Vadlapudi Peddaiah Poet 


ISBN 978-81-900357-8-1 


సంపాదకుడు : 
సూర్యదేవర రవికుమార్‌ 


తోడ్పాటు : 
మిక్కిలినేని రామకోటేశ్వరరావు 


ప్రథమ ముద్రణ : 
డిసెంబరు, 2016 


ప్రతులు : 500 
వెల: రూ. 150/- 
ప్రతులకు : 


1. రావి మోహనరావు 
404, జంజానం కాంప్లెక్స్‌ 
1వ పోలీస్‌ స్టేషన్‌ ఎదురు 
చీరాల - 528 155 

PA సూర్యదేవర స్వరూపరాణి 
64, పరమేశ్వరి టవర్స్‌ 
4వ లైను, లక్ష్మీపురం 
గుంటూరు - 522 007 


ముద్రణ : 
కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
హైదరాబాద్‌ 


Editor : 
Suryadevara Ravi Kumar 


Assistance : 
M. Ramakoteswara Rao 


First Edition : 
December, 2016 


No. of copies : 500 


Price : Rs. 150/- 


For Copies : 


1. Ravi Mohana Rao 
404, Janjanam Complex 
Opp. 1 Town Police Station 
CHIRALA - 523 155 


2. Suryadevara Swarupa Rani 
S4, Parameswari Towers 
4th Line, Lakshmipuram 
GUNTUR - 522 007 


Printed at : 


Karshak Art Printers 
Hyderabad 


న్య 
ళ్యం 


విన్నపము 

అముద్రితములుగా ఉన్న ప్రాబీన కావ్యములను వెలుగులోనికి తీసుకురావటం 
ఈనాడు ఒక మవాయజ్ఞమే. శ్రీ నూర్యదేవర రవికుమార్‌గారు 16వ శతాభ్దవు 
అముద్రిత కావ్యం చమూఘమాహాత్యమును వెలుగులోనికి తేవాలని 
సంకల్తించటం హర్షణీయం. ఇది వాయువురాణమునకు నంబంధించిన 
రచన. ఇంతవరకు తెలుగులో వాయువురాణ వద్యరచనలు వెలువడలేదు. 
దీని తాళపత్ర ప్రతి కావీని మాకందించి సహకరించిన మి(త్రులు తిరుపతిలోని 
శ్రీవేంకటేశ్వర (ప్రాచ్చవరిళోధనాలయ విద్వాంనులు డా. వేంకటేశ్వరరెడ్డి 
గారికి ప్రతేక క్రతజ్ఞతలు. ఈ (గ్రంథాన్ని తెలుగు భావాభిమానులందరూ 
ఆదరించవలనినదిగా విన్నవించుకొంటున్నాను. 


-రావి మోహనరావు 


లీ 


న్య 


శ్వ 


(ప్రశంస 


అతడు శోభన రావి వంశాబ్దీచంద్రు 
డమలచిత్తుడు కృతపుణ్యు డాప్తజనుడు 
సంస్క ్రతాంధ్రసరస్వతీ సతిసుతుండు 
పేరు మోహనరావు గంభీరగుణుడు. 


ఒక వావిళ్ళకు సాటిగ 

ప్రకటించెను సంస్కృతాంధ్రభాషాకృతులన్‌ 
ఒకరిని యాచింపక పూ 

నికతో లక్షలు వ్యయించి నిరుపమదీక్షన్‌. 


అసమానపాండితీనిధు 

ల సమాదరణమ్మొనర్చి లఘుటీకలతో 
ఖుసిమీర గృతులు తేగా 

రసవత్మవితామృతము గ్రోలి రంజిలిరి బుధుల్‌. 


పంచవ్యాఖ్యలతో ప్రక 

టించెనుగా మేఘదూత మెల్లరు పొగడన్‌ 
కాంచనము పద్మరాగం 

బంచితయుతి నొప్పునటుల నది యొప్పారెన్‌. 


ఘన జీయాలజిశాస్త్ర బోధకుడిగా కాలేజిలో పాఠముల్‌ 
అనయంబున్‌ బ్రవచించునాత డిపు డాహా! యాంధ్ర గీర్వాణ కా 
వ్యనికాయంబుల వెల్వరించు ఘనుడై యాచంద్రతారార్మ కీ 

ర్తిని గాంచెన్‌ తన ధర్మపత్నియుతుడై శ్రీ రావి మోహన్‌ భలీ ! 


ఇట్టి మహానుభావుని నహీనయశోధను నార్యమిక్రు ని 

ప్పట్టున తెన్గుసీమ కవిపండితకోటి కెలంకులందు గ 

న్పట్టు సురద్రుమంబు బ్రతిభాధ్యుని నద్యత నాంధ్రభోజ స 

మ్రాట్టుని రావి మోహనుని ప్రస్తుతి సేయ దరంబె యేరికిన్‌. 
-రవికుమార్‌ 


భారతీయుల ఆధ్యాత్మిక ధార్మికచింతనకు మూలాలు వేదాలు. వారి జీవన 
విధానానికి, ఆచార వ్యవహారాలకు మార్గదర్శకాలు పురాణాలు. విశ్వానికి సృష్టి 
స్థితి లయ కారకుడైన ఒక పరతత్తాన్ని తెరవెనుకకు నెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరు 
లనే త్రిమూర్తులను తత్మర్తలుగా ఏర్పరచుకొన్నాక వారి వారి తత్వాలను మహత్వా 
లను విస్తరించి వివరించేందుకు రచించబడినవే పురాణ గ్రంథాలు. ఆ (త్రిమూర్తుల 
తత్త్వ వ్యాప్తికై ఒకొకరికి ఆరేసి పురాణాల చొప్పున మొత్తము 18 పురాణాలు 
రచించబడ్డాయి. కాలక్రమంలో ఈ పురాణాలకు ఉపపురాణాలు సుమారు 
యాభైవరకు సృష్టించబడ్డాయి. ఈ పురాణాలలో భౌగోళిక, చారిత్రక, జ్యోతిష, 
మంత్ర, వాస్తు, వంటి అనేక శాస్త్రవిషయాలు చొప్పించబడి అవి ఒక విజ్ఞాన 
సర్వస్వాలుగా రూపొందించబడ్డాయి. ఈ 18 పురాణాలలో మొత్తం నాలుగులక్షల 
శ్లోకాలున్నట్లు ఇవి క్రీ.శ. పదవ శతాబ్దినాటికి ప్రచారంలో ఉన్నట్లు పరిశోధకులు 
ప్రకటించారు. వీటి ప్రధాన ధ్యేయం మానవులను సన్మార్గంలో నడిపించటమే. 
ప్రాచీనమైనదైనా ఆధునికమైనదే అనే అర్థంలో 'పురాఅపి నవం” అన్న వ్యుత్పత్తితో 
పురాణ శబ్దం ప్రసిద్ధిచెందింది. ఈ పురాణాల పేర్లు భాగవత పురాణంలో ఇలా 
చెప్పబడ్డాయి. 

బ్రాహ్మం పాద్మం వైష్ణవంచ శైవం లైంగంచ గారుడమ్‌ 

నారదీయం భాగవతం ఆగ్నేయం స్మాందసంజ్ఞికమ్‌ 

భవిష్యం (బ్రహ్మవైవర్తం మార్మందేయంచ వామనమ్‌ 

వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్‌. 

వీటిలో (బ్రహ్మ, (బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, మార్మండేయ, భవిష్య, వామన 
పురాణాలు బ్రహ్మపురాణాలుగా; విష్ణు, నారద, భాగవత, గరుడ, పద్మ వరాహ 
పురాణాలు విష్ణుపురాణాలుగాా మత్స్య, కూర్మ,లింగ. శివ, స్మంద, అగ్ని పురాణాలు 


శివపురాణాలుగా ప్రసిద్ధిచెందాయి. (బ్రహ్మపురాణాలు రాజసతత్త్వానికి, విష్ణు 


vi మాఘమాహాత్యము 


పురాణాలు సాత్వికతత్తానికి, శివపురాణాలు తామసతత్త్వానికి ప్రతీకలుగా 
కొందరు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న వాయు భవిష్యోత్తర పురాణాలు 
ఈ 18 పురాణాలలో కన్పించవు. భవిష్యోత్తరపురాణానికి బదులు భవిష్య 
పురాణము కన్పిస్తుంది. వాయుపురాణ విషయానికివస్తే కొందరు బ్రహ్మాండ 
పురాణమే వాయుపురాణమన్నారు. మరికొందరు శివపురాణమే వాయుపురాణ 
మన్నారు. అంతర్జాతీయ గీతా సంస్థ వాయుపురాణాన్ని గ్రహించి బ్రహ్మవైవర్త 
పురాణాన్ని విడిచిపెట్టింది. వాయుపురాణాన్ని విడిచిపెట్టిన వారందరూ శివ 
పురాణాన్ని గ్రహించారు. మోతీలాల్‌ బనార్సీదాస్‌వారు పురాణాలకు ఆంగ్లాను 
వాదాలను ప్రకటిస్తూ మొత్తం 22 పురాణాలను (గ్రహించారు. వీటిలో శివ 
వాయు పురాణాలతో పాటు దేవీభాగవతం, కాళికాపురాణం, విష్ణుధర్మోత్తర 


పురాణాలు ఉన్నాయి. 


తెనుగు కవులు 18 వ శతాబ్దినుండే సంస్కృత పురాణాలను అనువదించటం 
ప్రారంభించారు. ఇప్పుడు లభిస్తున్న తెలుగు పురాణాలలో మార్మండేయ పురాణమే 
మొదటిది. (ప్రాచీన తెలుగు కవులు ఎవరెవరు ఏయే పురాణాలను అనువదించారో 
గమనిద్దాం. 


1. బ్రహ్మ పురాణము - చక్కిలేటి రాజగోపాలం 18-19శ 


2. పద్మ పురాణము - కమలనాభామాత్యుడు (శ్రీనాథుని తాత) 
మడికి సింగన (15శ. 5ఆ.) 
కామినేని మల్లారెడ్డి (16-17శ. ము. 1928) 
త్రిపురాన తమ్మయ్యదొర 


తి. మత్స్య పురాణము - హరిభట్టు (16శ.) 
లింగమకుంట రామకవి (16-17శ.) 
కాణాదము పెద్దన సోమయాజి (18శ.) 
మండ కామేశ్వరకవి(19శ.) 
అడవి సాంబశివకవి (19శ.) 


పీఠిక vii 


4. కూర్మ పురాణము 


న్స మార్మండేయ పురాణము 


6. బ్రహ్మవైవర్త పురాణము 


7. స్మాంద పురాణము 


రి. లింగ పురాణము 


9. గరుడ పురాణము 


10. వాయు పురాణము 


రాజలింగకవి (5 ఆ.) 
మండ కామేశ్వరకవి (194.8 ఆ.) 
తిమ్మరాజు లక్ష్మణరావు (19శ.) 


మారన (13శ. 8 ఆ. ము.) 
ఎల్లకరి నరసింహకవి (16శ. ద్వి.) 
తిమ్మరాజు లక్ష్మణరావు (19శ.) 
పొన్నతోట జెబళకవి 

మండ కామేశ్వరకవి (19శ. 8ఆ.) 
పర్వతమంత్రి లింగన్న 


గోపీనాథము వెంకటకవి (19శ.) 
చిలకపాటి వెంకటరామానుజ శర్మ(19శ. వ) 


లింగారెడ్డి 

కాశీఖండము - శ్రీనాథుడు(15శ. ము.) 
కార్తీక మాహాత్యము - మేరంగి వెంకటయ్య 
బ్రహ్మోత్తరఖండము -పిడపర్తి బసవయ్య(15 శ.) 
పట్టమెట్ట సోమనాథసోమయాజి (16 శ.) 
శ్రీధరమల్లె వెంకటరామకవి (18శ. 5 ఆ.ము) 
పాతకోట మల్లయ్య 

చిలకమర్తి రామానుజ శర్మ (19 శ.) 


తెనాలి రామలింగకవి (16 శ.) 


పింగళి సూరన (16 శ.) 
మండ కామేశ్వరకవి (19 శ.) 


మాఘమాహాత్యము - 
పిల్లలమల్టి పినవీరన (15 శ.) 
వర్లపూడి పెద్దయ (17 శ. 5 ఆ.) 


viii మాఘమాహాత్యము 


11. వామన పురాణము - లింగమకుంట రామకవి (16 శ.) 
పొన్నతోట బెబళకవి (16 శ. 10 ఆ.) 


12, విష్ణు పురాణము - పశుపతి నాగనాథుడు (14 శ.) 
వెన్నెలకంటి సూరన 
కలిదిండి భావనారాయణ (16 శ. 4 అం. ము.) 
పిడపర్తి సోమనాథుడు (16 శ.) 
వెణుతురుపల్లి వెంకటకవి (16 శ.) 
దిట్టకవి వెంకటకవి (17 శ.) 
తుపాకుల అనంతభూపాలుడు (17 శ.వ. ము.) 
పొందూరు అచ్యుతామాత్యుడు(19 శ. 6 ఆ) 
కళ్ళేపల్లి నరసింహస్వామి (19 శ.) 
ముడుంబి అప్పయ్యదీక్షితులు 
తాడేపల్లి సీతారామస్వామి 

13. వరాహ పురాణము - నంది మల్లయ, 
ఘంట సింగయ 
హరిభట్టు (17 శ.ము.) 
మండ కామేశ్వరకవి (19 శ.) 


(15 శ. 12 ఆ. ము.) 


14. భవిష్యోత్తర పురాణము 


15. భాగవత పురాణము - పోతనామాత్యుడు (15 శ. 12 సృం. ము) 
దోనూరి కోనేరునాథుడు (16 శ.) 
జంపల్లి కొండపార్యుడు (174. ద్వి.) 
ఇంకా జంటకవులు - 
బొప్పరాజు గంగన, హరిభట్టు 
శ్రీరామనరసింహమూర్తి కవులు వంటివారు 
కొన్ని కొన్ని స్మంధాలను అనువదించారు. 


16. నారదీయ పురాణము అల్లాడ నరసింహకవి (8 ఆ.ము) 


17. అగ్ని పురాణము 
18. బ్రహ్మాండ పురాణము - కావూరి ఎల్లన (5 ఆ.) 


పీఠిక ix 


పై వివరాలను గమనిస్తే ప్రాచీన తెలుగు కవులు 16 పురాణాలను పూర్తిగానో 
పాక్షికంగానో అనువదించినట్లు కన్పిస్తుంది. అత్యధిక కవులు విష్ణుపురాణాన్ని 
అనువదించటం గమనించవచ్చు. అలాగే ఈ 18 పురాణాలలో చేరని నృసింహ 
పురాణాన్ని అనేకులు అనువదించారు. వారి పేర్లివి. వేములవాడ భీమకవి, 
ఎజ్టాపైగడ, హరిభట్టు, ప్రోలుగంటి చెన్నమంత్రి, బారిగడుపుల ధర్మయ్య, దామెర్ల 
వెంకట్రాయుడు, కొటికలపూడి కోదండరామకవి, ముత్యాల లక్ష్మీనరసయ్య. 
ఇంకా పురాణమన్న పేరుతో రచించబడిన (గంథాలనేకమున్నాయి. వాటిలో 
కొన్ని కులపురాణాలు, కొన్ని స్థలపురాణాలు, మరికొన్ని వివిధ మత పురాణాలు. 
ఆ వివరాలూ చూద్దాం. 
1. అరుణాచల పురాణము - పెదపాటి సోమనాథుడు 


2. ఆదిత్య పురాణము - ఎలకూచి ఆదిత్యుడు 
(బాలసరస్వతి తమ్ముడు) 8 ఆ. 

8. ఆది పురాణము - సర్వదేవుడు అనే పొన్నకవి, 
తెనాలి రామలింగడు 

4. కన్యకా పురాణము - ఇటుకల తిరుమలశెట్టి; 
కొండమడుగు పుల్లయ్య (ద్వి) 

5. గౌడ పురాణము - మల్లికార్జున సిద్ధయోగి 

6. చెన్నబసవ పురాణము - అత్తలూరి పాపకవి (18 శ.) 

7. దేవాంగ పురాణము - భద్రకవి లింగకవి 

రి. పర్వత పురాణము - పోతమరాజు 

9. బసవ పురాణము - పాల్కురికి సోమనాథుడు (ము) 
పిడపర్తి సోమనాథుడు 

10. భార్గవ పురాణము - బహిరీ రామనాయకుడు (ము), 
కాండూరి వెంకటదాసు 


11. భీమేశ్వర పురాణము శ్రీనాథుడు (ము) 


x మాఘమాహాత్యము 


12. మనువంశ పురాణము - పోచిరాజు వీరన 
13. మతీబసవ పురాణము - బచ్చు సిద్దుడు 


14. మల్లు పురాణము - నుదురుపాటి వెంకన్న 

15. మాత పురాణము - బడబాగ్ని రామచంద్రుడు 

16. విశ్వకర్మ పురాణము - ముమ్మకవి, వేంకటాచార్యుడు (ము. 10ఆ.) 
వైశ్య పురాణము - భాస్మరాచార్యులు 

18. శ్రీపర్వత పురాణము - నాగులూరి శేషనారాధ్యుడు (ము) 


ఇటువంటివి మరికొన్ని ఉండవచ్చును. అష్టాదశ పురాణాలలోని పద్మ, 
స్మాంద, వాయుపురాణాలలో గల మాఘమాహాత్యాన్ని వర్ణించే భాగాలను ఈ 
క్రింది కవులు తెనిగించారు. 


పింగళి సూరన 

వర్లపూడి పెద్దయ - వాయు పురాణము 
విజయరంగ చొక్కనాథుడు 

ములుగు బుచ్చయ్య 

వేదాంతం శేషాచార్యులు - పద్మ పురాణము 


వడ్డేపాటి నిరంజనశాస్తి 
పోతరాజు లక్షీ శ్రనరసింహకవి - స్మాంద పురాణము 


సుబ్బరాజు - పద్మపురాణము 


పైవాటిలో వాయుపురాణాంతర్గతమైన మాఘమాహాత్యమునకు అనువాదమే 
ప్రస్తుత గ్రంథము. 

వాయుపురాణము క్రీ.శ. 7వ శతాబ్దినాటికే ప్రసిద్ధముగా ఉన్నట్లు బాణుని 
హర్షవరిత్ర శివ అధ్యాయాన్నిబ ట్టి తెలుస్తున్నది. 112 అధ్యాయాలు గల ఈ 
పురాణాన్ని మొట్టమొదట క్రీ.శ. 1880, 1888 లలో రెండు భాగాలుగా కలకత్తా 
లోని ఏషియాటిక్‌ సొసైటీవారు ప్రకటించారు. ఆ తర్వాత అది 1895 లో 


పీఠిక xi 


బొంబాయిలోను, 1910 లో పూనాలోను ప్రకటించబడింది. దీని ఆంగ్లాను 
వాదాన్ని మోతీలాల్‌ బనార్సీదాస్‌ వారు 1897లో ప్రకటించారు. తిరిగి ఇది 
ఇప్పుడు పునర్ముద్రణ పొందింది. తెలుగు లిపిలో ఈ పురాణం పూర్తిగా 
ముద్రితమైనదో లేదో తెలియదు. 1920 లో వావిళ్ల సంస్థవారు సంస్కృత 
శ్లోకాలు, తెలుగు తాత్సర్యంతో ఒక మాఘమాహాత్యమును ముద్రించినట్లు 
ఆంధ్రవాజ్మయ సూచిక తెలుపుతున్నది. ఆ ప్రతి నాకు లభించలేదు. అది ఏ 
పురాణభాగమో తెలియదు. 1994 లో చెన్నైలోని శ్రీమధ్వసమాజంవారు కన్నడ 
భాషానువాదంతో 30 అధ్యాయాలు గల వాయుపురాణాంతర్గత మాఘమాహాత్య 
మును ప్రకటించినట్లు తెలుస్తున్నది. అందులోని కథాంశాలు ప్రస్తుత గ్రంథంలోని 
కథాంశాలతో సరిపోలుతున్నాయి. 


కాళిదాస మహాకవి తన కుమారసంభవ కావ్యంలో (10-43) కృత్తికలు 
మాఘమాసంలో సూర్యోదయ సమయంలో సురాపగలో పుణ్యస్నానం చేశారని 
తెలిపాడు. దీనిని బట్టి ఆకాలానికే మాఘస్నానాలు ప్రసిద్ధిలో ఉన్నాయని 
గ్రహించవచ్చు. అయితే ఈ విషయాన్ని నన్నెచోడుడు సూచించలేదు. 


మాఘమాహాత్య్యము అను ఈ తెలుగు పద్య గ్రంథమునకు కర్త ఒడ్డేపూడి 
పెద్దయకవిగా ఇప్పటివరకు చెప్పబడింది. శ్రీ కందుకూరి వీరేశలింగం గారు 
(తె.క.చ. మూడవ భాగము), వారి ననుసరించి శ్రీ ఆరుద్ర గారు (స.ఆ. సా. 6- 
8337) ఇలాగే చెప్పారు. ఈ అముద్రిత ప్రతిని గురించి వ్రాసిన శ్రీ నిడుదవోలు 
వేంకటరావుగారు (పాములపాటి బుచ్చినాయుడు స్మారక సంచిక త్రివేణి పుట 
46) కూడా ఇలాగే ప్రస్తావించారు. అయితే కవి తనను గురించి ఈ గ్రంథంలో 
తాను చెప్పుకొనిన 1-18 పద్యంలోని నాల్గవ పాదం ఈ తాళపత్ర ప్రతిలో ఇలా 
ఉన్నది. 


నునిచిన వొడ్డపూడి పురనాథుని పెద్దకవీంద్రచంద్రునిన్‌ 
ఈ తాళపత్ర ప్రతిని వాజ్మయ ప్రపంచానికి మొదట పరిచయం చేసిన మద్రాసు 
ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పుస్తకభాండాగారము వారు తమ “ట్రయన్నియల్‌ 


xii మాఘమాహాత్యము 


కేటలాగులో ఆర్‌.409 సంఖ్య క్రింద దీనిని వివరిస్తూ పై పద్య పాదాన్ని ఇలా 


ఉదాహరించారు. 
ననిచిన యొడ్డెపూండి పురనాథునిం బెద్దకవీంద్రచంద్రునిన్‌ 


తాళపత్ర ప్రతి పాఠములోని యతి దోషాన్ని సవరించటానికి అందులోని 
'నునిచిని ను 'ననిచిని గా సవరిస్తూ 'వొడ్డపూడి” ని 'యొడ్డెపూండి” గా మార్చారు 
అక్కడి అప్పటి పండితులు. శ్రీ వీరేశలింగంగారి కవుల చరిత్రలో ఈ పాదం 
ఇలా వ్రాయబడింది. 


నను బిన యొడ్డెపూడి పురనాథుని పెద్దకవీంద్రచంద్రునిన్‌ 

శ్రీ వీరేశలింగంగారి వద్ద గల తాళపత్ర ప్రతిలో ఈ పాఠమే ఉండి ఉంటుంది. 
దీని ననుసరించే కాబోలు శ్రీ ఆరుద్రగారు చిన యొడ్జెపూడి” అని చెప్పారు. 
అయితే వారెవరూ ఈ గ్రామం ఎక్కడిదో ప్రస్తావించలేదు. చిన లేదా పిన 
ఒడ్జెపూడి అనే గ్రామం తెలుగుదేశంలోని గ్రామ నామాలలో కన్పించదు. 

పై తాళపత్ర ప్రతిలో ఆశ్వాసాంత గద్యలలో కవి ఇంటి పేరు ఇలా 
వ్రాయబడింది. 


ప్రథమాశ్వాసము వొడ్డపూడి 
ద్వితీయాశ్వాసము వొడ్డపూడి 
తృతీయాశ్వాసము వొడ్లపూడి 
చతుర్థాశ్వాసము వొడ్డపూడి 


పైవాటిలో రెండవ అక్షరం 'డ్లౌ గా ఎక్కడా లేదు. పైగా తృతీయాశ్వాసములో 
అది వొడ్లపూడి గా ఉన్నది. వొ(వ) డ్రపూడి పేరుతో చిన, పెద భేదాలతో రెండు 
[గ్రామాలు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్నాయి. గ్రామ నామ 
విజ్ఞానశాస్త్ర నిష్ణాతులైన డా. యార్లగడ్డ బాలగంగాధరరావుగారు ఈ కవి నివాసం 
ఈ వడ్లపూడి కావచ్చునని ఒడ్జెపూడి అన్నపేరున ఏ గ్రామము లేదని చెప్పారు. 
“చిని అన్న పదం ఆశ్వాసాంత గద్యలలో కన్పించదు. కవి తనను ఆ పురనాథునిగా 
చెప్పుకొన్నాడు. దీనినిబట్టి పెద్దయకవి గుంటూరు జిల్లాలోని చినవడ్లపూడి నివాసి 


పీఠిక xiii 


అని, పెదవడ్లపూడి గ్రామానికి ఆనాటి గ్రామాధికారి అని స్పష్టమౌతున్నది. ఇతడి 
ఇంటిపేరు ఒడ్డేపూడి కాదని వడ్లపూడి అని సుష్పష్టము. ఈ వడ్లపూడి పేరే ఈ 
(గ్రంథంలో [గ్రహించబడినది. చిన, పెద వడ్లపూడి గ్రామాలు సమీప గ్రామాలే. 

పై కేటలాగులో కన్పించే 'ననిచిని అన్న పాఠం అర్ధవంతమైనదే. ననుచు 
అన్న క్రియాపదానికి పూచు, చిగురించు, ఇంపు, అతిశయించు వంటి అర్థా 
లున్నాయి. ననిచిన అంటే అతిశయించిన అని ఇక్కడ చెప్పుకొనవచ్చును కాని 
కృతిపతి గంగన కవిని ప్రశంసిస్తూ చెప్పిన 1-21 పద్యములో చిని అన్న 
విశేషణం కనిపిస్తున్నందున పై 1-18 పద్యంలోని చివరి పాదం “నను 
జినవడ్లపూడి” ఇత్యాదిగానే కవి చెప్పినట్లు భావిస్తున్నాను. 

మాఘమాహాత్యములోని ఆశ్వాసాంత గద్యలలో పెద్దయకవి తాను 
'శ్రీమద్వరాహగిరిలక్ష్మీనృసింహవరప్రసాదలబ్ధ సారస్వతవిచిత్రుడనని చెప్పు 
కొన్నాడు. కృత్యాది పద్యంలో శోభనాచల నృసింహుడు తన కృతిభర్తకు 
ఐశ్వర్యాదులు ప్రసాదించాలని ప్రార్థించాడు. పెద్దయ పేర్కొన్న వరాహగిరి 
ఎక్కడున్నదో తెలియదు. ఆ పేరున తెలుగునాట ఏ పర్వతము లేదు. వరాహగిరిని 
పందిమల అని అచ్చతెనుగులో కూడా చెప్పాడు కవి. ఆపేరనైనా తెలుగునాట 
ఒక పర్వతమున్నట్లు కన్పించదు. అయితే వరాహగిరి అన్న ఇంటి పేరు గలవారు 
ఉన్నారు. వారిలో ప్రసిద్ధులు మనకు రాష్ట్రపతిగా పనిచేసిన శ్రీ వరాహగిరి 
వెంకటగిరి గారు. ఇంత ప్రసిద్ధి గల పేరున ఉన్న గిరి ఎక్కడున్నదో! తమిళనాట 
సేలం దగ్గర ఒక వరాహగిరి ఉన్నట్లు తెలుస్తున్నది కాని అక్కడ నృసింహాలయం 
లేదు. 


ఇక శోభనాచలమన్నది కృష్ణాజిల్లాలోని విజయవాడ -నూజివీడు మార్గంలో 
గల ఆగిరిపల్లె దగ్గరి కొండకు పేరు. అక్కడ నృసింహాలయమున్నది. ఆ స్థల 
పురాణము ఆగిరిపల్లి గ్రామ కైఫీయత్‌ (కృష్ణాజిల్లా గ్రామ కైఫీయతలు ఆంధ్రప్రదేశ్‌ 
రాజ్య అభిలేఖాలయం, తార్నాక, హైదరాబాద్‌ వారి ప్రచురణ1990) లో ఇలా 
ఉన్నది. 


Xiv మాఘమాహాత్యము 


“కృతయుగమంద్దున శుభకృతుడు అనే రాజు శ్రీ మహావిష్ణువును గూర్చి 
అనేకకాలము తపస్సు చేసెను. ఈ పర్వతాకారంగా (ఉన్న) నాయందున 
లక్ష్మీసమేతులయి తమరు వుండవలెనని ప్రార్థన చేస్తే నేను మాత్రము రావటము 
వల్లకాదు శ్రీ సాంబమూర్తిని గూడ ప్రార్థన చేయుమని చెప్పిన మీదట ఆ రాజు 
ఉభయులను ప్రార్థన చేస్తే (ఈ) చోటుకి శివకేశవులు (వచ్చి) ఈ పర్వత నివాసం 
చేసివున్నారు. శుభవ్రతుడు అనే రాజు ఈ పర్వత స్వరూపుడు అయివున్నాడు 
గనుక ఈ పర్వతానికి పేరు శోభనాద్రి అని చెలగినది. ఈ పర్వతానికి పశ్చిమంగా 
సమీపములో వున్న సరస్సు శ్రీ స్వామివారు వరాహరూపం యెత్తి తవ్వినారు 
గనుక వరాహ పుష్కరిణి అను నామము గలిగినది. ఈ పర్వతానికి పావు కోసు 
దూరాన ... పూర్వమందున తొ(ఆ)గిరి పల్లె అనే నామము కల్లి ఊరు ఉన్నది. 
ఇటు తరువాత పర్వతానికి సమీపంగా ఊరు ఉండవలయునని విచారించుకొని 
మిరాశీదార్లు కొత్తఆగిరిపల్లి రెండువందల సంవత్సరములు అయ్యిది కట్టించినారు. 
శ్రీ స్వామివారు కిరి రూపము అయి దంగష్ట్రముల చేత పుష్కరిణి మొదలయినవి 
తవ్వినారు గనుక ఈ గ్రామం పేరు ఆగిరిపల్లి అయినది. కిరి అనగా వరాహానకు 
పేరు.” 

కైఫీయతులోని పై వివరణను బట్టి ఇప్పటి ఆగిరిపల్లి నూతన గ్రామమని, 
దీనికి సమీపంలో గల చినఆగిరిపల్లి ప్రాచీన గ్రామమనీ తెలుస్తున్నది. దీనికి 
తొలి పేరు ఆకిరిపల్లి అనే భావించాలి. ఈ కొండకు శోభనాచలమనే పేరే 
వినవస్తున్నది కాని వరాహగిరి అని విన్పించదు. 


నాకు చూడగా ఈ శోభనాచలమునే పెద్దయకవి వరాహగిరిగా చెప్పినట్లు 
అనిపిస్తున్నది. ఆ కొండ సమీపాన గల పుష్కరిణికి వరాహ పుష్కరిణి అని పేరున్నది 
గదా! పెద్దయకవి కాలంనాటికి ఇక్కడి వరాహ పుష్కరిణి బాగా ప్రసిద్ధిలో ఉండి 
ఆ కొండ వరాహగిరిగా కూడా ప్రసిద్ధమై ఉండవచ్చును. పెద్దయ దీనిని 'పందిమల' 
అని ఇక్కడి స్వామిని 'తెజినోటిసామి” అని అచ్చతెనుగులో కూడా పేర్కొన్నాడు. 
ఇంకా ఈ కొండను శుభాచలమనీ, శుభధరణీధరమనీ, శోభనాచలమనీ 
పేర్కొన్నాడు. అలాగే తన కృతిభర్త గంగన కూడా ఈ స్వామి భక్తుడే అని 


పీఠిక xv 


“వరతరశుభధరణీధర నరహరి ఘనదివ్య చరణ నళినద్వయ బంభరచారుమూర్తి'గా 
వర్ణించాడు. ఇలా ఈ కృతికర్త, కృతిభర్తలు ఇరువురూ ఇక్కడ వెలసిన శ్రీన్సృసింహ 
స్వామివారి భక్తులే కావటం విశేషం. పైగా కృతిభర్త గంగన తన రెండవ 
కుమారునికి సొబ్బినీడు అని ఈ కొండపేరునే పెట్టుకొన్నాడు. శ్రీ ఆరుద్ర ఈ 
కవిని “సింహాచల నరసింహస్వామి భక్తుడు” అని వ్రాయటం పొరపాటు. (స.ఆ.సా. 
6-337) 

ఈనాటి ఆగిరిపల్లెలో రెండు నృసింహాలయాలు ఉన్నాయి. ఒకటి కొండ 
క్రింద గల లక్ష్మీనృసింహాలయము. రెండవది కొండ పైన గల శ్రీ వ్యాఘ్ర 
లక్ష్మినృసింహాలయము. పెద్దయకవి లక్ష్మీనృసింహునే కాని వ్యాఘ్రలక్ష్మీ 
నృసింహుని స్మరించలేదు. ఈ కవి కాలానికి ఈ వ్యాఘ్రలక్ష్మీనృసింహాలయం 
ప్రఖ్యాతిలోనికి వచ్చి ఉండకపోవచ్చును. ఈ వ్యాఘ్రలక్ష్మీనృసింహుని గుతించి 
ఒక కథ ప్రచారంలో ఉన్నది. 

ఆగిరిపల్లి సమీప గ్రామస్త్టుడైన గోపయాచార్యులకు నరసింహస్వామి కలలో 
కనబడి తాను శోభనాచలంపై వెలసియున్నానని, తనను కనుగొని పూజాదులు 
నిర్వహించవలసినదని ఆజ్ఞాపించారట. గోపయాచార్యులు (గ్రామస్థులను వెంట 
బెట్టుకొని వెళ్ళి కొండమీద వెదకుచుండగా వారికి ఎదురుగా ఒక పెద్దపులి 
వచ్చి క్రమంగా ఒక గుహలోనికి వెళ్ళి మాయమైనదట. గోపయాచార్యులు ధైర్యంగా 
దాని త్రోవనే నడిచి ఆ గుహలోనికి వెళ్ళి చూడగా అక్కడ వ్యాఘ్రముఖం గల 
నరసింహస్వామి లక్ష్మీసమేతుడై వెలసియుండటం చూచి సంతోషించి నిత్య 
పూజాదులు నిర్వహించారట. వారి తరువాత వారి కుమారులు శోభనాచార్యులు 
నిజాం నవాబును ఆశ్రయించి స్వామి మహిమను నిరూపించి ఆగిరిపల్లిని 
అగ్రహారంగా పొంది స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మించారట. అయితే ఈ 
స్వామివారిని కనుగొన్నది దేవులపల్లి అచ్యుతభాగవతులవారని మరొక కథనం 
వినిపిస్తున్నది. వీరు, వీరి సోదరులు అనంతభాగవతులవారు “శ్రీ శోభనాచల 
స్వామివారి కొనరించు ఉత్సవాదులను చూచి సంతసిల్లి కొండపల్లి ఫిర్మా 
ముజుందారు ఇందుపూడి లక్ష్మీనారాయణరావు ఈ గ్రామాన్ని అగ్రహారంగా 


xvi మాఘమాహాత్యము 


చేసి వారికి దానమిచ్చినట్లు గల క్రీ.శ. 1628 నాటి తామశాసనం వలన 
తెలుస్తున్నదని, అచ్యుతభాగవతులవారే గుడి నిర్మించారని శ్రీ ఇవటూరి 
విశ్వేశ్వరరావుగారు 1951 లో ప్రచురించిన 'శ్రీశోభనాద్రీశ్వరచరితము'లో 
వ్రాశారు. ఏమైనప్పటికి కొండమీది ఆలయము 17 వ శతాబ్దిలో వెలుగులోనికి 
వచ్చి క్రీ.శ. 1870 ప్రాంతంలో అప్పటి నూజివీడు జమీందారు శ్రీ రాజా 
నారయ్యప్పారావుగారు కొండమీదకు 750 మెట్లు కట్టించిన తరువాత ప్రసిద్ధిలోనికి 
వచ్చినట్లు భావించవచ్చును. కనుక పెద్దయకవి కాలంనాటికి కొండమీది వ్యాఘ్ర 
లక్ష్మినరసింహస్వామివారు ప్రఖ్యాతులు కానందువలననే కొండ క్రింది 
లక్ష్మీనరసింహస్వామివారినే కవి పేర్కొన్నట్లు స్పష్టమౌతున్నది. క్రీశ. 15 వ 
శతాబ్దికి చెందిన ఒక శాసనంలో ఈ ఆలయం ప్రస్తావించబడినదని, క్రీ.శ. 
1516 లో ఒక భక్తుడు ఈ ఆలయానికి ఒక భోగమంటపాన్ని, ఉద్యానవనాన్ని 
ఏర్పాటుచేశాడని ఒకరు వ్రాశారు గాని ఆ వివరాలు నాకు లభించలేదు. ఈ 
స్వామివారికి అంకితముగా 19వ శతాబ్దానికి చెందిన మాడభూషి నరసింహా 
చార్యులు రచించిన 'వల్లవీ పల్లవోల్లాసము” కావ్యాన్ని 2015 లో శ్రీ ఉన్నం 
జ్యోతివాసు సంపాదకత్వంలో శ్రీ రావి మోహనరావుగారు ప్రచురించారు. 
మాడభూషి కవి ఈ స్వామిని 'శుభగిరి శిఖరమునకు సిరులంజెందు లక్ష్మీనరసింహ 
విభుడు అనే పేర్కొన్నారు కాని వ్యాఘ్రనృసింహునిగా చెప్పలేదు. 20వ శతాబ్దానికి 
చెందిన నూజివీడు సంస్థానాధీశులు రాజా వేంకటాద్రి అప్పారావు బహద్దురు 
గారు శోభనాచల మాహాత్యము అనే కావ్యాన్ని రచించినట్లుగా డా. తూమాటి 
దొణప్ప గారు తమ 'ఆంధ్ర సంస్థానములు-సాహిత్య పోషణి అనే గ్రంథంలో 
పేర్కొన్నారు (పుట 209). ఈ స్వామివారి మీద ఒక ప్రాచీన అజ్ఞాత కవి 
వ్రాసిన ౩ పదకవితలను శ్రీ వేటూరి ఆనందమూర్తిగారు కృష్ణాతీరం (గ్రంథంలో 
ఉదాహరించారు (పుట 37౦0). 


ఇక, ఈ కృతి రచనా కాలాన్ని గురించి పరిశీలిద్దాం. శ్రీ కందుకూరి 
వీరేశలింగం పంతులుగారు తమ 'ఆంధ్రకవుల చరిత్రములో ఈ కవిని గురించి 
ఇలా వ్రాశారు. “అప్పకవి ఈ పురాణము నుండి పద్యముల నుదాహరించి 


పీఠిక xvii 


యుండకపోవుట మొదలయిన కొన్ని హేతువులను బట్టి హరిభట్టుకవి కాలము 
వలెనే ఈ కవి కాలమును 1660 వ సంవత్సర ప్రాంతమని యూహింప దగి 
యున్నది”. శ్రీ ఆరుద్ర గారు సమగ్రాంధ్రసాహిత్య సంపుటాలలో (6-336) ఈ 
కవి క్రీ.శ. 1550 ప్రాంతమువాడని వ్రాశారు. శ్రీ కొత్త భావయ్యచౌదరిగారు 
'కమ్మవారి చరిత్రము” రెండవ సంపుటములో దాసరి చినగంగనను గురించి 
వ్రాస్తూ “దాసరివారికి నారపనేడను నతడు మూలపురుషుడు. ఈయనకు తిమ్మానేం 
డను కుమారుడు జన్మించెను. ఈ తిమ్మానేండు క్రీ.శ. 1579 వ సంవత్సర 
ప్రాంతీయ వీరశిఖామణిగాం బేరొందెను. ఈయన వెలుగోటి కస్తూరి రంగప 
నాయనికిం బ్రత్యర్థిగా నుండి యాతనితో జరిగిన యుద్ధమునం బారిపోయినట్లు 
వెలుగోటివారి వంశావళిలోని 'దాసరేంద్రుని తిమ్మనిం దణిమి తణిమి” అన్న 
పంక్తుల నుదాహరించారు. ఇంకా ఈ తిమ్మానేడు మాఘమాహాత్య కృతిపతి 
దాసరి చినగంగనకు ముత్తాత గనుక “చౌదరీ పదవులు మొగలు ప్రభుత్వములో 
క్రీ.శ. 1632 వ సం. తర్వాత నేర్పడినట్లు కనబడుట వల్లను యీతండా తర్వాతి 
వాడనియే నిశ్చయింపవచ్చును” అని శ్రీ వీరేశలింగంగారు చెప్పిన కాలాన్ని 
సమర్థించారు. ఇలా ఈ కవి కాల నిర్ణయములలో నూరు సంవత్సరముల 
అంతరము కన్పిస్తున్నది. 


ఈ (గ్రంథ రచనా కాలం నిర్ణయించటానికి 16వ శతాబ్దపు కొండపల్లి చరిత్రను 
పరిశీలించవలసి ఉంది. క్రీ.శ. 1509 లో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర 
సామ్రాజ్య అధిపతి అయిన తరువాత అప్పటికి గజపతుల అధీనంలో గల 
కొండపల్లిని 1516 లో జయించాడు. అక్కడినుండి రాయలసేనల దండయాత్ర 
కటకందాకా సాగింది. అయితే రాయలు కొండపల్లి నుండి కటకం వరకు గల 
రాజ్యాన్ని గజపతులకే అప్పగించాడు. కొండపల్లి అప్పటి గజపతి సామ్రాజ్యానికి 
దక్షిణపు సరిహద్దు. 1523-24 లో గోల్కొండ సుల్తాన్‌ కులీ కుతుబ్‌షా 
కొండపల్లి పై దండెత్తి అక్కడి గజపతుల ప్రతినిధిని ఓడించి దానిని జయించాడు. 
ప్రతాపరుద్రగజపతి క్రీ.శ. 1525 లో స్వయంగా దండెత్తివచ్చి కొండపల్లిని తన 
అధీనంలోనికి తెచ్చుకొన్నాడు. తన ప్రతినిధిని అధిపతిగా చేశాడు. కృష్ణరాయల 


Xviii మాఘమాహాత్యము 


మరణానంతరం గోల్మొండ సేనలు మళ్ళీ కొండపల్లిపై దాడిచేసి దానిని వశపరచు 
కొన్నాయి. అక్కడ సేనాధిపతిగా ఉన్నవానిని బందీ చేశాయి. ఇలా బందీ అయిన 
వాడు గజపతి విజయనాథదేవ్‌ కుమారుడు రామచంద్రుడని కృష్ణా గెజిటీర్‌లో 
వ్రాయబడింది (పుట 80). కాని ఈ రామచంద్రుడు ప్రతాపరుద్రుని కుమారునిగా 
చరిత్రకారులు చెప్పారు (హిస్టరీ ఆఫ్‌ ఒరిస్సా పుట 248). ఇక అక్కడ 
బందీకాబడింది గజపతుల సేనాని హరిశ్చంద్రుడని, బందీ చేసింది కులీకుతుబ్‌షా 
కొడుకు హైదరుఖాన్‌ అని 'తపతీసంవరణము" అనే కావ్యంలో అద్దంకి గంగాధర 
కవి ఇలా చెప్పాడు. 

థీవిన్‌ హైదరుఖానుం డుద్దవిడి యొడ్డీలన్‌ విభాళించుచో 

నావేళన్‌ బెద కొందపల్లికడ జన్యక్షోణి దీప్తారి ర 

క్షావైయాత్యుడు వాహినీపతి హరిశ్చంద్రుండు మార్మొన్నచో 

జీవగ్రాహముగాగం బట్టుకొనె నక్షీణప్రభావోన్నతిన్‌. (1-28). 

కొండపల్లి సుల్తానుల వశంకావటం సహించని గజపతుల ప్రధాన సేనాని 
గోవిందవిద్యాధరుడు కటకం నుండి వచ్చి మళ్ళీ కొండపల్లిని స్వాధీనం చేసు 
కున్నాడు. కొండపల్లి మళ్ళీ గజపతుల పాలనలోకి వచ్చింది. 1533లో ప్రతాపరుద్ర 
గజపతి రాజకీయ సన్యాసం చేయటంతో (మరణించటంతో అని కొందరు) 
గోవిందవిద్యాధరుడు కటకాధిపతి అయ్యాడు. 1538-39 ప్రాంతంలో గోల్కొండ 
నవాబు ఖమ్మంమెట్టును జయించి కొండపల్లి పైకి వచ్చాడు. అప్పుడు 
ఖమ్మంమెట్టులో ఉన్న గజపతుల మరొక సేనాని చితాబుఖాన్‌ కొండపల్లికి వచ్చి 
అక్కడ ఉన్న హరిశ్చంద్రుడనే మరొక సేనానితో కలిసి సుల్తాన్‌ సేనలతో యుద్ధం 
చేశాడు. ఈ యుద్ధంలో గోవిందవిద్యాదరుడు కూడా పాల్గొన్నట్లు తెలుస్తున్నది. 
సులాన్‌ సేనలు కొండపల్లిని జయించి గజపతుల సేనలను రాజమహేంద్రంవరకు 
తరిమినట్లు, విద్యాధరుడు సుల్తానుతో సంధి చేసుకొని గోదావరిని రెండు 
రాజ్యాలకు సరిహద్దుగా నిర్ణయించుకొన్నట్లు చరిత్రకారులు వ్రాశారు. ఈ 
విషయాలను గంగాధరకవి ఇలా చెప్పాడు. 


పీఠిక Xix 


ప్రథమదిక్కున యెడ్డె పాత్రసామంతుల 

ధట్టించి కంబము మెట్టు గొనియె” 
'కటకేశ్వరునిం దోలి కైవశంబుగం జేసెం 

గొండంత జయముతోం గొండపల్లిం 
గంపమంది చితాబుఖానుండు గౌతమీ 

తటిని లంఘించి పోం బుటము వెట్టె 
సాగర గౌతమీసంగమ స్థలమున 

నడిదంబుం గడిగెం బ్రఖ్యాతిగాగి (1-24,25) 


ఇది 1540 ప్రాంత సంఘటన. అప్పటి నుండి 1557 వరకు కొండపల్లి 
గోల్కొండ సుల్తానుల అధీనంలోనే ఉంది. ఈ కాలంలో గోల్కొండలో 1543లో 
రాజైన కులీకుతుబ్‌షాను అతడి రెండవ కొడుకు జంషీద్‌ చంపి తాను రాజవటం, 
పెద్దకొడుకు 'హైదర్‌ఖాన్‌ జంషీద్‌చే బందీ చేయబడటం, మరొక కొడుకు ఇబ్రహీం 
విజయనగరం పారిపోయి అలియరామరాయల రక్షణలో ఉండటం, 1550 లో 
జంషీద్‌ మరణించగా ఇబ్రహీం గోల్కొండకు రాజు కావటం జరిగాయి. 
ఇబ్రహీంకు (ఇతడే తెలుగుకవుల మల్మిభరాముడు) చాలా ఏండ్లు తోటి బహమనీ 
రాజులతో యుద్దాలతోనే సరిపోయింది. తరువాత అందరూ కలిసి 1565 నాటి 
తళ్ళికోట యుద్దానికి సన్నద్దులుకావటం జరిగింది. ఈలోగా 1557 లో అళియ 
రామరాయల ప్రేరణతో కొండవీటి పాలకుడైన శివరాజు తిమ్మరాజు కొండపల్లిపై 
దండెత్తి అక్కడి కుతుబ్‌షా సేనలను తరిమి మచిలీపట్టణం వరకు జైత్రయాత్ర 
చేశాడు. కొండపల్లి మళ్ళీ విజయనగర రాజ్యభాగమైంది. 1577 లో ఇది మళ్లీ 
కుతుబ్‌షాహీల వశమైంది. హుసేన్‌ఖాన్‌ అనే సేనాని కొండపల్లికి అధిపతిగా 
నియమింపబడ్డాడు. 1599 లో గోల్కొండ సేనలు అమీన్‌ముల్మ్‌ నాయకత్వంలో 
కొండపల్లి మీదుగా సాగి శ్రీకూర్మం వరకు జైత్రయాత్ర చేశాయి. ముకుందబాహు 
బలేంద్రుని కటకం వరకు తరిమాయి. 


ఈ చారిత్రక నేపథ్యంలో పెద్దయకవి తన కృతిని చినగంగనకు ఎప్పుడు 
అంకితమిచ్చినాడో ఊహించవలసి ఉంది. 


Xx మాఘమాహాత్యము 


తన కృతిపతిని గౌరవించిన హరిశ్చంద్రుని పెద్దయ రెండు పద్యాలలో 
పేర్కొన్నాడు. 

సాంద్రయశోధనుండు హరిశౌర్యుండు బాహుబలేంద్రుండా హరి 

శ్చంద్రమహీతలేశుండు క. (1-35) 

శ్రీసార్వహరిశ్చంద్ర మ 

హీసుత్రామ ప్రకృష్ణహృదయాదరణో 

ద్భాసితవిభవ! ముకుంద స 

దాసేవితహృత్తరంగ! దాసరిగంగా! (2-1) 

పై పద్యాలలో హరిశ్చంద్రుడు బాహుబలేంద్రుడని, సార్వహరిశ్చంద్రుడని 
చెప్పబడ్డాడు. బాహుబలేంద్రుడు అన్నది బిరుదనామము. ఈనాటికీ ఒరిస్సాలోని 
కొన్ని ప్రాంతాలలో ఈ నామధారులున్నారు. ఈ హరిశ్చంద్రుడు ముకుంద 
బాహుబలేంద్రుని సోదరుడని శ్రీ షేర్వాణీగారు వ్రాశారు (కులీకుతుబ్‌షా పుట 
112). పెద్దయకవి ఇతడిని 'సార్వహరిశ్చంద్రుడని కూడా చెప్పాడు. ఈ సార్వ 
శబ్దం అతడి తండ్రి పేరును సూచిస్తుందని అనవచ్చును. కాని సార్వ అని 
ప్రారంభమయే వ్యక్తి పేరు ఆనాటి రాజవంశీయులలో కన్పించదు. యలమంచిలి 
చాళుక్యులలో ఆకాలంలో సర్వరాజు అని ఒక రాజున్నాడు. ఇతడి శాసన మొకటి 
1525 నాటిది శ్రీ కొల్లూరు సూర్యనారాయణగారు తమ (గంథం “ఇన్‌స్టిప్షన్స్‌ 
ఆఫ్‌ మైనర్‌ డైనాస్టీస్‌ ఆఫ్‌ ఈగ్టన్‌ చాళుక్యాస్‌' లో చూపించారు. ఈ సర్వరాజు 
కుమారుడు హరినరేంద్రుడు. అతడి 1538 నాటి శాసనం కూడా పై గ్రంథంలో 
ఉంది. నవంబరు 1979 భారతి సంచికలో శ్రీ సూర్యనారాయణగారు 
హరినరేంద్రుడిని సర్వరాజు తండ్రిగా చూపించారు. బహుశ తాత పేరే మనుమనికి 
పెట్టారేమో! తాళపత్ర ప్రతిలో సార్వ అనే ఉన్నది. దానిని సర్వ అని భావించినా 
గణభంగం ఉండదు. ఈ హరినరేంద్రునే హరిశ్చండ్రునిగా పెద్దయ భావించాడేమో 
నని సందేహము. సార్వ పదానికి వివరణ సులభగ్రాహ్యంగా లేదు. సమకాలికుడు 
కవి అలా భావించడు. భావయ్యచౌదరిగారు ఈ హరిశ్చంద్రుడు శా.శ. 1518 
నాటి పాలకొల్లు శాసనములో చెప్పబడిన శంకరహరిశ్చంద్రరాజు కావచ్చునేమో 


పీఠిక xxi 


అని భావించారు. కాని పెద్దయకవి సార్వహరిశ్చంద్రుడని స్పష్టంగ పేర్మొన్నందున 
ఇరువురు భిన్న వ్యక్తులే. 


కనుక ఇద్దరు తెలుగు కవులు ప్రస్తావించిన హరిశ్చంద్రుడు 16 వ శతాబ్దీ 
పూర్వార్థంలో గజపతుల సేనానిగా కొండపల్లిలో ఉండి మహమ్మదీయ సేనలతో 
పోరాడి వారికి బందీయె విడువబడి మళ్లీ ఆ ప్రాంత ప్రతినిధిగా వ్యవహరించినట్లు 
భావించవచ్చును. ఇతడు ముకుందబాహుబలేంద్రుని సోదరునిగానే నేను 
భావిస్తున్నాను. ఇతడికి కుడిభుజంగా నిలిచినందువలననే చినగంగన అనేక 
బహుమానాలను అందుకొన్నాడు. కనుక మాఘమాహాత్య కృతి 16వ శతాబ్ది 
రచనే కాని శ్రీ వీరేశలింగం గారు శ్రీ భావయ్యచౌదరిగారు భావించినట్లు 17వ 
శతాబ్ది రచన కాజాలదు. 


మాఘమాహాత్యమును అంకితం పొందేనాటికి గంగనకు చేతికందివచ్చిన 
నలుగురు కొడుకులున్నారు. అంటే అప్పటికి అతడి వయసు కనీసం 55 
సంవత్సరాలుగా భావించవచ్చును. ఈ కృతిలో సుల్తానుల ప్రసక్తి కన్పించదు 
కాని వారు ప్రవేశపెట్టిన 'చౌదరి' పదం కన్పిస్తుంది. ఈ పదం కర్ణాటక, మహారాష్ట్ర 
ప్రాంతాలలో పుట్టినదని, దీని తొలి రూపాలు సవధరి, సౌధరి అని క్రీ.శ. 1128 
నాటి పశ్చిమచాళుక్యరాజు 8వ సోమేశ్వరుని శాసనంలో ఈ రూపాలు 
కన్పిస్తున్నాయని, ఒక గ్రామానికి గాని, పరగణాకు గాని పెత్తందారిగా ఉంటూ 
ఆ ప్రాంతంలో పన్నులు వసూలుచేసే అధికారిని ఈ పదం సూచిస్తుందని, ఇది 
పరిపాలనకు సంబంధించిన పదవీ సూచకమే కాని కులవాచకం కాదని 
చరిత్రకారులు వ్రాశారు. (చూ. ఆం.ప్ర. హిస్టరీ కాంగ్రెస్‌ ప్రొసీడింగ్స్‌ 2003 
పుట 52). తెలుగుదేశంలో ఈ పదం భావయ్యచౌదరిగారు చెప్పినట్లు క్రీ. శ. 
17వ శతాబ్దంలో కాక 16 వ శతాబ్దంలోనే నవాబుల పరిపాలనా కాలంలో 
ప్రవేశపెట్టబడింది. బహుశ కులీకుతుబ్‌షా కాలంలోనే ఇది ప్రవేశపెట్టబడి 
ఉండవచ్చును. కులీకుతుబ్‌షా హిందూసేనానాయకులను నమ్మి అనేక పదవులను 
ఇచ్చినట్లు చరిత్రకారులు వ్రాశారు. (స.ఆ.సా. 6-8). కనుక సుల్తానులతో 
స్నేహంగా మెలిగే హిందూసేనాని అధీనంలోనే కొండపల్లి ఉన్నట్లు భావించవచ్చు. 


xxii మాఘమాహాత్యము 


ఇభరాముని కొలువులో 'ఆంధ్రభామిని వీణియ నాలపించెననీ, గజపతి నరపతి 
క్మాభర్తలంపిన యొడికంపు రాయబార్గాక్కవంకిఉన్నారని అన్న గంగాధరకవి 
వాక్యాలు (తపతీ. 1-13, 14 ఈ సఖ్యతకు నిదర్శనాలు. కనుక గంగన ఈ 
కృతిని 1540-1557 మధ్యకాలంలో స్వీకరించియుండవచ్చును. కృతిలో 
గజపతుల సేనానుల ప్రస్తావనే ఉన్నది కనుక ఈకాలంలోనే కృతి రచించబడిన 
దనటం సమంజసమే. ఇది శ్రీ ఆరుద్ర గారు ఊహించిన కాలానికి సరిపోతున్నది. 


మాఘమాహాత్యములోని “కరవీర మాకంద ఘనమంజరీకుంద...” ఇత్యాదిగా 
సాగే కథా ప్రారంభ పద్యం వసుచరిత్రలోని 'లలనాజనాపాంగ వలనావసదనంగ..” 
అని సాగే సుప్రసిద్ధ పద్యశైలి ననుసరిస్తున్నది కనుక ఈ అంతర్గత సాక్ష్యాన్ని 
బట్టి ఈ కృతి వసుచరిత్ర తరువాతి రచనే అనవలసి ఉంటుంది. వసుచరిత్ర 
1570 ప్రాంతంలో అంకితమీయబడింది. మాఘమాహాత్యము ఆ తర్వాతి రచన 
అనటానికి అప్పటి కొండపల్లి ప్రాంత పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. 
రాజకీయ కారణాల వలన వసుచరిత్ర 1570 ప్రాంతంలో అంకితమీయబడినా 
దాని రచన తళ్ళికోట యుద్దానికి ఎంతో ముందే జరిగిందని అందులోని ప్రసిద్ధ 
పద్యాలు సాహితీలోకంలో ప్రచారంలో ఉండేవని విద్వాంసులు వ్రాశారు. (చూ. 
తపతీ. పీఠిక). లలనాజనాపాంగ ఇత్యాది పద్యాలు 1550 ప్రాంతానికే ప్రచారంలో 
ఉండేవని భావించవచ్చు. కనుక పెద్దయకవి ఈ కృతిని చినగంగనకు 1540- 
1557 మధ్యకాలంలోనే అంకితమిచ్చినట్లు భావించవచ్చును. 


కృతిపతి చినగంగన ఇంటి పేరు దాసరి. ఇతడు కమ్మ కులస్థుడుగా పెద్దయకవి 
చెప్పాడు. కమ్మవారిలో దాసరి ఇంటి పేరుగా గలవారికి గల గోత్రాలు ఇవి. 
చండ్రాళ్ళ, జమ్మిళ్ళ, దేవల, దేసట్ల, పమిడిపాళ్ళ, నిట్టుల, పెరుమాళ్ళ, పోగునూళ్ళ, 
మారుట్ల, రేచర్ల, వల్లుట్ల, వసిష్ట, హరిత. (చూ. కమ్మవారి ఇంటి పేర్లు - గోత్రాలు. 
శ్రీ యలమంచి చిరంజీవిరావుగారి ప్రచురణ.) ఇన్ని గోత్రాలవారికి ఇంటి 
పేరుగా దాసరి” ఏర్పడటానికి కారణం వారందరు దాసరి” గ్రామస్థులు కావటమే 
కావచ్చు. “తరముల్‌ నాల్గయి దెందునెందునగు దత్తద్దామనామంబులన్‌ వరలున్‌ 
వంశము” అని పింగళి సూరనకవి ఆకాలపు జనులకు తమ తమ నివాస 


పీఠిక xxiii 


(గామ నామాలు ఇంటిపేర్లుగా ఏర్పడటాన్ని చెప్పాడు. దాసరి అనే పేరు గల 
గ్రామం ఆంధ్రదేశంలో ఎక్కడ ఉన్నదో తెలియదు. చిత్తూరు జిల్లాలో దాసరి 
గంగిశెట్టి పల్లె అనే గ్రామం ఉంది. దాసరి శబ్దం వైష్టవమత సంబంధంగా 
కూడా ప్రచారంలో ఉంది. ఆ ప్రభావంతోగూడా పై గోత్రాలలోని కొందరికి ఈ 
ఇంటి పేరు ఏర్పడి ఉండవచ్చు. కమ్మవారిలోనే కాక రెడ్డి, కాపు, బోయ, వైశ్య, 
పద్మశాలి, గౌడ, పెరిక, కళావంతులు, హరిజనులలో కూడా ఈ ఇంటిపేరు 
గలవారు కన్పిస్తారు. 


పెద్దయకవి (గ్రంథాన్ని అంకితం పుచ్చుకొన్న దాసరి చినగంగన మారుట్ల 
గోపత్రీకుడు. ఇతడి వంశవృక్షం ఈ (గ్రంథంలో ఇలా ఇవ్వబడింది. 


దాసరి నారయ 


'పెదగంగన ౫ అక్క్మమాంబ నారన తిమ్మన ఎట్టన 


నాగినేడు చినగంగన | మల్లమ 


| | | | 
బాపయ సొబ్బినేడు అంకన్న అక్కన్న 


గంగన నృసింహస్వామి భక్తుడు. పురాణ నాటక కావ్య లక్షణాలు ఛందో 
జ్యోతిష సంగీత రహస్యాలు, ధర్మశాస్త్రాలు తెలిసినవాడని పెద్దయకవి తెలిపాడు. 
మద్దాలి తిరుమలాచార్యుని శిష్యుడైన ఇతడు దానశీలి. కమ్మవారిని గురించి 
రచించిన ఒక సీసమాలికలో 'దానధర్మవివేక తారతమ్యము గన దాసరి గంగన్న 
ధర్మశాలి' అని ప్రశంసించబడ్డాడు. (చూ. సూర్యదేవర రాఘవయ్యచౌదరి గారి 
కమ్మవారి చరిత్రము). ఇంతటి వీరుడు, పండితుడు, ధార్మికుడు, దానశీలి అయిన 
వ్యక్తి ఒక కవిని ఆదరించి కావ్యాన్ని కూడా అంకితం పొందటం ప్రశంసనీయం. 


XXiv మాఘమాహాత్యము 


గంగనను గురించి పెద్దయకవి చెప్పిన విషయాలనుబట్టి ఇతడు సప్త 
సంతానాలలో అయిదింటిని సాధించినవాడని గ్రహించగలము. ప్రాచీనులైన 
కమ్మవారిలో 'సకలజీవసంజీవనము” అన్న కృతిని రచించిన సాయపనేని 
వేంకటాద్రినాయడు ఒకడే తెలుగులో కవితా రచన చేసినవాడు. కవులను ఆదరించి 
కావ్యాలు వ్రాయించినవారు, కావ్యరచనకు కవులకు (ప్రేరకులైనవారు కొందరే 
కన్పిస్తారు. వారి వివరాలివి. 

కాకతి గన్నమనాయకుడు (18 శ.)- మారన మార్మందేయపురాణ 


కృతిపతి 
గోళ్ళ పెదరామ, చినరామ - పచ్చకప్పురపు తిరువేంగళకవి 
భూపాలురు (16 శ.) చొక్కనాథచరిత్రకు కృతిపతి 


దాసరి చినగంగన (17 శ.) ప్రస్తుత గ్రంథ కృతిపతి 
అడపా నారప్ప (17 శ.) - బేతపూడి కృష్ణయకవి 
జానకీరాఘవ కృతిపతి 
రావెళ్ళ లింగభూపాలుడు (17 శ.) - రత్నాకరము గోపాలరాజకవి 
సౌగంధికప్రసవాపహరణ కృతిపతి 
చిరుమామిళ్ళ పాపయ (18 శ.) - అకలంకం కృష్ణయామాత్యకవి 
శకుంతలాపరిణయ కృతి (ప్రైరకుడు 
వెలిచేటి గురురాయుడు (19 శ.) - కాళ్ళకూరి గౌరీనాథకవి 
ధర్మనందనవిలాస కృతిపతి 
పైన పేర్మొన్నవారే కాక వాసిరెడ్డి వేంకటాద్రినాయనితో ప్రారంభమై వాసిరెడ్డివా 
రనేకులు 19వ శతాబ్దంలో ఎందరో కవుల నాదరించి ఎన్నో కావ్యాలను 
వ్రాయించారు. ఆ వాసిరెడ్డివారి సాహిత్యసేవ ప్రత్యేకంగా పరిశీలించదగినది. 
పైన పేర్ళొన్న కావ్యాలన్నీ గతంలో ప్రకటించబడినవి. వాటిలో సౌగంధికప్రసవాప 
హరణము, చొక్కనాథ చరిత్రము, శకుంతలాపరిణయము, ధర్మనందనవిలాసముల 
ప్రతులు ఇప్పుడు లభించవు. కమ్మవారు ముఖ్యంగా ఆయా కృతులను అంకితం 
పొందిన వారి వంశీయులు, ఆ కృతులకు నూతన ముద్రణ భాగ్యము గల్లించి 


పీఠిక xxv 


వారి పూర్వీకుల సాహిత్యపోషణను ముందుతరాలవారికి తెలియజేయవలసిన 
అవసరం ఎంతైనా ఉంది. 


కవి పోషకులుగానే కాక కవులుగా కూడా కమ్మవారెందరో ప్రసిద్దులైనారు. 
ఆ వివరాలను ‘కవిత వ్రాసిన కమ్మవారు పేరున మూడు సంపుటాలుగా నేను 
రచించాను. 


పెద్దయకవి తనను గురించి ఎక్కువగా చెప్పుకొనలేదు. తాను వడ్లపూడి 
నివాసినని, తండ్రి పేరు వెంకటమంత్రి అని, తల్లి పేరు వీరమాంబ అని, తాను 
నవీనవచోనిగుంభన గలవాడననీ, నరసింహస్వామి భక్తుడననీ చెప్పుకొన్నాడు. 
ఇంకా తాను దానగుణాన్న్వితుడనని చెపుతూ తన కృతిపతి దానగుణాన్ని కూడా 
బహుధా ప్రశంసించాడు. ఇష్టదేవతా స్తుతిలో నృసింహునితో పాటు లక్ష్మిని, 
శివపార్వతులను, (బ్రహ్మను, సరస్వతిని, వినాయకుని, ఆంజనేయుని స్తుతించాడు. 
సంస్కృత కవు లనేకులను పేర్మొన్నవాడు తెలుగు కవులలో కవిత్రయముతో 
పాటు శివసుకవి జనులను పేర్కొనటం విశేషము. వీరందరి స్తుతికి మహాస్రరద్ధర 
వృత్తాన్ని ఎన్నుకోవటం మరీ విశేషము. మహాస్రగ్ధరతో పాటు తోటకము, 
దోదకము, లయగ్రాహి, మత్తకోకిల, ఉత్సాహము, పంచచామరము, సుగంధి, 
తరలము, మానిని వంటి విశేష వృత్తాలను కూడా రచించాడు. వీటిలో భభ భ 
గ గ గణములు గలిగిన దోదకము అనే వృత్త ప్రయోగము అరుదైనది. వీటితో 
పాటు అతివిస్తారమైన దశావతార దండకమును కూడా రచించాడు. ఈ 
దండకముతో కలిపి ఈ రచనలో మొత్తము 1069 గద్య పద్యములున్నవి. వీటిలో 
నాల్గవ ఆశ్వాసములోని 8, 9 పద్యములు ప్రక్షిప్రములు కావచ్చును. 
సాధారణముగా ఆశ్వాసాంతమున కృతిపతిని సంబోధిస్తూ మూడు పద్యములు 
వ్రాయుట కావ్య సంప్రదాయము. ఈ లభించిన ప్రతిలో అయిదవ ఆశ్వాసము 
అసంపూర్తిగా ముగించబడినది. 1, 3, 4 ఆశ్వాసాంతములలో మూడేసి 
పద్యములున్నను రెండవ ఆశ్వాసాంతమున ఒక్క పద్యమే ఉన్నది. వ్రాయసకాడు 
మిగిలిన రెండు పద్యములను విడిచిపెట్టి ఉండవచ్చును. 


xxvi మాఘమాహాత్యము 


పెద్దయ పద్య రచనలో సమ యతులతో పాటు గూఢ యతులు, సావర్ణ 
యతులు వంటి విశేష యతులు కన్పిస్తాయి. వ్రాయసకాండ్ర చేతులలో పడి 
నష్టమైన యతిమైత్రులను సవరించినా రెండవ ఆశ్వాసము 135 వ పద్యములోని 
తొలిపాదంలో గల యతి దోషము సవరించ వీలుకానందున అలాగే ఉంచబడినది. 
పకార ప్రాసతో సాగే మూడవ ఆశ్వాసములోని 17 వ పద్యములో 'లేంబసరు’ 
పదం ప్రాస స్థానములో “'లేపసరు గా ప్రయోగించబడింది. 

లక్షణయుక్తమై... కృతి పతివ్రతలా ఉండాలని ఆశించిన పెద్దయకవి (1-23) 
మాఘమాహాత్యమును ఆవిధంగానే రచించాడు. 


శ్రీ వీరేశలింగముగారు “ఈతని కవిత్వమునం దక్కదక్కడం గొన్ని దోషము 
లున్నను మొత్తముమీద కవిత్వము రసవంతముగానే యున్నది” అని అభిప్రాయ 
పడ్డారు. 'అనివార్యవచోరచనావిశారదుండి నని చెప్పుకొనిన ఈ కవి ఈ కృతిని 
పురాణ శైలిలో చిక్కని ద్రాక్షాపాకంలో సులభసుందరంగా రచించాడనే చెప్పాలి. 


కవితావైదుష్యుడు, వాక్యఫణి, వాక్కలనాజిత ఫణీశుడు అని పెద్దయకవిచే 
కొనియాడబడిన దాసరి చినగంగన తనకంకితమైన ఈ కావ్యం 'ఆచంద్రతారార్మమై 
ధరణినమరు” నని ఆశించాడు. గత 450 ఏళ్ళుగా ఈ కృతి తాళపత్ర ప్రతులకు 
పుత్రికలను వ్రాసి దీనిని జీవింపజేసిన వ్రాయసగాండ్ల వలన ముఖ్యంగా ఈ 
ముద్రిత ప్రతికి మూలమైన తాళపత్రప్రతిని వ్రాసుకొన్న శ్రీ కొనకళ్ళ సోమయాజుల 
పుణ్యాన శ్రీ రావి మోహనరావుగారి సౌజన్యంతో నేటికి ఇది ముద్రితమై మరి 
కొంతకాలం నిలబడి కృతికర్త, కృతిభర్తల ఆశను సార్థకం చేయగలదు. 


తాళపత్ర ప్రతులలోని వ్రాతలలో అరసున్నలు, శకటరేఫలు సాధారణముగా 
కన్పించవు. ముద్రణలో అరసున్నలతో కనిపించే శబ్దాలలో కొన్ని తాళపత్ర 
ప్రతులలో నిండుసున్నలతో కన్పిస్తాయి. ఉదా: వాండు, ఏంగి, నెలంతుక వంటివి. 
శబ్దస్వరూపాన్ని గ్రహించటానికి అరసున్నలను, శకటరేఫలను ముద్రణలో 
చూపించటం పరిపాటి. అలాగే ఉచ్చారణ వేగంలో పడి పరుషాక్షరాలు మొదటగా 
గల కొన్ని శబ్దాలు సరళాక్షరాలు మొదట గలవిగా తాళపత్ర ప్రతుల వ్రాతలలో 


పీఠిక xxvii 


కూడా కన్పిస్తాయి. ద్రుతకార్యాలు ఆ వ్రాతలలో కొన్ని తావుల పూర్ణబిందువుల 
తోను, మరికొన్ని తావుల నిర్భిందుకాలుగాను కన్పిస్తాయి. ముద్రణ కొజకు 
వీటిని తగిన విధంగా సంస్మరించటం జరిగింది. 


ఎంత ప్రయత్నించినను ఈ (గ్రంథంలోని ఈ క్రింది రెండు పద్యములకు 
సంతృప్తికరమైన పరిష్కరణ సాధ్యముకాలేదు. 
యేకదంతుని మాయ యింట బట్టిన వాని 
చెలియనితో బొందు చేశినాడు 
తెరవొప్ప నప్పులదొర జంకి గురిగాగ 
గనుపట్టు జగర్వుట్టి గాంచినాడు 
మబ్బుసాయల యలతుక కూర్మి 
నెలంతుక మానంబునిల్సి గాచినాడు 
మింటబుట్టిన వాని యెసగు రట్టడి దాయ 
తండ్రితోల్‌ బిడ్డలం దరిమినాడు 
కొడుకు గెడియించి పడతుల నడవినాడు 
మరిది గినిసి గర్వంబు మాన్పినాడు 
కొలుచువారల బ్రోవంగ దలచి పంది 
మలను తెరనోటి సామి పెంపలరినాడు. 1-24 


హరిశిఖివహ్నివజ్రధరు లంతకుకాల సుచీంద్రులాసురున్‌ 
సురరిపుదండికిల్యదితిజుల్‌ కపుపాసిన్భగార్య్యజార్వ ని 
రరపులువాతుకొప్ప దనుజ ప్రభిజాగ్నిశచీపతుల్‌ ధనే 
శ్వరధనవాశుగాద్ధిప నిశాగయమజ్ఞ్వలనాంగముల్‌ భవున్‌. 5-159 


పైవాటిలో మొదటి పద్యమును గూర్చి శ్రీ సుఖవాసి మల్లికార్జునరావు గారు, 
డా॥ రామడుగు వేంకటేశ్వర శర్మ గారు, శ్రీ భారతం శ్రీమన్నారాయణ గారు, 
శ్రీ కపిలవాయి లింగమూర్తి గారు, శ్రీ మల్లాది హనుమంతరావు గారలతో 
జరిపిన చర్చల ఫలితంగా రూపొందిన పాఠములను (గ్రహించి దానిని సంస్క 
రించటం జరిగింది. రెండవ పద్యమునకు శ్రీ భారతం శ్రీమన్నారాయణ గారు 
సూచించిన పాఠములను గ్రహించాను. పై పండితులకు నా కృతజ్ఞతాంజలులు. 


xxviii మాఘమాహాత్యము 


ఈ రెండు పద్యములకు మెరుగైన పాఠము లూహించ గలిగిన పాఠకులు 
వాటిని దయతో తెలియజేయగలరు. 


ఈ ముద్రిత (ప్రతికి మూలమైన తాళపత్ర ప్రతి లేఖకుడు శ్రీ కొనకళ్ళ 
సోమయాజులు. ఇతడు ఈ గ్రంథంలోని ఏ ఆశ్వాసాన్ని ఏ ఏడు, ఏ మాసంలో, 
ఏ తిథికి ఎత్తివ్రాసుకొన్నాడో వివరంగా తెలిపాడు. 


ప్రథమాశ్వాసము వ్యయ సం॥ ఆషాఢ బ. 1 శుక్రవారము 

ద్వితీయాశ్వాసము క్రై శావణ శు. 5 బుధవారము 

చతుర్థాశ్వాసము 2 మార్గశిర శు. 2 స్థిరవారము 
పంచమాశ్వాసము సర్వజిత్తు సం చైత్ర శు. 1 శుక్రవారము 

పైన పేర్కొన్న వ్యయ, సర్వజిత్తు వత్సరాలను వెనుకకు లెక్కిస్తే అవి క్రీశ. 
1886-87; 1826-27; 1766-67; 1706-07; 1646-47 గా గుర్తిస్తాము. 
వీటిలో 1886-87; 1826-27 సంవత్సరములలోని పై తిథులకు ఆయా 
వారములు సరిపోలుటలేదు. మిగిలిన మూడు వ్యయ, సర్వజిత్తు సంవత్సరాలకు 
సంబంధించిన పంచాంగ (గ్రంథాలు నాకు లభించలేదు. అందువలన ఆ తిథి 
వారాలు పై మూడు ఆంగ్ల సంవత్సరాలలో దేనికి చెందినవో గుర్తించ వీలుకాలేదు. 
అయినా, ఈ తాళపత్ర ప్రతి ఇప్పటికి కనీసము 250 సంవత్సరాలకు పూర్వమే 
శ్రీ సోమయాజులుచే దాని మాతృక ననుసరించి ఎత్తి వ్రాయబడినదని చెప్ప 
వచ్చును. 

ఈ మాఘమాహాత్య కృతికి ఇప్పుడు పై ఒకే తాళపత్ర ప్రతి లభిస్తున్నది. శ్రీ 
కందుకూరి వీరేశలింగం గారు వారి '“ఆంధ్రకవుల చరిత్రము'లో ఈ కృతిలోని 
5 పద్యాలను ఉదాహరించారు. శ్రీ వీరేశలింగం గారు కవుల చరిత్రలో ఉదాహ 
రించిన పద్యాలన్నీ తాళపత్ర ప్రతులలోనివే అని ఆ తాళపత్ర ప్రతులను వారు 
తగినవిధంగా జాగ్రత్తచేయకపోవటంతో అవి అంతరించిపోయాయని తెలుస్తున్నది. 
(చూ. ప్రబంధమణిభూషణమునకు శ్రీ నిడదవోలు వేంకటరావుగారి పీఠిక 
పుట. 28). ఇప్పుడు లభిస్తున్న ప్రతి ఆర్‌. 409 సంఖ్య గల మద్రాసు ప్రభుత్వ 


పీఠిక xxix 


ప్రాచ్యలిభఖిత పుస్తకభాండాగారములో గలది. ఇది ప్రస్తుతము తిరుపతిలోని 
శ్రీవేంకటేశ్వర ప్రాచ్యపరిశోధనాలయములో ఉన్నది. ఈ ప్రతి సమగ్రమైనదే 
కాని ఇందులో మధ్యభాగమున 79, 114 సంఖ్యలు గల రెండు తాటి యాకులు 
లోపించినవి. వ్రాయసకాని వ్రాత గుండ్రముగా చక్కగా ఉన్నది. తప్పులున్నవి. 
కొన్నిచోట్ల వ్రాయసకాడు కొంత తబ్బిబ్బుపడి కొన్ని అక్షరాలను విడిచిపెట్టటం 
గాని, కొన్ని పదాలను వెనుక ముందుగా వ్రాయటము గాని జరిగింది. అనేక 
పద్యాలకు పద్యనిర్దెశం కూడా సరిగా లేదు. (ఉత్పలమాల-ఉ కు బదులుగా 
చంపకమాల-చ అని సూచించటం వంటివి). అక్షరాలు లోపించినచోట నేను 
పూరించినవి 0 గుర్తులలో చూపబడినవి. పూరించని తావులలో ... గుర్తులుంచ 
బడినవి. రెండవ ప్రతి లభించనందున పాఠాంతరాల ప్రసక్తి రాదుగదా. శ్రీ 
వీరేశలింగంగారు ఉదాహరించిన పద్యాలకు, ఈ ప్రతిలోని పద్యాలకు ఉన్న 
పాఠ భేదాలు విశేషమైనవి కానందున చూపలేదు. 


ప్రాచీనులైన కమ్మవారికి అంకితమై సుమారు 450 సంవత్సరాలు అసూర్యం 
పశ్యగా ఉన్న ఈ మాఘమాహాత్య పద్యకృతిని వెలుగులోకి తేవాలనే సంకల్పము 
గత 20 సంవత్సరాలుగా నాకున్నది కాని దీనిని ఎవరు ముద్రించగలరో తెలియక 
దీని పరిష్మరణకు పూనుకొనలేదు. 2015 జూలై నెలలో ఒకనాడు గుంటూరులో 
మిత్రులు డా॥ ఉయ్యూరు లక్ష్మీనరసింహారావు గారి ఇంటికి వచ్చిన శ్రీ రావి 
మోహనరావు గారిని కలిసి నా ‘కవిత వ్రాసిన కమ్మవారు రెండవ సంపుటాన్ని 
ఇస్తూ సంభాషణాక్రమంలో నా చిరకాల వాంఛను వినిపించగా వారు వెంటనే 
'నేను ప్రకటిస్తాను మీరు గ్రంథాన్ని ఇవ్వండి” అని అన్నారు. శ్రీ మోహనరావుగారు 
అప్పటికే నూటికి పైగా సంస్కృతాంధ్ర గ్రంథాలను ప్రకటించియున్నారు. నేనప్పుడు 
'మాఘమాహాత్యము తాళపత్ర ప్రతి తిరుపతిలో ప్రాచ్యపరిశోధనాలయములో 
ఉంది. నేను అక్కడికి వెళ్ళి దానిని కాపీ చేసుకొని వచ్చి పరిష్కరించి ఇస్తాను” 
అని అన్నాను. వెంటనే వారు 'తాళపత్రప్రతి తిరుపతిలో ఉంటే దానికొరకు 
మీరు తిరుపతి వెళ్ళనవసరంలేదు. అక్కడ ఉన్ననా మిత్రుని ద్వారా దాని సి.డి.ని 
తెప్పించి మీకిస్తాను' అని అన్నారు. ఆ మాటలు పరమానందాన్ని కలిగించాయి. 


XXX మాఘమాహాత్యము 


అనతికాలంలోనే వారు సి.డి.ని తెప్పించటమే కాక, వారే దానికి ప్రింట్‌అవుట్‌ను 
కూడా తీయించి యిచ్చారు. ఫలితంగా ఈ కృతి ఈవిధంగా నేటికి వెలుగు 
చూస్తున్నది. ఇందుకు శ్రీ రావి మోహనరావుగారికి నా హృదయపూర్వక 
కృతజ్ఞతలను తెలుపుకొంటున్నాను. అలాగే తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర 
ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారములో ఉద్యోగము చేస్తున్న వారి మిత్రులు డా. 
వేంకటేశ్వరరెడ్డిగారికి, గుంటూరులోని మిత్రులు డా. ఉయ్యూరు లక్ష్మీనరసింహా 
రావు గారికి నా కృతజ్ఞతలను తెలుపుకొంటున్నాను. 


ఈ కృతి ముద్రణతో ప్రాచీనులైన కమ్మవారికి అంకితమైన కావ్యాలన్నీ ముద్రణ 
భాగ్యాన్ని పొందినట్లయింది. 


ఈ [గ్రంథ పరిష్మరణలో తమ సంపూర్ణ సహకారాన్ని అందించి [గ్రంథ 
పరిష్మరణలో మాకు కలిగిన సందేహాలను నివారించిన ప్రముఖ సంస్కృత 
వ్యాకరణ విద్వాంసులు, కవి 'శ్రీవ్యాసాశ్రమ కాళిదాసి బిరుదాంకితులు, బహు 
సంస్కృతాంధ్ర గ్రంథకర్త, ముఖ్యంగా వ్యాస భగవద్గీతకు విభిన్న చృందస్సులలో 
సంస్కృత భాషలో రూపాంతరమును రచించిన శ్రీ సుఖవాసి మల్లికార్జునరావు 
గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు. ఇంకా మా కృషికి దోహద 
పడిన పెద్దలు శ్రీ లంకా సూర్యనారాయణగారికి, శ్రీ భారతం శ్రీమన్నారాయణ 
గారికి, శ్రీ పి.యస్‌.ఆర్‌. ఆంజనేయప్రసాద్‌ గారికి, మిత్రులు శ్రీ రామడుగు 
వేంకటేశ్వరశర్మగారికి, శ్రీ శివశంకర్‌ (మామిళ్ళపల్లి) గారికి మరియు ఆగిరిపల్లి 
లోని ఆలయ అర్చకులు శ్రీ లోకా ఉమాశంకర్‌ గారికి కృతజ్ఞతలు. 


విద్వాంసులు, ధార్మికమార్గానువర్తులు భాషాభిమానులు ఈ గ్రంథాన్ని 
సమాదరింతురు గాక. 


గుంటూరు సూర్యదేవర రవికుమార్‌ 
11-10-2016 


విషయసూచిక 
ప్రథమాశ్వాసము 


విషయము 

ఇష్టదేవతా ప్రార్థనాదికము 

కృతిపతి వంశవర్ణనము 

షస్ట్రంతములు 

కథా ప్రారంభము - బ్రహ్మ నారద సంవాదము 
మాఘస్నాన మహిమ 

మాఘస్నాన విధానము 

మాధవ పూజా విధానము 

రుచిష్మతి చరిత్రము 

రుచిష్మతి పూర్వజన్మ వృత్తాంతము 


ద్వితీయాశ్వాసము 
మాఘమాస కర్తవ్యములు 
గుహ్యకుని చరిత్ర 
సంతపుని వృత్తాంతము 
మాఘమాసములో ప్రసిద్ధ తిథులు, వ్రతములు 
విచిత్రరథ, సుమంతుల వృత్తాంతములు 
భద్ర, సుభద్రుల చరిత్ర 
పరిధి కథ 
సుయజ్ఞుని కథ 


తృతీయాశ్వాసము 
బ్రహ్మరాక్షసులు తమ పూర్వవృత్తాంతములు చెప్పుట 
కూష్మాండుల పూర్వచరిత్రలు 


102 


Xxxxii మాఘమాహాత్యము 


శాకినీగణముల పూర్వచరిత్రలు 107 
ప్రేతల పూర్వచరిత్ర 115 
శాండిల్యుని తత్త్వబోధ 120 
హరి విరాడ్రూప ప్రకారము 182 
వ్యాసుడు జనకుని వద్దకు వచ్చుట 138 
చతుర్థాశ్వాసము 
శాండిల్యుడు చెప్పిన యోగ లక్షణములు 143 
పుణ్యధాముని చరిత్రము 149 
సువృత్త వృతోపాఖ్యానము 155 
నారదుడు నరకవాసులను ముక్తులుగా చేయుట 162 
లక్షణ అను వారవనితా (ప్రభావము 171 
లక్షవర్తివత విధానము 174 
లుబ్ధకోపాఖ్యానము 180 
మాఘ మహిమము 185 
పంచమాశ్వాసము 
మాధవస్తవ ప్రశస్తి 190 
విశ్వామిత్ర వసిష్ట వివాదము 197 
విశ్వామిత్రుని బ్రహ్మహత్యలు వెంటాడుట 208 
ఊర్వశి విశ్వామిత్రుని తపోవిఘ్నమొనర్చుట 212 
తార చంద్రుని ఆశ్రయించినందుకు గురుడు దుఃఖించుట 219 
మాఘస్నానాదుల వలన చంద్రాదులు విగతదోషులగుట 228 
శుచివ్రత వృత్తాంతము 230 
లక్షవర్తివ్రత మహిమచే శుచివ్రత సూర్యోదయమును ఆపుట 233 
సహగస్రబాహుని కథ 237 


కల్మాషపాదునకు మునికాంత శాపమిచ్చుట 240 


శ్రీః 
మాఘమాహాత్యము 


ప్రథమాశ్వాసము 


ఇష్టదేవతా ప్రార్థనాదికము 


శా. శ్రీలింపొందగ నాల్గు హస్తముల లక్ష్మీదేవి నుంజెక్కులన్‌ 
బాలిండ్లన్‌ సవినోదలీల మకరీపత్రావళుల్‌ వ్రాయు శా 
ఖాలంకారుండు శోభనాచల నృసింహస్వామి సద్ధర్మ సం 
శీలున్‌ దాసరి చిన్నగంగవిభు దాక్షిణ్యంబునన్‌ (బోవుతన్‌. 1 


ఉ. కంతునిం గన్నతల్లి మురఘస్మరుపట్టపుదేవి వాహినీ 
కాంతుని ముద్దు కూతురు జగంబులనేలెడు బోటి లేములన్‌ 
సంతమసంబు వోవం గరుణాంకవిరోచిక నించుసాధ్వి శ్రీ 
కాంత వసించుంగాత చినగంగగుణోత్తరు మందిరంబునన్‌. 2 


చ. అమితవినోదకేళి మెయి నద్రిజ జూదమునందు గెల్చి య 
కృమలవిరోధిం బుచ్చుకొనంగా జడ (క్రొమ్ముడి విప్పంబూని హ 
స్తము లెగంబట్టి నంతనె ముదంబునం దత్ముచపార్వయుగ్విలా 
సము గని మెచ్చు శంభుం డనిశంబును న్‌ కృతినాథుం (బోచుతన్‌. 8 


ఉ. అంబ కదంబపుష్పలలితాలక లోలకురంగలోచనా 
డంబర శంబరాంతక దృఢప్రబలోద్ధతి నిగహో(గఫా 
లాంబక వామభాగయుత హారిసుహృజ్ఞన హృద్విహార నె 
య్యంబునం బ్రోచుంగాత సుగుణాకరు దాసరి చిన్నగంగనన్‌. 4 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


ర్‌ూ 


అమల సువర్ణవర్ణరుచిరాయతకాయుండు భారతీ సతీ 
రమణుండు సర్వదేవనికరస్తవనీయనిజప్రభావుం డు 

త్తమ మునియోగిహృద్వనజ (తర్పణ) ధామనిధిప్రకాశుం డ 
కృమలభవుం డొసంగుం జినగంగనకున్‌ బ్రకటాయురున్నతుల్‌. 


అఖిలజగన్మయుం డైన విష్ణుండు మామ 
కలిమిచేడియ భర్తంగన్నతల్లి 
భువననిర్మాణనైపుణ్యుం డాత్మేశుండు 
నిగమసంఘంబులు నిజగృహములు 
శాస్రోపనిషదర్ధ సమితి సంచారమా 
రము చేటికలు మరుత్మంజముఖులు 
బహుచిత్రవర్ణశబ్దబ్రహ్మ మాకృతి 
వరలు పీఠము ప్రణవంబు గాంగం 
దనరు నేదేవి యాదేవి తారహార 
హీరమందార కర్పూర చారువర్ణ 
శారదాంబ కటాక్షవీక్షణలు నిగుడం 
జెలంగి మన్మానసమున వసించుంగాత. 


తతధృతియై సదా తతసదాన సదాననమున్‌ సువర్ణసం 
యుతతనువున్‌ బ్రలంబవిపులోదరమున్‌ రుచిశోభన(ప్రవ 
ర్థిత హరిణాంకరేఖయు మదిం దగ నిల్పినం గోర్మెలిచ్చు నా 
నతఫలదాయకున్‌ ఘనవినాయకుం గొల్బెద నిష్టసిద్ధికిన్‌. 


అంజనావిమలగర్భాంభోధి చంద్రుండు 
ప్లవగాననాంభోజ భాస్మరుండు 
రావణగర్వపర్వతఘోరదంభోళి 
ధరణిజా చింతాలతాలవి(త్ర 


ర్‌ 


ప్రథమాశ్వాసము 3 


మురునిశాచర యోధ కరటి పంచాస్యుండు 
విశదలంకాపురీ విపినకీలి 
రామ(భూప) ధరాభరణపన్నగేశుండు 
సౌమిత్రిహృద్వనచైత్రమూర్తి 
యాశ్రితామరభూరుహం బార్తనిచయ 
వజకవచంబు భువనైకవర్ణితుండు 
గంధవహసూతి దాసరిగంగశౌర్య 
ధనున కిష్టార్థము లొసంగి మనుచుంగాత. 8 


మహాస్రగ్ధర : 


ర్‌ూ 


కవులన్‌ వర్ణింతు వల్మీకజు శుకజనకున్‌ గాళిదాసాఖ్యు దండిన్‌ 
భవభూతిన్‌ బాణుమాఘున్‌ విలహణు మలహుణ్‌ భారవిన్‌ జోరుభోజున్‌ 
శివభద్రాఖ్యున్‌ మయూరున్‌ శివసుకవిజనగ్రేణి నన్నప్పం దిక్క 
(ప్రవరు శ్రీశంభుదాసప్రముఖులగు మహాభాగులన్‌ సంతతంబున్‌. 9 


ఇనుముకతన బంగారము 

ఘనపాపముకతనం బుణ్యకర్మము నెచె 

ల్వునం దనరు నట్లు కుకవి క 

తన సుకవి ప్రసిద్దుండగును ధరణజీస్థలిలో. 10 


అని యిష్టదేవతాప్రార్థనంబును బురాతనకవి స్తోత్రంబునుంజేసి 
యెద్దియేనియు నొక్క భవ్యకావ్యంబు నవ్యప్రబంధంబుగా రచియింపం 
దలంచియుండు సమయంబున. 11 


తన కీర్తిచంద్రికల్‌ ఘనదిగీశాంగనా 
కచభరసుమదామకంబు గాంగం 
దనకాంతి విస్ఫూర్తి జననేత్రకైరవ 


ప్రకటసుధాంశుబింబంబు గాంగం 


మాఘమాహాత్యము 


దనదానగరిమ మత్యనుపమాగ్రితచాత 
క ప్రావృదంబుదోత్మరము గాంగం 
దనప్రతాపోద్వత్తి దర్చితారాతిదు 
ర్వారకాంతార పావకుండు గాంగ 
వెలయు సంగ్రామపార్భుం డుజ్వల శుభాచ 
లాశ్రయనృసింహ కరుణాకటాక్షవీక్ష 
ణాదికైశ్వర్యధుర్యసమ[గ్రశార్య 
కలితగుణహారి దాసరి గంగశౌరి. 12 


వివిధవసుంధరా భాగభోగైశ్వర్యసమన్విత నగరీమతల్లి యగు కొండ 
పల్లికిం ప్రాగ్భాగంబున నున్నతస్థలంబున కటకసింహాసనాధీశ్వర వీరశ్రీ 
పురుషోత్తమగజపతి నిర్మితంబగు బ్రహ్మ క్షత్రియార్యసైరిక ప్రకట 
ప్రబలంబును బహుతరమహౌషధీ లతావితానదేదీప్యమానానూన నానా 
మణిభాసమానమానితమహీధరోపాంతంబును సమంచితకిసలయ 
చ్చదాచ్చాదిస్వచ్చతర జాలకకళికాప్రసూన శలాటఫల భరితస్ఫుటవిట 
పాంతర్నిరంతరనివసిత శుకబకనికర కాకలీవిరావ పరిశోభితోద్యాన 
వనప్రాంగణంబును విచిత్రజలపక్షిపక్ష విక్షేపకలకలనినద ్రేంకార 
సంకులకోలాహలక్షుభిత మత్స్యకచ్చపప్రముఖనిఖీలజలచరసంచారచల 
దుత్తుంగాభంగతరంగ శీకరాసారసమ్మిళితపవనకంపిత కమలకల్లార 
పరాగవాసనావాసిత సరససుధారసోపమాన స్వాదుగంభీరాంభః 
సంభరిత శంభద్విశ్రంభపద్మాశ్రయయోగ్యసమంచితతటాకతీరంబును 
ద్రిలోక విజయోత్సాహకుతూహలప్రసవశరశరాసనయోగ్య సౌభాగ్య 
కారనిశితాసితేక్షుదండప్రకాండ సమగ్రజాగ్రదగ్రభాగస్స్ఫురితంబును 
సమీపస్ఫార కేదారస్థితవితతశాలి వ్రీహ్యాది నిఖిలసస్యపరిపూరితంబును 
సర్వజనాఖీష్టవిశిష్టతర త్రివేళాప్రవర్షితక్షీరధారానర్గళ సర్గగోవర్గసమా 
కీర్ణంబును స్వకీయకులాచారసారప్రచారసమస్తవర్గాశ్రమ జనతా 
కనత్రకాశితంబునునై యత్యుత్తమంబగు పురుషోత్తమనామ పట్టణం 


ప్రథమాశ్వాసము 5 


2» 


బున పరిపూర్ణకరుణాసముద్రుండును చౌదరిపట్టభద్రుండును కమ్మ 
వంశ పారావారచంద్రుండును మహితగుణసాంద్రుండును బంధుమిత్ర 
విధేయుండును దానకళా రాధేయుండును శ్రీమన్మారుట్లగో త్ర పవిత్రుం 
డును సూరివర్ణితచరిత్రుండును మద్దాలి తిరుమలాచార్యశిష్యుండును 
గవితావైదుష్యుండును పరమధర్మవిశేషుండును (బ్రాహ్మణపరిరక్షణాభి 
లాషుండును నగు దాసరి గంగ చినగంగనాహ్వయుండు సముచిత 
వర్తనంబునం (బ్రవర్తిల్లుచు నొక్కనాండు. 13 


అతులితశాస్తేతిహాసజ్డు లొకవంక 
నొకవంక దండనాయకగణంబు 
తతసమన్వితవేద తత్త్వజ్ఞు లొకవంక 
నొకవంక నిపుణశాబ్దీకచయంబు 
ప్రకటి తప్రాఢతార్మికబ్బృంద మొకవంక 
నొకవంక చతురవాక్సుకవినికర 
మకలంకపౌరాణికకదంబ మొకవంక 
నొకవంక జ్యోతిష ప్రకరవేత్త 
లొక్కచో బంధునిచయంబు లొక్నయెడ స 
మ(గసామంతవిసరము మహిమం గొలువ 
గొలువు కూటంబు నందుండి కలితవచన 
గారవము మీర సభికులం గాంచి పలికె. 14 


క్రమమింపొందం బురాణముల్‌ వినియు ముఖ్యగ్రంథశా్రేతిహా 
సములున్‌ నాటకకావ్యలక్షణబహుచ్చందంబులున్‌ జ్యోతిషా 
గమసంగీతరహస్యముల్‌ స్మ ్రతులనేకంబుల్‌ విమర్శించితిన్‌ 
సమబుద్ధిప్రతిభన్‌ రమేశ్వరపదాబ్దధ్యాన సంశీలినై. 15 


అయిన సుజనులు వినుతి సేయంగ విందు 

సప్తసంతానములలోం బ్రశస్తమగుచు 

నమరు నాచంద్రతారార్మమై ధరిత్రిం 

గృతియటంచును నది చమత్కృతిగ నిపుడు. 16 


6 మాఘమాహాత్యము 


వ. కావున విష్ణుదేవుని చరిత్ర (రచియింప) నర్దులైవ్వరని సూరిజన (ప్రబోధి 
తుండై తత్సభామధ్యంబున నున్నవాని 17 


చ. వినుత సమస్తభూభుజుని వెంకటమంత్రికి వీరమాంబకున్‌ 
దనయునిం బుణ్యవర్తనుని దానగుణాన్వితు నారసింహప 
ద్వనరుహచంచరీకు ననివార్యవచోరచనావిశారదున్‌ 
ననుం జిన వర్లపూండి పురనాథునిం బెద్దకవీంద్రచంద్రునిన్‌. 18 


తోటకము : _వినయంబునం గన్గాని వేడుక ని 
ట్లనియెన్‌ సుకవీంద్ర! మురారి కథల్‌ 
వినినంత నభీష్టనవీనఫలం 
బనయంబును గల్లు జనావళికిన్‌. 19 


వ. కావున బ్రహ్మ పద్మ మత్స్య కూర్మ మార్కండేయ బ్రహ్మవైవర్త స్మాంద 
లింగ గారుడ వాయు వామన విష్ణు వరాహ భవిష్యోత్తర భాగవత 
నార దాగ్నేయ బ్రహ్మాండంబు లనియెడు అష్టాదశపురాణంబులలో 
వాయుపురాణ ముత్తమంబని యార్యజనంబు లెన్నుదురు. తదీయఖండ 
త్రయంబులలో మాఘమాహాత్యఖండంబు పారావారమథనంబున 
నుదయంబగు సుధారసంబు పోలి హరిభక్తిహేతుకంబును సకలజన 
వర్ణితంబునునై యొప్పు నాపుణ్యకథ యాంధ్రభాషానిరూఢి నొక్క కృతి 
చమత్కృతిగా రచియింపుమని కర్పూరతాంబూలంబులును సుగంధ 
మాల్యాంబరమణిభూషణంబు లొసంగి సన్మానించి సభాసదులం 
గనుంగొని 20 


ఉ. పంకజగర్భదార కటి భాగవిభాసితభర్మమేఖలా 
కింకిణికా విరావములం గేరి తదీయకరా గ్రవిస్సుర 
తృంకణనిష్మళంకనినదంబు నగున్‌ జిన వడ్లపూండి మా 
వెంకటమంత్రి పెద్దన నవీనవిలాసవచోనిగుంభనల్‌. 21 


ప్రథమాశ్వాసము 7 


బ్‌ 


అని బహుమానపురస్మరంబుగాం బల్మిన నేనుం బ్రహృష్టహృదయుండనై 
రచియించెదనని 22 


లక్షణయుక్తమై కనదలంకృతితో నతులార్థసంగ్రహో 

ద్వీక్షణ గల్లి భర్తకు నుదీర్ణయశంబులు గల్గంజేయుచున్‌ 

దక్షత తోడుత న్వినిన దారితకల్మషయై పతివ్రతా 

బ్దాక్షి యనంగ నొప్పవలదా కృతి సర్వసభాంతరంబులన్‌. 93 


ఏకదంతుని మాయ యింటంబుట్టిన వాని 
చెలియలితోం బొందుం జేసినాండు 
తెరువొప్ప నప్పులదొర జంకి గురిగాంగం 
గనుపట్టు జగజెట్టిం గాంచినాండు 
మబ్బు చాయల (నొప్పి మడువులనిడి) కూర్చి 
నెలంతుక మానంబు నిల్పినాండు 
మింట బుట్టినవాని మెసవు రట్టడి దాయం 
దండ్రితో బిడ్డలం దరిమినాండు 
కొడుకుం గెడియించి పడంతుల నడిపినాండు 
మజఖింది గినిసి(న) గర్వంబు మాన్పినాండు 
కొలుచువారలం బ్రోవంగం దలంచి పంది 
మలను దెజనోటి సామి పెంపలరినాండు. 24 


అని శ్రీమద్వరాహగిరి వేంకటలక్ష్మీనృసింహులం దలంచి తదనుగ్రహం 
బున నిరఘుండనై కృతార్థతం జెందితి నేతత్రబంధకర్త యగు గంగని 
వంశావతారం బభీవర్ణించెద 25 


తిపతి వంశ వర్ణనము 


కృ 
చ 


హరిపద సంభవుల్‌ బుధహితాతిశయుల్‌ కమలా[(శ్రయుల్‌ శుభా 
చరణులు పుణ్యజీవనులు సత్పథవర్తులు లోకపావనుల్‌ 
సరసకవిప్రజాస్పదులు చారుగభీరులునై వియన్నదీ 

స్థిరగతులైన వారి నుతిం జేసెదం గమ్మ కులాగ్రగణ్యులన్‌. 26 


మాఘమాహాత్యము 


ఆ కమ్మవంశమున సుగు 
ణాకరుందగు నారధీరుం దడరిసముదయహృ 

దృీకరుం డుదయించి ధరన్‌ 

శ్రీకాంతుని కరుణచేత సిద్ధివహించెన్‌. 27 


అతనికి దిమ్మనేండుదయమై శుభసంయుతు నాగధన్యు శా 
శ్వతయశుం గాంచె నా వినయశాలికి సూరమకున్‌ జనించి రు 
న్నతమతి గంగయప్రభుండు నారన తిమ్మన యొజ్జనాఖ్యులున్‌ 
జతుర గుణాభిరాములయి సన్నుతి కెక్కుచు వారి లోపలన్‌. 28 


గంగాధరశర సుర (హయ) 

పుంగవపత్రాశి పవనభు గిన నిజ యశ 

స్సంగతి విలసిల్లుచు పెద 

గంగన ధరం బ్రబలు దానగౌరవలీలన్‌. 29 


భూసుర బంధుహితత్రా 
ణాసక్తుండు ధర్మనిరతుం డరిధరణీభృ 

ద్వాసవుండు ప్రాజ్ఞండనం దగు 

దాసరి పెదగంగ ఘనునిం దరమే పొగడన్‌. 30 


అట్టి 'పెదగంగవిభుని యర్ధాంగలక్ష్మి 

యక్కమకు నుదయించి పెంపలరి రవని 

నాగినేండును చినగంగనప్రభుండు 

రామకృష్ణులరీతి సుత్రామ నిభులు. 31 


శ్రీగలిగి విదితసంతత 

భోగకళారూఢిం దనరి భూవలయమునన్‌ 

సాగరగభీరుం డనంగా 

నాగన విలసిల్లు మేరునగధృతి వెలయన్‌. 9 


ప్రథమాశ్వాసము 


2» 


2» 


తదీయానుజుండు 


సహకార పనసకేసరనింబజంబీర 

(సరళాది) భూరుహోత్మరము నిల్చె 
నిఖిలజీవాధార నిమ్నపుష్మరమైన 

చెరువు చేయించె నచ్చెరువు గాంగం 
జతురదేవాగారశార్‌జ్ఞకోదండప్ర 

తిష్టాసమాసక్తిం దేజరిల్లె 
నుర్వీసురశ్రేణి కుపనయనోద్వాహ 

వస్తుపదాధ్యుందై వాసికెక్కె 
నార్భటిని మీజిం బురుషోత్తమాభిధాన 
పట్టణస్థిర చౌదరి పట్టభద్రుం 
డనుపమోదారనియతవర్తను(డు మాన 
ధనుండు దాసరి చినగంగ ఘనయశుండు. 


సాంద్రయశోధనుండు హరిశౌర్యుండు బాహుబలేంద్రుం డా హరి 
శ్చంద్రమహీతలేశుండు భృశంబుగ సఖ్యతతో నాసంగంగాం 
జంద్రసుగంధపుపష్పు ఘనసంకుమదాంబర రత్నరాజి ని 
స్తంద్రశుభోక్తిం గైకొనియె దాసరి గంగన లోకమెన్నంగన్‌. 
మటియును 


శరశరచ్చం ద్రనిర్ణరసరిత్తుహినభూ 
ధరదరద్యుతులతోం ద్రస్తరించి 
హరిహరీశ్వరపురందరతురంగమ మరు 
తృరిగిరీశుల మహోత్మంఠ నొరసి 
బలబలారికుజనిర్మలబలోద్ధదభివా 
చలనలానన హయావళి జయించి 
విధువిధుప్రియకరాంబుధి సుధావిబుధము 
న్యధిపకాశ శ్రీల నవఘళించి 


33 


34 


35 
36 


10 


మాఘమాహాత్యము 


ర 


తారకావార కర్పూరతారహార 
హీరపారద డిండీరదార రుచులం 
గేరి యాచక్రవాళవిస్తారధరణి 
వెలయు దాసరి చినగంగవిభుని కీర్తి. 


సరసగభీరధైర్యధనసాహసదానకళాతిశౌర్య సుం 
దరఘనకీర్తివిస్సురణ దాసరిగంగన యొప్పగాం దగున్‌ 
శరనిధి శాంభవీజనకు శంకరమిత్రు శచీవరాత్మజున్‌ 
శరదు శశాంకు శంభుసుతు శౌరితనూభవు శారదాసతిన్‌. 


హరిచరణాంబుజాత భజనాత్మకుండై తనరారునట్టి దా 
సరి చినగంగధీరుసతి చారుగుణాన్విత మల్లమాంబ సు 
స్థిరబహుభోగసంపదలచే నలరెన్‌ నిరతాన్నదానత 

త్పరనిజచిత్తమై నిఖిలబంధుగణంబులు సన్నుతింపగన్‌. 


ఆ మల్లమాంబ కనియెన్‌ 

సోమనిభుని బాపఘనుని సొబ్బిను బ్రకట 
శ్రీమహితుని నంకన్నను 

ధీమంతుని నక్కధీరుం దేజోఘనులన్‌ 


వారిలోన 


వినయగుణాభిరాము6 డరివీరఠభయంకరమూర్తి మిత్ర స 
జ్ఞనపరిరక్షకుండు హరిశౌర్యుండు దానకళానిరూఢవ 
ర్తనుం డనంగా ధరన్‌ బ్రబలు దాసరి గంగన కూర్మినందనుం 
దనం దగు బాపినేండు కమలాక్షపదాంబుజ మత్తభృంగమై. 


జనవినుతుండైన దాసరి 

చినగంగన సొబ్బినేని చిరతరకీర్తుల్‌ 
ఘనవాహన ఘనవాహన 

ఖనదీ చంద్రార్క తుహినకరుల హసించున్‌ 


37 


39 


40 
41 


43 


ప్రథమాశ్వాసము 


11 


A 


ష్ట్ర 
కు 


పంకజలోచన భక్తుండు 

బొంకండు కలలోననైన భూజననుత ని 
శృంక బిరుదాంక దాసరి 

యంకనం బ్రణుతింతు రుర్వి నార్యజనంబుల్‌. 


చక్కారవిల్తుని కన్నను 

జక్కనివాం దతులదానసద్దుణములం బెం 
పెక్కినవాం డిల దాసరి 

యక్కనం బ్రణుతింపం దగు జనాధిప సభలన్‌ 


ఇట్టి నలువురు పుత్రులు నెలమి రామ 
లక్ష్మణ భరత శత్రుఘ్నుల మహనీయ 
గుణులం బోలి విధేయులై కొలువ (నిచ్చ) 
సిరుల జినగంగన వహించె ధరణి ప్రజల. 


ంతములు 


ఏవంవిధగుణగణునకు 
భావజసువిలాసునకును బంధుజనవనీ 
పావన పావన భావన 

భావన వంతునకు వినుతపదశాంతునకున్‌. 


శ్రీమత్పురుషోత్తమపుర 

ధామునకును గాంతిం దుహినధామునకును దే 
జోమాననీయసుగుణ 

స్తోమునకును వైరిశిఖరిసుత్రామునకున్‌. 


ధీరునకును నిజవంశో 

ద్ధారునకును వాక్యఫణికి తతగుణమణికిన్‌ 
దూరాగత శూరాహిత 
వీరానతపాదునకుం గవి విమోదునకున్‌. 


44 


45 


46 


47 


48 


49 


క్ష మాఘమాహాత్యము 


క. నారాయణ పదసన్నుత 
పారాయణ సదయహృదయపావనునకు వి 
స్ఫారవనీపావనునకు 
మారాకారునకు సుజనమందారునకున్‌. 50 


క. ధారాధర చింతామణి 
పారావారాంబుజాత పరిపంధిమరు 
ద్భూరుహసమ దానకళా 
ధౌరంధుర్యునకు భర్మధర ధైర్యునకున్‌. 51 


క. వరతరశుభధరణీధర 
నరహరిఘనదివ్యచరణనళినద్వయబం 
భరచారుమూర్తికిని దా 
సరి చినగంగునకు సుజన సత్సంగునకున్‌. 52 


వ. అభ్యుదయపరంపరాఖీవృద్దిగా నా యెనర్పంబూనిన మాఘమాహాత్యం 
బను మహాప్రబంధంబునకుం గథాక్రమం బెట్టిదనిన. 53 


కరవీరమాకంద ఘనమంజరీకుంద 
శరబిల్వ కురువింద సరళబృంద 
మేలామదనతాళ కోలార్ట్దునతమాల 
కాలాగరురసాల సాలజాల 
మారేవతసమీర ణారధ్వజమయూర 
వీరద్రుమపటీ రభీమసార 
పరిమళమాలుంగ గిరిమల్లికాభృంగ 
వరకీసరవరాంగ పురుషసంగ 
గీ. మమిత కుసుమితతత విటపమహిత 
కరనికరశుకపిక కలకలిత విదిత 
నినదకనదమును రుచితనియత మునిజ 
నంబునై పొల్ప్చు ననిశంబు నైమిశంబు. 54 


2» 


ప్రథమాశ్వాసము 13 


గీ. అట్టి నైమిశమున శౌనకాదిమునులు 
రోమహర్షణతనయుచే రోమహర్ష 
ణమ్ముగ మహితబహుపురాణములు వినుచు 
నాదరంబున నిట్లని రతనితోడ. ర్‌ర్‌ 


క. విమలాత్మ! మాఘమాహా 
తము కర్ణరసాయనంబు ధారుణినత్యు 
త్తమ మితిహాసశ్రేష్టం 
బమితఫలప్రదము దురితహర మెన్నంగన్‌. 56 


వ. వాయుపురాణంబునం (బ్రసిద్ధంబైన యీ యితిహాసంబు సవిస్తరం 
బుగా నెటింగింపుమనిన నుగ్రశవసుండు సమగ్రమనీషభాషా శేష 
విశేషుండై యమ్మహనీయ సంయమివరులం గనుంగొని యిట్లని 
వివరింపం దొణంగె. తొల్లి విష్ణుధర్మకథాప్రసంగసమయంబున జన 
రంజనుండైన ప్రభంజను నివ్విధంబున నాదిత్యుం డడిగిన నతని కతం 
డిట్లనియె. 57 


క. జనవినుత! నన్నునడిగితి 
వనయంబును మాధవప్రియకరంబగు నీ 
ఘన చారిత్రము తెరగె 
ల్లను నెటింగించెదను విను మలఘుతరమతివై. 58 


బ్రహ్మ నారద సంవాదము 


గీ. చతురసంగీతవిద్యావిశారదుండు 
ధీరజనతాధికజ్ఞానసారథుండు 
నవ్యరుగ్గిత శారదానారదుండు 
నారదుడు విష్ణుయోగమనస్ముం డగుచు. 59 


14 


మాఘమాహాత్యము 


నిపుణోన్నతి నిఖిలదిశా 

ధిపవిశ్రుతపట్టణములం ద్రిమ్మరి యొకనాం 

డపరిమితఫల సుధర్మము 

నుప(దేశుమునందుం దెలియ నూహించి తగన్‌. 60 


నాకపథంబునం గనియె నారదుం డబ్బజదర్శనాగతా 
స్తోకనదీసరోర్టవ వసుద్యుమణిగ్రహతారకామరా 

నీకము సాంఖ్యయోగమత నిశ్చలవిష్ణు నుతిప్రమోద సు 
శ్లోకసనందనాది మునిలోకవిలోకము సత్యలోకమున్‌. 61 


ఇవ్విధంబునం గనుంగొని వినిర్మలమౌక్తికప్రాలంబ తోరణాలంకృతం 
బైన తత్పుర గోపురంబు కదియంజొచ్చి బహువిచిత్ర రత్నఖచిత 
హిరణ్మ్యయ చంద్రశాలాసాంద్రరుచు లనంతకోటి సహగస్రకిరణ (ప్రకా 
శంబునం దేజరిల్ల నీక్షించుచుం జని యొక్క మహనీయజనాశ్రయం 
బున నించుక క్షణముహూర్తాహోరాత్ర పక్షమాసర్వృయన హాయనం 
బులు కిన్నరకింపురు షసిద్ధ విద్యాధర యక్షగంధర్వపన్నగులును పరమ 
యోగీంద్రులు నింద్రాది దిక్సాలకులును ద్వాదశాదిత్యులు నేకాదశ 
రుద్రులుం గొలువ లక్ష యోజన విస్తారంబు నష్టగోపుర సంయుక్తం 
బును దివ్యతేజఃపుంజంబును నగు మంటపమధ్యంబున ధర్మాదిచతు 
ష్పాదారూఢంబగు పీఠంబున నున్నవాని 62 


జగదుత్పత్తివిచిత్రకౌశలుని భాషాయోషితాత్మేశు దే 

వగరిష్ణున్‌ సకిరీటరత్నకిరణ వ్యాకీర్ణపాదాంబుజున్‌ 
నిగమాంతప్రతిపాద్యమానమహితోన్నిద్రున్‌ జిదానందయో 

గ గతైకాఢ్యు హిరణ్యగర్భుం గని జోకన్‌ మొక్కి సద్భక్తితోన్‌. 63 


రంగదమర్వ్యభూధరవిరాజితశృంగనిభాంగ! దివ్యచ 
క్రాంగకనత్తురంగదురితాఘతమిస్రపతంగ! భారతీ 

సంగ! నిజాంఘ్రిపద్మనతసన్మునిజూటకుడుంగ! సత్మృపా 
పాంగవిలోకనాశితతపఃఫలదాయక! లోకనాయకా! 64 


ప్రథమాశ్వాసము 15 


వారిజగర్భ! పూర్వకృతవర్తనచే జనులెల్ల ఘోరసం 

సారనిబద్దులై దురితచర్యలచే నతిదుఃఖమగ్చులై 

క్రూరనిరీక్షితన్‌ సుఖమె కోరుచు నుందురుగాని ముక్తికిం 

జేర నెజుంగ రాకరిన చిత్తుల కేగతి యానతీయవే. 65 


హరిచారిత్రము విను స 

త్పురుషులు దుర్విషయవర్ణితులు సుజ్ఞాన 

స్ఫుర(తర)భూరిజ్ఞులునై 

పరమానందైకభోగపరులగుదు రిలన్‌. 66 


మటియు లోకంబునందు సర్వజనహితంబుగా సుజ్ఞానోపదేశంబు 
సేయు మహాపురుషులుగదా జననీజనకులనం బరగుదురు సకలధర్మ 
వేత్తలయందీ వాద్యుండవు సర్వంబును నెజుంగుదువు సకల దోషం 
బులు నేకర్మంబుచే నివృత్తియగు నా [శ్రుతిస్మృత్యుదితంబులగు ధర్మం 
బులు బహువిధంబులై ప్రవర్తిల్లునవి దుర్లభంబులగుటంజేసి నరు 
లాదియందు విముఖులగుదురు సర్వబంధవినాశనంబును సుఖోపాస్యం 
బగు ధర్మం బతి విశేషకరంబు విశ్వాసంబుచే ధర్మంబొనర్చ భవబంధ 
విమోచనంబును భగవద్భక్తి హేతుకంబును నిఖిలలోక హితంబును 
నగు నట్టి ధర్మం బుపదేశింపుమని యభ్యర్థించిన నమ్మహాముని 
వాక్యంబు లాకర్ణించి సమంచితప్రహృష్టహృదయుండై యక్కాంచన 
గర్భుం డతని కిట్లనియె. 67 


కలితగుణాధ్య! ధర్మమతి గల్గిన సంయమివర్యులందు న్స్‌ 
వలఘుతరైకపూర్వికుండ వంచితవైష్టవచారులక్షణో 

జ్వల మహనీయమానసవశంవదవర్తివి ధారుణీజనం 

బుల కనిమిత్తబంధుండవు భూరిదయాపరమూర్తి వెన్నంగన్‌. 68 


16 


మాఘమాహాత్యము 


వ. 


శోభాతిశయాన్వితు లవ 

నీభాగనయాగతులగు నీవంటి మహా 

శ్రీభాగవతుల స్తుతు లంట 

నాభాగ్యము కొలంది యేమి నారద! తలంపన్‌. 69 


కావున నీ వీప్రశ్న శు 

భావహముగ నడిగి తిది జనావలికి హితం 

బై విష్ణుకథాస్పదమై 

పావనులుగం జేయు వినిన బల్మిన జనులన్‌. 70 


అని సరసీరుహాక్షుని మురాంతకుం గృష్టు నిరామయున్‌ రమే 

శుని నచలున్‌ బురాణపురుషున్‌ ఘను నచ్యుతు నద్వితీయు హృ 
ద్వనజమునందు నిల్పుకొని వందన మొప్పంగం జేసి దోషనా 
శనము శుభప్రదంబునగు శాశ్వతపుణ్యకథాప్రసంగమున్‌. 71 


నిజహృదయంబున నిశ్చయించి యిట్లనియె. 72 


మాఘస్నాన మహిమ 


సీ, 


మౌనీంద్ర!సర్వధర్మములకు నాద్యంబు 
తోయావగాహంబు వేయునేల 
స్నానవర్ణితులైన జనులకృత్వము లిభ 
భుక్తభూరి కపిళత్హము (వలె) నదడంగు 
రహి విష్ణుధర్మపరాయణులై టేప 
కడ నీటం (గుంకిన ఘను లదోషు 
లలర శౌచస్నానములు రెండు సకల క 
ర్మములకుం బితరుల మాడ్మిం దనరు 
నుదయవేళావగాహన కోపరేని 
చెలంగి మాసత్రయంబైనం జేయవలయు 
మేష మకర తులలయందు మిహిరుం డుండు 
నపుడు మానవకోటు లహర్ముఖమున. 783 


ప్రథమాశ్వాసము 


17 


2» 


తనయా! విను మాసత్రయ 

ముననైన నదీతటాకమునం గ్రుంకని దు 
ర్దనుం డింద్రులు పదునలువురు 
సనునంతకు ఘోరనరక సంప్రాప్తండగున్‌. 


అఖిల తీర్థమ్ములకును సహ(స్రగుణము 
అధికమగు కార్తికస్నాన మంతకంటె 
మాఘమున నీట (గుంకిన మనుజునకును 
గోటిగుణితం బనుచుం బల్మెం గైటభారి. 


కలియుగంబునను మాఘస్నానఫలమున 
కితరధర్మక్రియ లీడుగావు 

సంసారదుఃఖంబు శమియించు నిందులం 
జక్రిచారిత్రల సమము వచ్చు 

గురుకృపగల్లిన నరుం బుణ్యములు చేరు 


మనమున నిఖిల ధర్మములు గల్యు 


దరుణార్మరుచిం గని విరియు చీకటి భంగి 


జను మాఘసుస్నానమున నఘంబు 


మహినిం గోటి(సహస్ర) జన్మముల నైనం 
జేయు దోషములెల్ల నశించి పోవు 
పరమధర్మంబు పరమలాభంబు పరమ 
గతియుం గల్గును సుస్నానకలితునకును. 


మనుజాధముం డెవ్వండై 


నను మాఘమునందు జలమునం గ్రుంకక యుం 


డిన యేని (బ్రహ్మకల్పము 
ఘనమైన పిశాచతనువు గైకొని యుండున్‌. 


74 


75 


76 


77 


18 


మాఘమాహాత్యము 


౬ 


ఓపి జలముల నదుల సూర్యోదయంబు 

గాక యటుమున్న నరుం డవగాహనంబు 

సల్పెనేనియు బంధవర్జన పునర్భ 

వములంబాయును మకరమాఘమున ననఘ. 78 


అలవడ నేజులున్‌ సరసు లాదిగం గల్లు నదీవిశేషముల్‌ 
కలితనమున్‌ మహత్త్వమును గైకొను సూర్యుండు నక్రయుక్తుండై 
చెలంగ నహర్ముఖంబునం బ్రసిద్ధిగ నందవగాహనంబుచేం 
బొలియు నశేషబంధములు భూజనకోటికి నద్భుతంబుగన్‌. 79 


(బ్రాహ్మణ హంతకుల్‌ పశుహంతకులు బితృ 
హంతకుల్‌ మానినీహంతకులును 
శిశుహంతకులు పరప్రీసంగులును సువ 
ర్లస్తేయులును బరద్రవ్యదేవ 
ధనచోరులును గురుతల్పగులును నధ 
ర్మపరులు కుమత దుర్మార్గవర్త 
నులు మిత్రవధికులు కలహవాదులు మృషా 


వాదులు నిందాపవాదు లాస 


వ(ప్రమోదవిషాదులు వనవిఖండి 

తులును కోడెలు గృహదాహకులు కృతఘ్ను 

లైన సుస్నాతులై దురాహ్వములం బొలియు 

నెలమినని మాఘదినముఖ జలము మెజయు. 80 


ఏనరుందైనను మాఘ 

స్నానము సూర్యోదయావసరమునం జేయున్‌ 

బో నియతుం డాతండని ప్రియ 

మూనంగా (మోయు జలమహాోరాత్రంబున్‌. 81 


ప్రథమాశ్వాసము 19 


ఇబ 


౬ 


చెలంగి లోకత్రయంబునం గల త్రికోటి 

పంచలక్షతీర్థములు ప్రాభాతిక సమ 

యమున నుర్విని సకలజలములయందుం 

గలసి తగనుండునని స్మృతుల్‌ పలుకుచుండు. 82 


న్నానంబు మాఘమాసమునం జేయనివాండు 
చండాల కులమున సంభవించు 
వనిత సేయదయేని వరహీనయై పుట్టు 
వైష్ణవభక్తి వివర్ణితాత్ము 
పుణ్యంబులీనమై పోవు నింత నిజంబు 
నంతజన్మానుగతాది దుష్ట 
కర్మబంధంబులు కదచనుం జందధా 
మహతినిం గనిన హిమంబు కరణిం 


బన్నగంబుల గరుడుండు పర్వతములం 

గులిశమును వారణముల నంకుశము దుష్ట 

తముల హరి భజనము నెవ్విధమున నోర్చు 

నట్లు మాఘము మానవాంహముల కనఘ! 83 


అమరగణంబులో నంబుజనాభుండు 
నదుల లోపల జహ్ను నందనయును 
భూరుహంబుల లోన బోధిద్రుమంబును 
బశుసమూహంబు లోపలను మొదవు 
సకలవేదములలో సామవేదంబును 
(బకటమంత్రములలో౯ బ్రణవరాజ 
మలఘుతరచ్చందములలోన గాయత్రి 
పక్షిసంఘంబులో6 బన్నగారి 


20 


మాఘమాహాత్యము 


2» 


యేక్రమంబున ముఖ్యమై యెసంగు నట్లు 

నమరు మాఘంబు సకలమాసముల లోనం 

గావున నొనర్శువారల గ్రహభయములుం 

జేర వహిభూతభయములుం జెందవెపుడు. 84 


కలుషంబు లణంగు మాఘస్నాన మొనరించు 

జీవుల కని మును చెప్పె యముండు 
చిత్రగుప్తునకు మున్‌సిద్ధంబు సాంగత్య 

ముననైన స్వాభావమునను నైనం 
గృతముననైన దుషతము లడంచెద 

ననుచు గర్జించు దోయంబు లెపుడు 
మకరమాఘంబున మాధవార్చన సేయం 

బూని మాతృస్తన్యమునకుం జొరడు 
బుద్దిశూన్యులు సంసారభోగి దుష్టు 
లైనవారికి నిది పరమౌషధంబు 
పూర్వజన్నాది దుషృతంబులు హరించు 
నైహికంబున సుస్త్వాత్రుండైన నరుండు. రి5్‌ 


మేరుమందర తుల్యమై మీటు నఘము 

లణంగు సుస్నానమునం (జేయ) నభిలషించు 

మాత్ర నశియించు బంధముల్‌ మజియుం దీర్ధ 

సేవకై నరుండేంగిన సిరులు గలుగు. 86 


కావున విప్రక్షత్రియ 
త్రైవర్ణిక శూద్రులకును దగుం జేయంగా 

వావిరి మాఘస్నానం 

బీవిధి నిగమములు నొడువు నెప్పుడుం బుత్రా! 87 


ప్రథమాశ్వాసము 


21 


భూసురవటుండు గృహస్థుండు 
వానప్రస్థుండు యతియు వదలక మాఘ 
స్నానంబు సేయవలయును 

భానుడు మకరస్థుండగుచుం బరగిన వేళన్‌. 


మునివర! మాఘస్నానం 

బొనరింపని నరుండు శునకయోనుల జనియిం 
చును నూజువరుస లిట్లని 

మనుజున కది సేయు టొప్పు మదినూహింపన్‌. 


ఇది ఘనతరబాంధవ్యం 

బిది పరమశుభప్రదాధ్య మిది పరమతపం 
విది పరమగతి యనందగు 

మది మాఘస్నానమహిమ మతమేనెంతున్‌ 


అని యానతిచ్చిన నారదుం డక్మమలసంభవున కిట్లనియె. 


శ్రీనాయకహిత! మాఘ 

స్నానంబేరీతి మోక్షసాధన మిది మీ 

రానతి యీందగు శిష్యుండ 

సూనుండనగు నన్నుం గరుణం జూచి మహాత్మా! 


మాఘస్నాన విధానము 


వ. 


వవ 


89 


90 


91 


92 


అనిన విని యన్నారదమునికి వనజగర్భుం డిట్లను మాఘస్నాన వ్రత 
నిర్ణయక్రమం బెట్లనిన పుష్యశుద్ధదశమి యాదిగా మాఘశుద్ధ దశమి 
పర్యంతంబైనను తత్పొర్ణమాసి మొదలుగా బౌర్జమిపర్యంతంబైనను 
మకరప్రవేశంబుగాం గుంభపర్యంతంబైన నితర వ్రతంబులు మాని 


స్నానంబు సేయుట యుత్తమంబు. 


93 


22 


మాఘమాహాత్యము 


౬ 


సుకరముగ నెల్లి మొదలుగ 
మకరస్నానం బొనర్తు మాధవ! నిర్వి 
ఘ్నకలితుగం జేయు మనుచును 


'బ్రకటితముగం దొలుదినమునం బలుకంగ వలయున్‌. 


అనుచు సుస్నాతుండా నప్పుడే నియమించు 
కొని మఖజునాంటి వేకువను లేచి 
జనుండు దూరస్థలంబున కేంగి మూత్రపు 
రీషముల్‌ విడిచి విశేష పాత్ర 
మున శౌచవిధి సల్పి మొగి పదప్రక్షాళ 
నము సేసి తగ రదనములు దోమి 
జలములం బది వరుసలు పుక్కిలించివై 
చి యతి ప్రియాత్ముండై చేలమునను 
గడంగి నదియందుం జొచ్చి సంకల్పమమరం 
జెప్పి లక్ష్మణ గోవింద చిన్మయాత్మ 
చక్రధర పద్మనాభ సుస్నానమునకు 
నెలమి ననుమతి నిమ్మని పలుకవలయు. 


తదనంతరంబు గంగన్‌ 

ద్రిదశాపాంగన్‌ దలంచి దినకరబింబం 
బుదయించక మును మర్వుండు 

నదియం దవగాహనం బొనర్పంగ వలయున్‌. 


94 


95 


96 


మతియు భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి నందిని నళిని మాలతీ 
మలాపహ స్తాత్రి గంగానది త్రిపథగ విష్ణునది యను నీ ద్వాదశ 
నామంబులు స్నానవేళ నెవ్వరు పఠియింతురు తత్‌క్షణంబున యాస్థలం 
బులనుండి తీర్ధంబులు సన్నిహితంబులగు స్నానానంతరం బున నయ్యె 
నదుల కర్ఫ్యంబిచ్చు నప్పుడు మంత్రంబులిట్లు చెప్పుకొనవలయు 97 


ప్రథమాశ్వాసము 23 


308, 


నమః కమలనాథాయ నమస్తే జలశాయినే 


నమస్తేస్తు హృషీకేశ గృహాణార్థ్యం నమోస్తుతే. 98 
మాఘమాసే మహాదేవ ప్రతస్టోహం జనార్దన 

గృహాణార్థ్యం మయాదత్తం మాధవోద్య ప్రసీద మే. 99 
అని విష్ణనకర్య్యంబిచ్చి యా తదనంతరంబున. 100 
వృద్ధగంగే మహాపుణ్యే గౌతమస్యాఘనాశనీ 

గోదావరీ గృహాణార్థ్యం యమునే ఫలదా భవ. 101 
అని యమునకు నర్ధ్యంబిచ్చి తదనంతరంబునను 102 
దేవమానస సంభూతే సరస్వత్యఘనాశనీ 

గృహాణార్థ్యం మయాదత్తం పృథుకా నగరగామినీ. 108 
అని సరస్వతి కర్థ్యంబిచ్చి పదంపడి. 104 


సహ్యపాదోద్భవా దేవీ శ్రీశైలోత్సంగగామినీ 
గృహాణార్థ్యం మయాదత్తం సర్వపుణ్య ఫలప్రదా. 105 


అని కృష్ణవేణి కర్య్యంబిచ్చి యితర నదులకు వేర్వేర నర్ధ్యంబీవలయు 
ధాత్రీ ఫలసమానమైన మృత్తికయు గోమయంబును గైకొని స్నానంబు 
సేసి పితరుల గురుల స్మరియించి ప్రత్వేకంబ స్నానంబొనర్చి సాలగ్రామ 
తీర్ధంబు శిరంబున ధరించి జలంబులు వెదలి దేవర్షి పితృతర్పణంబులు 
సేసి శిఖండజలవిందుసందోహంబు దక్షిణాంసభాగంబున నురుల 
ధౌతవస్తపరిధానుండై యార్ధ వస్తంబువిడిచి శుద్ధాచమనం బొనరించి 
తదీయవస్త్రంబు భూమిపై నుంచి ప్రోక్షించిన యనంతరంబ ద్వాద 
శోర్థ్వపుండ్రంబులు ధరియించి సంధ్యోపాసనా దేవపూజావిధానంబులు 
గావింపవలయు ననిన నారదుండు పద్మజుం గనుంగొని చూడా 
జలంబులు దక్షిణభాగంబున నాదులవలయునని యానతిచ్చితిరి 
యందేమి ఫలంబు గలదనిన భారతీవల్లభుం డిట్లనియె. 106 


24 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


సురనాయకుండు మున్ను గరుదభయంబున 
నమృతంబు విప్రశిఖాంతరముల 
డాంపంగాం బదిలమౌటను జూచి పక్షీంద్రుం 
డలిగి పీయూష మయ్యమరపతికి 
ఫలియింపదనుచు శాపంబిచ్చి తచ్చిఖా 
సృతిజలధారసంగతముం జెంది 
సురభూ పతితమైనచో బితృభోగ్యమౌ 
నని దయామతిం బల్మి యవనిసురులం 
జీరి దివ్యరసంబు మీశిఖల నింద్రుం 
డునిచె నది మాదియనిన లోభోపహతమ 
నస్ములై లేదటన్న వినాథుం డపర 
పక్షగతులగు పితరులం బల్మె నపుడు. 107 


మీరీ సందేహము నిజ 

మారసి పల్ముండన దేవతాహారంబీ 

ధారుణి నమరులు దాంచిన 

వారన విని పక్షివిభుండు వారల కనియెన్‌. 108 


మీరు నిజంబు పల్ముటకు మెచ్చితి విప్రశిఖాశ్రయామరా 
హారము భూమిలో బితృగణాశనమౌను శిఖాజలంబులన్‌ 
జారగనీక యెవ్వండవిచారముతోడ విదల్బు వాడు దు 
ర్వారయమోగగ్రబాధలు నిరంతరమున్‌ గను రక్తపాయియె. 109 


అనివరమిచ్చి రక్తరుచిరాంబకుండై ధరణీసురౌఘమున్‌ 
గనుంగొని మీరు సత్యులరు గావున నం దమృతాప్తిగల్లియు 
న్నను సమకూరుజన్మమును నాశన మేకవిచారశూన్యతన్‌ 
జనుండని శాపమిచ్చి ఖగచంద్రుం డదృశ్యముం జెందె గ్రక్కునన్‌. 


కావున శిఖందజలంబులు పవిత్రంబులయ్యె నదియునుంగాక తద్దోష 
కర్మ ప్రతీకారంబులు వివరించెద నాకర్ణింపుము 111 


ప్రథమాశ్వాసము 25 


ర్‌ూ 


చెట్టునీడలం దెరువులం బుట్టలందుం 
గూపముల రచ్చపట్టుల ద్వీపములను 
చెంగటను దేవతాగ్భృహప్రాంగణముల 
విగతమతి మలమూత్రముల్‌ విడువంజనదు. 112 


నదిలోపల మలమూత్రము 

లదనెజుంగక చేసెనేని యతం డజకల్పం 

బొదవిన ఖేదంబున యమ 

సదనప్రాంగణమునం దజస్రము నుండున్‌. 113 


చలము డింపక నదుల శౌచంబు సేయు 

నతండు పితరులతో నథోోగతినిం జెందు 

నట్ల్టయగు బావి చెబువును నంబుజాక 

రమున మడువున నొనరింపం గుమతులకును. 114 


వాస్తవ్యుకంటెను వటునకు శౌచవి 

ధానంబు ద్విగుణమై (తనరుచుండు) 
ననుపు మీఅంగ వానప్రస్థునకునుం ద్రి 

గుణము సన్వాసి కెక్కుడు దలంప 
వనజలోచనకు శూద్రునకు దుర్గంధంబు 

తలంగున యంతమాత్రంబు చాలు 
పుట్టలోనిది మందపట్టుది యెలుక త్ర 

వ్వినది త్రోవది మన్ను విధికి కాదు 
పాడ్యమీ షష్టి నవములం బర్వములను 
ద్వాదశులం గాష్టముల దంతధావనంబు 
సేయవలవదు ఏకాదశియును వర్ణ 
నములు నొనరింపంగా సవర్ణములం దగును. 115 


26 


మాఘమాహాత్యము 


మతియు గంగా గోదావరీ కృష్ణవేణ్యాదులం దలంపక యవగాహనంబు 
సేయందగ దజ్ఞానంబునం జేసెనేని మృత్తికాన్నానంబులు సేయ 
వలయు నిట్టి దోషంబు లెటింగి సుస్నాతుండైన నరుండు మాఘమాస 
ప్రియుండును బ్రసన్నవదనుండును నైన మాధవుం బూజింపవలయు 
(నది) యెట్లనిన నద్దేవు నుద్దేశించి 116 


మాధవ పూజా విధానము 


సీ 


ర్‌ూ 


ఆవాహనము నీకు దేవారిభంజన 
పీఠంబు నీకు గృపీటశాయి 
యర్ధ్యంబు నీకు స్ఫాయర్ధూఘనవర్ణ 
పాద్యంబు వేదాంతవేద్య నీకు 
నాచమనీయముద్యద్దదాధర నీకు 
స్నానంబు భక్తసంతాన నీకు 
వస్త్రంబు నీకు శశ్వత్‌కౌస్తుభశుభాంగ 
గంధంబు కంధిజాకాంత నీకు 
నక్షతలు నీకు (సుర) గణాధ్యక్ష వినుత 
ప్రసవములు నీకు కాశిభుగ్భవ్య పత్ర 
ధూపమవిరత దివ్యచిద్రూప నీకు 
దీప మనుపమ యదుకులదీప నీకు. 117 


కారవేల్ల వటోల కదళి కోర్వారుక 
శిగ్రుకూష్మాండ సమగ్రతాశ 
లాటులు చించాఫలమరీచజీరక 
రామఠ శర్మరాన్థామకలిత 
మగుచుంబాకములం బెంపమరిన నదియును 
ఘనతరానేకశాకములు చూత 
జంబీర లికుచ రుచక బదరీగ్రాహి 
ఫలసమ్మితపు సర్షప రుచిం దనరు 


ప్రథమాశ్వాసము 


27 


పచ్చడులు శిఖరిణి బహుభక్ష్యపాయ 
సాన్న ఘృతసూప దధి మధితాంబు విదిత 
చతుర నైవేద్యమిదెనీకు జలధికన్య 
కాసమేతయి గైకొను కైటభారి. 


శంబరధర తనుశోభిత! 

శంబర రిపుజనక! భక్తజనతావన! పీ 
తాంబర కటిభాగాంచిత! 

తాంబూలము నీకిదియె శతక్రతువినుతా! 


మల్లికా మాలతీనవమల్లికాబ్ది 
కైరవాశోకవాసంతికా మరువక 

కుంద చాంపేయకుసుమముల్‌ గొనుము నీకు 
నమరంబుష్పాంజలి యొనర్హుం గమలనాభ! 


దండము నీకుం గైకొను ముదంచితపూర్వసుపర్వ(పర్వుతా 
ఖండల! భర్మగర్భ! శశిఖంద(ధరాదినుతప్రతాప! వై 
దండకులేశరక్షక! గదాధర! శార్‌జ్ఞ సహస్రకోటి భృ 
చ్చండతరైకదోర్టయ! విశంకటయోగప్రయోగ! మాధవా! 


అని ప్రస్తుతించవలె వెండియు 


మునినాథ! మాఘమాసం 

బున మాధవు నొక్క కుసుమముననైనను నే 
ర్పునం బూజయొనర్చిన న 

య్యనఘుండు కులకోటి తోడ హరిపురినుండున్‌. 


విలువకు నైనను స్తీ శూ 

ద్రులచేం గొనియైన సుమతతులు హరిపజ్జన్‌ 
జలజము నర్చింపందగు 

నిల పుష్పవిహీనపూజ లెసంగవు హరికిన్‌. 


118 


119 


122 


128 


124 


28 


మాఘమాహాత్యము 


ఆ.వె. 


ఆ.వె. 


గరిమం దులసీదళంబుం దద్దంధ మొక్క 
యావగింజంత యైనను భావమలర 
మాధవార్పణమనేెడి యమ్మహితయశుండు 
బహుళజన్నార్దితాఘముల్‌ భంగపటుచు. 


ఘనకృష్ణాగరు దివ్యచందనము శ్రీఖండంబునుంగూడ వి 
ష్టున కర్పించ సహస్రకల్పములు మాన్యుండై స్వకీయాన్వయుల్‌ 


125 


తను సేవింపగం గాంచు మోక్షపదమొందన్‌ బద్మముల్‌ బూన్పగా 
వనజాతాశ్రయ నిల్చుం దద్భుహమునన్‌ వాత్సల్యకారుణ్యమై. 126 


అగ్ని దారువుల నడంచు నట్లు బ్రహ్మ 
హత్యకోటియు నుపపాతకాఘ మణంగు 
నర్ధిం దులసీదళంబులు హరికి భక్తిం 


బితరులను గూర్చి (మనుజుల) దర్పించెనేని. 


మకరమాసమునను మాధవు దుల 
సీదళములం బూజ సేయు సుదతి 
విష్ణుగహముం జెందు(విష్ణు)0 బూజింపని 
వాందు ఘోరనరకవాసుం డగును. 


ధర తులసీపర్ణాష్టో 

త్రరశతమున విష్ణుపూజ తగం జేసిన య 
న్నరు పుణ్యము కడ యెక్కడ 

సరవిగ నపరిమితమగుచుంజను నచ్చెరువై. 


జలజశతమునైన జాతిపుష్పంబుల 

నైన సితపయోరుహాక్షుపూజ 

సరవి జేయు నతండు జన్మకోటులు దరి 
'ద్రుండు గాడు ధనవిభుండ యగును. 


127 


128 


129 


130 


ప్రథమాశ్వాసము 


29 


ఆ.వె. సురభిరహితపుష్పసరపూజం జేసిన 


2» 


యాత డూరపందియై జనించు 
నంబుజముల విష్ణు నర్చించి మైదువ 
సరవి గాంచు నింతి జన్మశతము. 


నలువుగ మాఘంబున గు 

గ్గులధూపము చక్రధరునకు నొసంగినవాం 
డలఘుం డగుచు (దనువు విడిచి 
సలలితుండై కాంచు విష్ణుసాయుజ్యంబున్‌. 


దొరయు దశాంగ గుగ్గులపు ధూపము కృష్ణునకిచ్చినట్టి స 


131 


132 


త్పురుషులు ముక్తి కేంగుదురు పుట్టరు వారి కులంబునందు దు 


స్తరఘనదోషవర్తనులు దబ్బజులున్‌ బహువృద్ధింజెందు నా 
దరమున దీపమీయని కృతఘ్నులు దాల్తురు కీటభావముల్‌. 


హరిపూజవేళ ఘంటా 

వరనాదము సేయునట్టి వా రపవర్గ 
స్థిరులగుదురు (గా ఘంటా) 
వరనాదవిహీనపూజ వలదనవద్యా! 


శ్రీపతి సన్నిధి దీపంబిడినయతం 
డజ్ఞానతిమిర దినాధినాథు6 
డై పరమేశ్వరు రూపంబుకను నట్టి 
(డగు) ధన్యునిం బితరు లర్థితోడ 
జనియించి వంశవర్థనుండు కావలెనని 
కోరుదు రదిగని కొంతమాత్ర 
మైన దీపము దేవతార్చణముగను జే 
యనివాండు జాత్యంధుందై వజఅలును 


133 


134 


30 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


దీపమిడని మర్వుండెయ్యది లెససేయ 


భక్ష్యరాజాన్నములు సమర్పణము చక్ర 
ధరునకును జేయు నతండుండు హరిపురమున. 135 


మటియు నిర్మాల్య విసర్జనంబు సేయని నరుం డున్మాదియిజనించు 
నీరాజనార్పణంబు సేయు నతనికి బ్రహ్మహత్యాద్యుపపాతకంబులు 
దశసహస్రంబులైనను నణంగు లక్ష్మీశ్వరునిం గనినవారలు సకల 
కళ్యాణాన్వితులగుదు రని వెండియు 136 


వనధికన్యాధినాథునకుం గర్పూరనీ 
రాజనంబొసంగు వారలు విరించి 
లోకంబున(ను వీతశోకులయి) బహుసు 
స్థిర భోగసుఖములం జెంది కోటి 
వరుసలు(భువిం) జక్రవర్తులై యుదయించి 
యంత విప్రకులంబునందుC బుట్టి 
మహిత దివ్యజ్ఞానమతులై వసింతురు 
విష్ణులోకమునను విభవమెసంగం 
బూజసేసిన పిదప నంభోరుహాక్టు 
నకును సాష్టాంగముగ వందనంబొనర్చు 
నమ్మహాపుణ్యునకు సహగ్రాశ్వమేధ 
ఫలము సిద్ధించు సన్నాని కులవరేణ్య! 137 


పదిపదుల వినుత మఘములు 

విదిత సుధర్మంబు లొక్క వేయును హరి శ్రీ 

పదవందనంబు లోపల 

పదియాజవ పాలు రావు పరమమునీంద్రా! 138 


ప్రథమాశ్వాసము 31 


ర్‌ూ 


అశ్వమేధ (ఫలాప్తి యడు) గడుగున గల్లు 
శ్రీధరునకుం బ్రదక్షిణము సేయ 
నొగి జరా జన్మమృత్యుభయమెల్లను ద 
తృలమున నిర్ణించుం బద్మనయన 
కలితదామా.......... జిరంబయి యైన 
(బరగ) శోధనచేం బ్రపాలితంబు 
క. సేసెనయేని 
వైకుఠపుర భోగ వసతిగాంతు 
రెవ్వరైనను బ్రోక్షించి యిందిరేశు 
సదన మజచేతం బూసి ................ 
పప తవు సక్తులై ధాత్రిం బ్రబలి 
మోక్షప్రరికిం జనుదు రంతమున మునీంద్ర. 189 


భువిమాఘమాసమున మా 

ధవు గేహము గోమయమునం దగ నల్మెడు మా 

నవుం డొందు గోసహస్రము 

సలలితముగ దానమిచ్చు సత్సలితంబున్‌. 140 


. గురుసద్భక్తినిం బంచవన్నియల ముగ్గుల్‌ గూర్చి మాఘంబునన్‌ 


హరిగేహంబున రంగవల్లులిడు నయ్యబ్దాక్షి ముత్తెదువై 
వరసూనుల్‌ సిరిగల్గి జన్మశతముల్‌ వర్ధిల్లి యంతన్‌ నిజే 
శ్వరమాతాపితృయుక్తయై చెలంగు నిర్వాణస్థ సౌఖ్యోన్నతిన్‌. 141 


నరుందెవ్వం డీపుణ్య చరితంబు విని పున 
ర్దనన మొందడు జపస్నానసంధ్య 

లవి మానియైన నీ హరికథల్‌ వినిన దు 
షృర్శంబులెల్లను గాలిపోవు 


32 


మాఘమాహాత్యము 


శరఖడ్గముల రిపు క్షయము చేసిన పోలి 
హరిభక్తి రిపుల నార్వుర వధించు 
భాగవతుండగు భగవత్మథాసక్తిం 
గర్మలోప ప్రాప్తి గలుగు మనుజు 
డిట్లు భగవంతుండెటిగింప నెలమి మునులు 
మాఘమాసావగాహన మాధవార్చ 
నమును కర్మం బణంచు మోక్షము ఫలించు 
ననుచుం దద్వతచర్యచే నధికులైరి. 142 


ఆదిమధ్యావసానంబులందు నొకటం 

దనకు గల భక్తియుక్తి మాధవు నొనర్చి 

దాన మిచ్చి యథాశక్తి దగంగ విప్ర 

భోజనమొనర్చగా వ్రతపూర్తి యగును. 148 


గరిమన్‌ మానవు డాత్మశుద్ధిం దగ మాఘస్నానపూజాదులీ 
కరణిన్‌జేసి పురాణవక్త నొనరంగాం బూజసేయందగున్‌ 
వరపౌరాణికపూజసేయక వినన్‌ వాంఛించువాండెల్ల దు 
ష్మరబాధల్‌ కడునొంది ఘోరఫణియై కానన్‌వసించున్‌దుదిన్‌ 


హరిపుణ్యకథలు నాదువంగ 

నరుండెవ్వండు వినకపోవు నవ్వాండు మహా 

గిరి దుర్గమవనములలోం 

జరియించుం బ్రహ్మరాక్షసత్వాకృతియె. 145 


మతియు శాంతాత్ముం డగు ధర్మవేత్తను మృష్టాన్నభోజనంబుల 
సంతుష్టుం జేయవలయు నివ్విధంబున మాఘస్నానవ్రతంబొనర్చు 
వారివారి వ్రతంబెజుంగ శివ విష్ణు బ్రహ్మ మన్వాదులకు నలవిగా 
దితరుల కెటుంగ నగునె మాఘస్నానార్థియై యిల్లువెడలి నడచు 
వానికి బ్రతిపదంబున కశ్వమేధవలంబు సిద్దించు. పూర్వము 
సుధర్మ రాజకన్యకకు స్నానమాత్రంబున నతిప్రబంధవృత్తియయ్యె 
నని యానతిచ్చినపద్మభవునకు నారదుండిట్లనియె. 146 


ప్రథమాశ్వాసము 33 


రుచిష్మతి చరిత్రము 


గీ. 


ర్‌ూ 


మును సుధర్ముని సుతబంధములు దొలంగా 

ననుచు మీరానతిచ్చితి రాశుభాంగి 

కెట్టు కర్మచ్యుతంబయ్యె నట్టి కర్మ 

మిట్టిదని యానతిమ్ము లోకేశ! యిపుడు. 147 


అన విని విరించి హర్షం 

బునం జిత్తము దొరల మౌనిపుంగవుతోడన్‌ 

ఘనుండగు గయు దౌహిత్రుని 

వినుతచరిత్రంబు నీకు వివరింతుం దగన్‌. 148 


సౌధాగ్రభాగభాస్వత్మేతనవ్రజో 
ద్ధన్మరుద్దూతమార్తాండరధము 
ఫణిఫణాధిపలోకపర్యంతగంభీర 
కాందశశ్వత్పరిఘాయితంబు 
రథ్యాసమాశయరథవీరభటఘోట 
సమరరథివ్రాత సంకులంబు 
సర్వంసహామరక్షత్రార్య సైరిక 
బహుళవర్ణెక విభ్రాజితంబు 
సరళసహకారపనసకేసరకదంబ 
నారికేళపటీ రమందారకలిత 
సురుచిరోద్యానమధ్యప్రసూనసురభి 
వినుత కమలాకరంబు కుండినపురంబు. 149 


మజియు మరకతమరుద్వరశిలాసంఘటి తవిశాలసాలశిఖరచుంబి 
తాంబరంబును మాణిక్యఖచితసోపానస్థల ప్రాలంబగోమేధిక ప్రవాళ 
దామాభిరామంబును తౌర్యత్రికోత్సవవివిధదేవాగారజాగ్రదగ్రభాగా 
భోగాగారగీయమాన మానితరుచిస్టితశాతకుంభకుంభప్రవాసితంబును 


34 


మాఘమాహాత్యము 


(ప్రాకారతీరహిత క్షామధామస్తోమప్రకటంబును ప్రబల ముక్తాఫలరంగ 
ద్రంగవల్లీప్రాంగణంబును భర్మనిర్శ్మిత హర్యస్థల కేతనానికేతనంబును 
కనత్మనక కవాటకూటపాటవ స్ఫురితంబును వైడూర్యకుడ్యసంస్థాపిత 
వినోదసాలభంజికా పుంజరంజితంబును వేశ్యాభవనద్వారోభయపార్య్వ 
సన్నిహిత విచిత్రచిత్రపటానందకర ప్రసవశరబల కలితంబును 
నిరంతరమల్లికాతోరణాలంకృతతోరణ విరాజితంబును బహువితర్జి 
విటంకపక్షకజాలకా రోహణవాతాయన జనాశ్రయప్రపా కంసకంబును 
నైన యప్పట్టణంబునందు. 150 


ఘనతరపుణ్యుం డార్యనుతగౌరవభావనిరూఢవర్తనుం 
దడనుపమసద్దుణాభరణుం డాగ్రితరక్షణశాలి విద్విష 

జ్ఞనవర భూరిబాహుబలసామజసింహకిశోరు. డిందిరా 
తనయనిభుండు శూరుడు సుధర్ముండనం జెలువొందుంబెంపునన్‌. 


అతనికి నుదయించె రుచి 

షృతి యనంగాంబరగు నొక్క మానిని వినుత 

వ్రతశీల రూపరేఖా 

చతురత దమయంతియనం టబ్రశస్తి వహించెన్‌. 152 


ఆరమణికిం దగిన వరుం 

డారయ మాహిష్మతీపుం డగు వైదర్భుం 

డనెడి నృపకుమారుండా 

తనికిత్తు (ను తనయ) నని సుధర్ముండు దలంచెన్‌. 153 


ఇట్లుదలంచి తజ్జనకుందైన వీరవర్శకుం జెప్పిపుత్తెంచిన నతండును 
సంభ్రమించి వైవాహికోచిత ద్రవ్యంబులు సంగ్రహించుకొని యొక్క 
శుభముహూర్తంబున వైదర్భు నలంకృతుం జేసి మహావైభవం బెసంగం 
గుండిననగరంబునకు వచ్చిన సుధర్ముండును నెదుర్శొని మహనీయ 


ప్రథమాశ్వాసము 


35 


లగ్నంబున రుచిష్మతీ వైదర్భులకు వివాహంబొనర్చ నంత వీరవర్మయు 
సుధర్ముచేతం బూజితుండై కుమారు నుంచి మాహిష్మతీపురంబున 
కరిగె నంత నవ్వధూవరులు మనోహరమనోభవవినోదంబున సుఖి 


యించుచున్న నాజవనాండు నిశాసమయంబున 


గురుతర శయ్యాతలమున 
సరసీరుహనేత్రతోడ శయనించి మహీ 
వరనందనుండు విస్మయ 

కరముగం బంచత్వమొంది కదలక యున్నన్‌. 


ఇది యేమొక్కొ నిజేశుండు 
మృదుశయ్య సుఖీంచి నిద్ర మేల్మొనడని య 
మృదిరాక్షి తెరువుం గానక 
చెదరిన మదిలోన భయము సిగ్గు జనింపన్‌. 


వరసఖుల కెతింగించిన వార లధిక 
వేగమున వచ్చి చూచి యా విధము మనుజ 
విభునకును విన్నవించిన విని యతండు 


విసయము తోడ జనుదెంచి వెలందిం గాంచి. 


మానవపతి తను నడిగిన 

నానెలంతుక తండ్రితోడ నత్యాశ్చర్యం 
బే నెజుంగ నెట్టి చిత్రమొ 

పానుపుపై వచ్చి పండి పలుకకయుందిెన్‌. 


అనుచు గన్నీరు కొలికుల నడరి గండ 
యుగళమున జారి లికుచ పయోధరములం 
బొదలు పయ్యెదం దడుప గద్దదిక యగుచు 
నువిద మతి పల్మనేరక యూరకున్న. 


154 


155 


156 


157 


158 


159 


36 


మాఘమాహాత్యము 


సుధర్ముండును మూర్చిల్లి కొంతతడవునకుందేరి సకలబంధువులును 
రాజపత్చులును పౌరజనసహితంబుగా చింతాకులమానసులయిరి 
తదవసరంబున 160 


జనసంపూజ్యుండు వారిజోదరకథాచాతుర్యవిజ్ఞాత సూ 

రినుతుం డార్యతపఃప్రభావఘనచారిత్రుండు యజ్ఞంబు పెం 
పొనరం జేయుటకై ధనంబడుగ నుద్యోగించి యంగీరసుం 

డను విప్రం డరుదెంచి నిల్బెను తదీయద్వారదేశంబునన్‌. 161 


నిలిచిన యెడ ధాత్రీవర 

తిలకుం డెదురేంగి తోడుతెచ్చి మణిమయో 

జ్ఞ్వలపీఠంబున నునిచిన 

నలరుచు నవ్విభునితోడ నమ్ముని పల్మెన్‌. 162 


నీయల్లుని బ్రతికించు ను 

పాయం బేం జేసెదను నృపాల(క)! ఖేదం 

బీయెడ వల దనవుడు భూ 

నాయకు డా సంయమీంద్రునకు నిట్లనియెన్‌. 163 


మునికులచంద్ర! నీపలు కమోఘము ధారుణి నీన్సపాలనం 
దనుండు సజీవుండయ్యెడు విధం బెటులన్న నరేంద్రుం జూచి యో 
జనవర! మాఘమాసదివసంబులలోన దినత్రయంబు గా 

హన మొనరించినాండవు మహాఫలసిద్ధిగ నందులోపలన్‌. 164 


ఒకదినఫల మల్లుని కొం 

డొకదినఫల మిమ్మగువకు నొసంగు మనిన ను 

త్ఫుకత దినద్వయఫల ముడు 

గక నరపతి మంత్రపూర్వకముగా నిచ్చెన్‌. 165 


ప్రథమాశ్వాసము 37 


గీ. 


తత్‌క్షణంబున (బ్రతిక వైదర్భుండంత 

నధికసమ్మోదచిత్తుందడై యాసుధర్ముం 

దమ్మహామునిం జూచి యో యనఘపుణ్య! 

యీతండీరీతి నుండుట కేమి కతము. 166 


మాహిష్మతి పూర్వజన్మ వృత్తాంతము 


వ. 


ల్త్‌ 


ణు. 


గీ. 


మటి యేకర్మంబున జీవితుండయ్యె నిన్నలళినలోచనకు నేకర్మంబున 
నిత్తెజంగు ప్రాపించెం గ్రమ్మజ నె కర్మంబున నిజేశ్వరుంగలసె 
సవిస్తరంబుగా పరమకరుణామతి నెటింగింపు మనిన నమ్ముని య 
మృ్మనుజపతి కిట్లనియె. 167 


ధరణీశ! వినుము యీతన్వంగికిని పూర్వ 
జననంబు గౌళదేశంబునందు 
నమర మేఘుండని యను నొక్క వైశ్యుని 
తనయ సురూపనాం దనరుచుండు 
దాని నాతండు సమానసత్ములజాతుం 
డగు ధనదత్తున కర్ణి నొసంగె 
నంత శీఘ్రంబున యౌవనోదయమయ్యె 
నారాజముఖికి నయ్యవసరమునం 
దన్మనోహరుండగు ధనదత్తుం డన్య 
భూములకు దగ బేహారమునకుం జనిన 
మదనరాగవశంబున సుదతి యొక్క 
చర్మకారునిపైం దన కూర్మి నెజయ. 168 


శా. తేలించున్‌ గనుదోయి నచ్చెలియ నీతీరంచు సౌందర్యపు 


న్మేలెంచున్‌ జనుకట్టు చేల తగ నెమ్మింజారం గామించు ము 
న్నేలా కంతుని కింతులోర్తు రనుకాం చీరీతి నుబ్టూగు న 
వ్వాలుంగంటి తలం సెలింగికొనియెన్‌ వాం డంగజోన్మాదియి. 169 


38 


మాఘమాహాత్యము 


ఉ. 


ఆ.వె. 


అద్దిర! దీని చన్నుగవ యందము డెందముం జెంగలించె ని 
మ్ముద్దుమొగంబు గన్గొనిన ముక్కెర చక్కెరమోవికాంతికిన్‌ 

నిద్దపు వన్నెదెచ్చె కటి నీవొక పాటివె యెన్నం గొంకినన్‌ 

బుద్ధికి మోసమింక ననుబోటికి బోటికి జాగులేటికిన్‌. 170 


అనుచు జర్మకారుC డావైశ్యభామిని 

యంట రాంగం గుచము లంటం దివిరి 

నీకిదె కొదవయన నెలంతుక నెత్తుక 

సరగ నరిగె నాత్మసద్మమునకు. 171 


ఇట్లరిగి మణిసదనంబున శశివదనమదనకదనంబునకు నదనని 
యయ్యదన నత్తన్వినునిచి పనిచిన నదిచిత్తంబున రంజిల్ల నప్పల్లవాధరి 
నిష్టోపభోగంబు లనురాగంబుతో ననుభవించి విడిచె నివ్విధంబున 
ననుదినంబును వర్తించుచున్నం గొన్నిదినంబులకు ధనదత్తుండు సను 
దెంచిన నతని నెరుసుగాం జూపుచు నొకవిధంబున నయ్యిరువురు 
నొండొరులమొజంగి సంగమించుచు వర్తించుచున్న నొకనాండు నిజ 
నాథుని శిక్షించుతలం పూహించి యతండు శయ్యాతలంబున నిద్రించు 
సమయంబున నా సురూపిణి చర్మకారుకడకుం జని వానితో నిట్లనియె. 


రోసంబించుకలేక యిట్లొరులు రారో లేరొ జారాంగనన్‌ 

జేసన్నన్‌ బ్రహరించెం బిల్వంగ విట[్రేణుల్‌ గడున్‌ గూర్చి నీ 
యాసం జొక్కితి నింతెకాక యతండేలా పోలందానిచ్చెనో 

గ్రాసం బేతరినైనం దెచ్చెనొ వృథాకార్యంబు వాండేటికిన్‌. 173 


ప్రాణేశుండిదె నిద్రపోయెడిని రాన్‌జాటేమి వేరమ్ము ని 

స్రాణత్వంబిక నేటికన్న నసిచేం దద్వైశ్వపుత్రున్‌ గత 

ప్రాణుంజేసి తదీయవస్తువులు నెయ్యంబొప్పంగాం గొంచు న 
య్యేణీలోచనం జంకనెత్తుకొని పోయె న్వాండు శీఘ్రంబుగన్‌. 174 


ప్రథమాశ్వాసము 39 


ఆ.వె. 


ఇవ్విధంబున నరిగి బహుదేశంబుల బహుగ్రామంబులం ద్రిమ్మరుచుం 
గొన్ని వత్సరంబు లయ్యిరువురుం బ్రవర్తించిరి. పదంపడి యా వైశ్య 
భామిని పంచత్వంబు నొంది నరకయాతన లనేకంబు లనుభవించి 
కర్మశేషంబున చతుర్దశ జన్మంబులు వారకాంతయి జన్మించి తజ్జన 
నంబుల సుకర్మంబుల నొనరించుచుం (బ్రవర్తించం బదునాల్గవ 
తనువునందు 175 


ఇందుబింబవదన యెదుట విప్రనిం గన్న 

దందమనుచుం బ్రియము దలరంబలుకుం 

జెలంగి తుష్టి భిక్షములు వెట్టు పరదేశు 

లరుగుదెంచిరేని యనుదినమ్ము. 176 


ఈరీతినున్న నొకనాం 

డారయగ సుమేధుండను ధరామరుం డెలమిన్‌ 

శ్రీరంగయాత్ర వోవుచుం 

జేరెన్‌ హైహయనృపాలశేఖరు పురికిన్‌. 177 


ఇవ్విధంబున నూర్శ్మిళాపురంబున సాయాహ్నవేళం బ్రవేశించి తద్వా 
రాంగనా గృహప్రాంగణంబున పంచయరుంగుపై నాశీనుండై గీతా 
పఠనం బొనరింపుచునుండె నంత యన్నిశీథినీప్రథమయామంబున 


కరకాచ్చాదితమై ఘనాఘన బృహద్దర్ణారవస్ఫోరమై 
వరవిద్యుల్లతికాతతిప్రబలమై వాస్తోష్పతి స్థానబం 

ధురమై సర్వదిశావిభాగములు నస్తోకాంబుపూర్ణంబుగాం 

గురిసెన్‌ వర్షము నీడజప్రజము సంక్షోభింప భీమంబుగన్‌. _ 179 


అప్పుడు బెడిదపువానన్‌ 

గప్పిన వస్త్రంబు దడిసి క్రమమించుకయున్‌ 

దప్పక నుడువుచు భూసురుం 

డప్పంచ యరుంగు కొనను వడంకుచు నుందెన్‌. 180 


40 


మాఘమాహాత్యము 


క. 


ఆ నినదము విని యంబురు 

హానన తన దాసిం బిలిచి యతండవనీసురుం 

డేని యట యునికిం గాముకుం 

డైనం దోడ్తెమ్ము పొమ్ము అని పనుచుటయున్‌. 181 


ఆ దాసి వచ్చి వాకిట 

భూదేవుని తెజంగు సర్వమును విని యా శా 

తోదరి కదకుంజని యొక 

వేదవిదుండు రంగనాథు వీక్షించుటకున్‌. 182 


తరుణీ! మార్గవశంబున 

నరుదెంచిన విప్రండనిన నది దైవవశా 

దరణీయభావయై గృహ 

మిరవుగం బూయించి ముగ్గులిడి ప్రియమెసంగన్‌. 183 


సకల వస్తువులు పెట్టించి తానొక దాసీరూపంబు దాల్చి యావిప్రని 
కడకుం జని యిట్లనియె. 184 


అనఘ! యిది విప్రగృహ మీగ్భహస్స్టు దార 

సహితుండై తీర్థయాత్రకు జనిన వాండు 

పధికులరు మీర లిందుండి భక్ష్యయోగ్య 

మైన ఫలములు గొనుండు ప్రియంబు మెజయ. 185 


అనిన చలిచేత నోర్వక యతండు తద్దృ 
హమున కేతేరం బటువసములు గట 
అ = అ 
నిచ్చి మోచా ఫలాదులు నిక్షుదండ 
ములు నొసంగిన గైకొని ముదితుం డగుచు. 186 


వలయునవి యుపయోగించి వలనుమీఅ 
వేదపఠనంబొనర్చుచు వేగునంత 


ప్రథమాశ్వాసము 41 


తడవు నందు వసించి యా తరళనయన 
నాదరంబున దీవించి యరిగె నతండు. 187 


ఆ కర్మవిపాకంబున 

నీకామిని తనుజయయ్యె (నితనికి) గుణర 

త్నాకర! తొంటికృతంబునం 

జేకూరెను బాల కీ విశేషములెల్లన్‌. 188 


మటియు నవ్వైశ్యసతికి మాజుమగండైన చర్మకారుండు కాలగతింజెంది 
ఘోరనరకంబు లనుభవించి చండాలజన్మంబు లనేకంబులు జనియించి 
'క్రమంబునం గిరాతుండై మృగహింససేయుచు విపినంబునం జరి 
యింపుచుండి యొక్క్మనాండు జలరహితంబైన భూప్రదేశంబు గల యడవి 
నలసి కూర్చున్న విప్రనిం జూచి దయాకలితండై యిట్లనియె. 


ధరణిసురేంద్ర! యీ వటము దాపున క్రూరమృగంబు లుండు సు 
స్థిరముగ నిందు నేమరక తేకువనుండుము నావుడున్‌ గ్భపా 

కర! కడు దప్పియయ్యె నొడికంబుగ నీరము౯ జూపవే యనన్‌ 
వెరవున లుబ్ధకుండతని వీపున మోసుకపోయి ముందజన్‌. 190 


కమ్మని తెమ్మెరల్‌ మెరయగా నళినోత్పల నవ్యవాసనల్‌ 

నెమ్మి మనఃప్రియంబొదవ నిర్మలతుంగతరంగముల్‌ బ్రమో 
దమ్మునం జక్రపుష్మరవితానములున్‌ గలహంసలున్‌ వివా 
రమ్మొనరింప నుజ్జ్వలతరంబగు నొక్క కొలంకు చెంగటన్‌ 191 


దించి సేవింపు మనిన ధాత్రీసురుండు 

వలయు జలములు గ్రోలిన వాండు బిసము 

లొసంగ నవి భుజియించి పెంపెసంగ నన్ని 

షాదు దీవించి తనదు దేశమున కరిగె. 192 


42 


మాఘమాహాత్యము 


క. 


ఆ సుకృతంబున లుబ్ధకుం 

డీసురుచిర తనువు దాల్సెనిట తొంటి పర 

ప్రీసంగమదోషదుర 

భ్యాసంబున నాయు వల్ప మయ్యె నితనికిన్‌. 193 


కావున పరస్రీసమాగమంబు సేసిన యిన్నరవరనందనునకు నిట్టి 
దురితంబు వాటిల్లె నిజవల్లభుండు పంచత్వంబునొందున ట్లొనరించిన 
యిక్కోమలికి నిట్టి విశేషంబు సంభవించె నియ్యిరువురకు మాఘ 
దివసద్వయస్నానఫలంబున పునర్జీవంబును [గ్రమ్మజం బతి సాంగత్యం 
బును నొదవె లక్ష్మీశ్వరు కరుణ నపమృత్యు వినాశకరంబైన మాఘ 
స్నానఫలం బేమని వర్ణింతుం దదవగాహనంబొనర్చినవారలు నాశంబు 
నొంద రిట్లెటింగి యిబ్బాలికామణి మాఘస్నానంబు సేయించవలయు 
నట్లెన దన్మహిమంబునంజేసి దశసహగస్రవర్షంబులు సమస్తభోగంబులు 
ననుభవించి పుత్రపౌత్రాభివృద్ధిం జెంది నిజనాథునితో నంతంబున 
మోదంబుంబొందునని యంగీరసుండు చెప్పిన సుధర్ముండును నవ్వధూ 
వరులును నతనిం బెక్కువిధంబుల బ్రార్జించి యజ్ఞంబునకుందగు ధనం 
బొసంగిన నిజాశ్రమంబునకుం జనియె నంత సుధర్ముని యనుమతం 
బున వైదర్భుండు సతీసమేతంబు మాఘస్నానం బొనరించి దశసహస్ర 
వర్షంబులు మహాభోగపరుండై రాజ్యంబు సేసి విష్ణులోకంబున కరిగెనని 


ఆశ్వాసాంతము 
లక్ష్మీనాయకపాదసక్తసుమనోలంకార! తత్త్వక్రియా 
సూక్ష్యాలోకనబుద్దిసార! విమతాక్షుద్రప్రభాదూర! రౌ 
ప్యక్షాభృత్సహధీర! బంధురసుధావారాశిగంభీర! భా 
ల్లక్ష్మాకార! యశోవిహార! శుభశీలా! వీర! పుణ్యాకరా! 195 


ప్రథమాశ్వాసము 43 


క. 


హాటక శాటక! ఘోటక 

పాటవఘనశౌర్యధుర్య! పరపాతనిరా 

ఘాటవచోత్మట విస్ఫుట 

వీటీకోటీ ప్రహర్ష విబుధప్రకరా! 196 


పంచచామరము : 


గద్య, 


శరామరాశ్వపర్వతేశ శర్వసీరితారకా 

హిరాజరాజతాగహార (హీరకుంద) భాగ్య శో 

వరా! దురాగ్రహోగ్రసారవత్రచండభండనో 

ద్దురాధిరాట్లమః ప్రశస్తదోఃప్రతాప భాస్కరా! 197 


ఇది శ్రీమద్వరాహగిరి లక్ష్మీనృసింహ వరప్రసాదలబ్ధసారస్వతవిచిత్రాపస్తంభ 
సూత్ర కాశ్యపగోత్రపవిత్ర వడ్లపూండి వెంకటమంత్రిపుత్ర సకలసుజన విధేయ 
పెద్దయ నామధేయ ప్రణీతంబైన వాయుపురాణంబునందు మాఘ మాహాత్యం 
బను మహాప్రబంధంబున నైమిశారణ్య వర్ణనంబును నారదుండు సత్యలోకంబున 
కరిగి విరించితోడ మాఘమహిమా ప్రశంస చేయుటయు స్నానకర్మ విధానంబును 
శ్రీఖండ జలంబులు పితరులకుభోగ్యంబైన విధంబును మాధవపూజా విశేషం 
బును సుధర్ముని చరిత్రంబును రుచిష్మతి వైదర్భుల పూర్వజన్మ ప్రకారంబును 
నను కథలు గల యది ప్రథమాశ్వాసము. 


శ్రీః 
మాఘమాహాత్యము 


ద్వితీయాశ్వాసము 


శ్రీసార్వహరిశ్చంద్రమ 
హీసుత్రామప్రహృష్టహృదయాదరణో 
ద్భాసితవిభవ! ముకుందస 


దాసేవాహృత్తరంగ! దాసరిగంగా! 1 


అవధరింపుము వివిధ పురాణేతిహాస కథా ప్రసంగవిఖ్యాతుండైన 
సూతుండు హరికథాశ్రవణసమ్మోదులగు శౌనకాదుల కిట్లనియె నట్లు 
కమలసంభవుండు రుచిష్మతి చరిత్రంబు చెప్పిన విని ప్రహృష్ట 
హృదయుండై నారదుండు వెండియు శారదావల్లభున కిట్లనియె 2 


వనరుహగర్శ! దేవగణవర్ణిత! మీ వచనామృతంబు వా 

రని యనురక్తిం గర్జసుషిరంబున నంబలి ద్రావియున్‌ మనం 
బునకును దృప్తి చాలదు సమున్నతి మాఘమహత్వ మాదరం 

బున నెటిగింపు మన్న మునిముఖ్యునిం గన్గాని ధాత యిట్లనెన్‌. 3 


నారీ పసి బాలఘ్నులు 

'స్వైెరిణ్యులు కూటబుద్ధిసంగులు విషదుల్‌ 

దూరీకృత శుభకర్ము లు 

దారత సుస్నాతులైన ననఘులు వత్సా. 4 


ద్వితీయాశ్వాసము 45 


మాఘమాస కర్తవ్యములు 
క. జననుత! మాఘస్నానం 
బున నంతఃశుద్ధి యొదవుం బురుషు నుదీర్లున్‌ 
ఘనదురితమ్ములుం బొరయవు 
అనయము పద్మమున జలము లంటని కరణిన్‌. ర్‌ 


క. మౌనీంద్ర! మాఘదినముల 
లో నరుం డుదకార్ధకరతలుం డయిన సహ 
(సేనోవ్రజంబు చనునంట 
స్నానంబునం గలుగు టరుదె సకల ఫలంబుల్‌. 6 


మ. తెజంగొప్పంగం ద్రికాల దోషములు ధాత్రిన్‌ సద్మకాండంబులన్‌ 
మణీ నిత్యంబు వసించు గావున తగన్‌ మాఘంబునం దింటిలో 
నెటి నుష్టోదకసిక్తదేహుండగువానిన్‌ దండభృత్మింకరుల్‌ 
తటి వైశ్వానరకీలలందు నిడుచున్‌ దండింతు రుగ్రాకృతిన్‌. 7 


శా. మాఘస్నానము మాధవార్చనము బ్రేమన్దేయంగా లేని దో 
షాఘస్వాంతునకున్‌ గృతాంతుం డదయుండైయుండు వానిం బిశా 
చాఘోరగ్రహచోరసర్పభయరోగాదుల్విదారింప దు 
శాఘోదగ్రతనుండు నంతమున మోక్షశ్రీ కసంప్రాప్తుండా. 8 


మ. అతసీపుష్పములన్‌ రమాధవుని నిత్యాసక్తిం బూజించినన్‌ 
శతదివ్యాబ్దము లంబుజోదరునిం బూజల్సేయు పుణ్యంబు సం 
భృతలీలన్‌ ధరం గల్లు దద్దళములర్థిం గూరగావించి వి 
శ్రుతబుద్ధిన్‌ భుజియించు వాని హరి గాంచున్‌ దోషనిర్ముక్తుంగాన్‌. 


శంఖోదకమునం గేశవు నభిషేకం బొ 
నర్చి విష్ణుపురమునను సహస్ర 

కోటికల్పంబు లుంకువనుండు శంఖమ 
ధ్యస్థితతోయమౌదల ధరింప 


ర్‌ూ 


46 


మాఘమాహాత్యము 


ఆ.వె. 


బ్రహ్మహత్యాదులు పాయు నీవిధమున 
శంఖంబు పూజించు జనుని గృహము 
తగం బ్రయాగ సమానమగు నాగ్భృహస్టుం డ 
శేషసత్కృతి ఫలసిద్ధి దనరు 
రమణశంఖంబు మొదల వేదములు మధ్య 
భాగమున సర్వదేవతల్‌ బహుళతీర్థ 
చయము లగ్రంబునందు నిచ్చలు వసించుం 
గావున విశేషకంబు శంఖంబు పుత్ర! 10 


లలితోద్దారతపోనిధాన! విను సాలగ్రామనీరంబులన్‌ 

దల ప్రక్షాళనమాచరించుకొనుమాత్రన్‌ జహ్నుకన్యాది ని 
శ్చలతీర్థంబులు జన్మకోటు లతివిశ్వాసంబుతో నాడు స 

తృలముల్‌ 'సేకురుం గోటి జన్మకృతపాపంబుల్‌ విలీనంబగున్‌. 11 


సలలితమైన మాఘమున జహ్నసుతా యమునా సరస్వతీ 
విలసదనేకవాహినులు విశ్రుతదివ్యమనఃసరోవరం 

బులు విబుధాంబుధుల్‌ బహుళ పుష్కరిణీ ఘనతీర్థకోటు లిం 
పలరంగ గండకీభవశిలాంబుల నూజవపాలురావుగా! 12 


మణియుం గాశీ గయా ద్వారకా కాంచి కేదారంబులును సాలగ్రామ 
తీర్థంబునకు షోడశాంశంబునుబోలవనిన దన్మహిమయేమనివర్ణింతు 
భోజనాంతరంబున సాలగ్రామతీర్థంబు గ్రోలెనేని యప్పురుషునకుం 
జాంద్రాయణ శతఫలంబు సిద్ధించు సాలగ్రామార్చితతులసీదళంబు 
సేవించినవారలు కోటిదివసంబులు పంచగవ్యప్రాశనం బొనర్చినవార 
లగుదురని వెండియు నిట్లనియె 13 


మాఘమాసమునను మనుజుండు బ్రహ్మప 

తంబులో భుజించం దలంగు దురిత 

మశ్వమేధ(మఖ) మహాసిద్ధియగుం దుది 

వనజనేత్రు లోకమున వసించు. 14 


ద్వితీయాశ్వాసము 47 


కాంస్యపాత్రమున భుజించు ఖలుండు నక్క 

యె జనించును తైల మభ్యంగనంబు 

తెగువం జేసిన ధాత్రిం (బోత్రియగుచు) జని 

యించుం గావున నూనె సేవించ వలదు. 15 


విను భర్మపత్రమున భో 

జన మొనరించిన యతండు చనండు యమపురం 

బున కధివసించు మత్స్పురి 

నెనయంగ నీ మాఘమహిమ నేమని యెంతున్‌. 16 


మతియు నిమ్మాఘదినంబులయందు బ్రాతస్నానంబును మాధవార్చ 
నంబును గీతాపఠనంబును వైష్ణవ పూజయు భర్మపత్రభోజనంబును 
శాస్తాభ్యాసంబును శ్రీమూర్తిధ్యానంబును దుర్హభసంపత్మరంబులు 
మాయ నుత్తరించుంగావున సర్వవర్ణాశ్రమధర్మంబుల వారికి గామినీ 
జనంబులకు హీనకులజాతులకుసహితం బీకర్మంబు నడుపవలయునని 
వెండియు నిట్లనియె. 1 


కలిపింది కూరయును బ 

చ్చలియున్‌ సొరకాయ లశునచయము ములుక కా 

యలు ముల్లంగి నీరుల్లియుం 

దిలలును వర్ష్యములు మాఘదినములలోనన్‌. 18 


శతపత్ర కుసుమములచే 

హితమతియె విష్ణుపూజ యెవ్వండొనర్చున్‌ 

ధృతి నతండు సుమతిమానో 

న్నతుండై స్వర్లోకసుఖమునం జెలువొందున్‌. 19 


ధాత్రీఫలముల పేరున 

జిత్రంబుగ విష్ణుపూజ సేసిన శుభచా 

రిత్రునకును విద్యాధ్యులం 

బుత్రుల దయసేయు హరి విభూతి దలిర్చన్‌. 20 


48 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


308, 


ధాత్రీఫలములు ముందజం బోసి హరికి దీ 
పంవిడ ఘనపాతకంబు లణంగు 
నుసిరికపిండి పెంపెసంగ మేనునయూసి 
స్నానంబు సేయ దోషములు వాయు 
నమృతశలాటువు లవనీసురునకు దా 
నమొసంగం బుత్రలాభము దనర్చు 
నామలకీ వినుతామఫలంబులు 
చూర యిచ్చిన నిహసుఖము లొదవు 
భక్తితో మాఘశుద్ధసప్తమి (దినమున) 
నెనయం గూష్మాండదాన మియ్యని (వి) మూఢ 
(నరుని) సంతతి విచ్చేదనమగుం (దుదకు) 
తగగం గూమ్మోండ తనువును దాల్చు నతండు. 21 


కూమ్మాండం బహుబీజాధ్యం బ్రహ్మణా నిర్మితం పురా 
తస్మా దర్థ్యప్రదానేన సంతతిర్వర్థతే మమ. 22 


అని కూమ్మోండదాన సమయంబున మంత్రంబు చెప్పుకొనవలయు 
మతియుం దన్మహిమ యొట్టిదనినం బూర్వంబున మేరుశిఖరంబునం 
బితృదేవతలు తపంబొనర్చుచున్న సమయంబున నేను వారలం 
గనుంగొని మదీయనిమిత్తంబు మీరలు తపం బొనరించుచున్న వారలు 
నేనిందు వసించుచున్నవాండ ననుదినంబును శుశ్రూష సేయుండనిన 
వారలయ్యా! హరింగూర్చితపంబొనర్చుచున్నవారము తత్మారణంబున 
శుశ్రూషసేయశక్యంబు కాదనినం గోపించి వారలం గనుంగొని మీకు 
సంతతిగలవారికిం గైవల్యంబునకు స్వతంత్రంబు లేదు సంతతిరహితు 
లైన నంధతమస్సునం బడుదురని శపించిన భయంపడి వారలిట్లనిరి. 


వారిజభవ! మాసంతతి 
వారఘము లొనర్చిరేని వంశము ఛభిత్తె 


ద్వితీయాశ్వాసము 


49 


ఆ.వె. 


ధారుణి లీనంబగు నిం 
కేరీత్రి న్ముక్తిగాంతు మెతింగింపం గదే. 


అనిన వేజొక్క విధి వినుం డవనిపై జ 
నవ్రజము రథసప్తమినాండు విప్ర 
నకును గుమ్మడికాయ దానమును జేసి 
రేని సంతతి చెడదు మేలౌను మీకు. 


అని నిర్ణయంబు సేసితి 
ననుమతితోం బితరులట్ల యగునని రదిగా 
వున రథసప్తమినాం డే 


పునం గూష్మాండమున ముత్యములు బగడములున్‌. 


వినయమున నావునేతిన 

తనరంగా నంటంగూర్చి దక్షిణతోడన్‌ 

విను (భూతలమునల దనయులం 

గనువాం డొసంగం దగు విప్రగణ్యున కనఘా! 


మాతులుంగ ఫలంబులు మకరసంక్ర 
మాణమున భానుదినమున మహితపుణ్యు 
లెవ్వరేనియు విప్రనకిత్తు రట్టి 

వారి నిజనందనులు భాగ్యవంతు లిలను. 


24 


25 


26 


27 


28 


మణియు మాఘమాసంబున స్నాన దాన వ్రతంబు లెవ్వియైనను జేయ 
కతిక్రమణం జేయు నతండు చండాలకులంబున సంభవించి స్వర్గస్థ 


పితరులతో బ్రహ్మకల్పంబు రౌరవంబున నుండు. 


మాఘమాసమునను మాధవునకుం బుపష్ప 
మంటపంబొనర్చు మహితధన్యుం 
డిరుతెజంగులను బది తరముల వారితోం 
దెల్లదీవి యందుం దేజరిల్లు. 


29 


30 


50 


మాఘమాహాత్యము 


అనంటి మామిడి చిగురులం దనరం దోర 


ణముల హరిమంటపమునం బూర్గముగం గట్టు 


నతండు నూజుతరములవా రరుగుదేరం 
జని తపోలోకమున నుండు సన్మునీంద్ర! 


చతురతం గదళీదళముల 

సితవారిజనేత్రుం బూజసేయు ఘనుండు దాం 
బితృగణములతోనుండును 

సతతంబును సత్యలోక(సద)మున వత్సా! 


ధృతిం దావినూనె లక్ష్మీ 

పతి కభ్యంగనము సేయు ఫలము నుతింపన్‌ 
శతకల్పంబుల కైనను 

చతురత శక్యంబుగాదు సన్మునినాథా! 


చలిచేత వణయకు విప్రన 

కెలమి దలిర్పంగ వస్తమిచ్చిన పుణ్యుం 
డిల యేలు కోటితనువుల 

నలరంగా6 జ(క్రవర్తి యగును కుమారా! 


ఘనశాస్త్రవేత్తయగు వి 

ప్రునకును దద్భార్యకును సుభోజనము ముదం 
బుననిడు నతండు గను నిహ 

మున నైశ్వర్యంబు నంతమున మోక్షంబున్‌. 


పూని హరికథలు సెప్పెడి 
వానికి నిష్టాన్నమిడ్డ వరపుణ్యుండు స 
న్మానితుందై పితరులతోం 
దానుండును తెల్లదీవిం దాపసవర్యా! 


31 


32 


33 


34 


35 


36 


ద్వితీయాశ్వాసము 51 


ఆ.వె. మాఘమకరమున హిమంబుచే వణంకుచుం 
గుందు భూసురునకుం గూర్చడంబు 
దానమిచ్చు నతండు తరలక కల్పకో 
టులు విశిష్ట లోకముల వసించు. 37 


వ. ధన వస్త ధాన్య గో భూ గజాదులచేత మాఘమాసంబు మాధవస్వరూ 
పంబని ధరణీసురోత్తముం బూజించిన యతండు సమస్త లోకంబుల 
సమస్త భోగంబు లనుభవించి యితరులకు నందశక్యముగాని విష్ణు 
లోకంబున వర్తించు ధర్మశాస్త్రవ్యాఖ్యాతయిన భూసురవరేణ్యు ననంతుం 
దను బుద్ధిని గురుభావనచేసి మోదంబునం బూజించవలయుం౯ బూజిం 
పని దుష్టాత్ములం గృతాంతుండు విశ్రవణులం జేయించి యంధత 
మిస్రంబులంద్రోయించు. పురాణవక్త నెవ్వండునిందించినం దద్దూషణ 
మాకర్ణించిన వారలు కుంభీపాక నరకంబులనుందురనిన విని 
నారదుండు విరించి కిట్లనియె 38 


క. విన వేడుకయ్యెడును నా 
మనసున కతిహర్షమయ్యె మాఘమహిమ పెం 
పున నానతీయవే యనం 
దనయునితో బ్రహ్మ పల్మెం దాత్సర్యమునన్‌. 39 


క. హరి యిందిర కెతిగించెను 
శరనిధి తీరమున నా విశాలనయన సా 
దరమున నా కెజింగించెను 
వరమతి! యెటింగింతుం బరమవాత్సల్యమునన్‌. 40 


ఉ. భూవినుతాత్మ శిష్యుండవు పుత్రుండవున్‌ దగ బుద్ధిశాలివిన్‌ 
గావునం జెప్పెదన్‌ సుగుణగౌరవ! ప్రొద్దుట నీటంగ్రుంకి ల 
క్ష్మీవరుంబూజ చేసి వ్రతసిద్ధికి విప్రుల కోదనంబు సం 
భావన పెట్టు ధీనిధులు పావను లౌదురు మాఘవేళలన్‌. 41 


52 


మాఘమాహాత్యము 


మాఘమాహాత్య మిమ్మహి మనుజులకును 

వితతముగ నెజింగించిన వినిన యతండు 
హీనజాతికులోత్పత్తిభూతుందైనం 

బాపములంబాయు గుహ్వకుపగిదిం బుత్ర. 42 


గుహ్యకుని చరిత్ర 


వ. 


2 


అనిన విని శారదావల్లభునుల్లంబు పల్లవింప మహాత్మా! గుహ్వకుం 
డన నెవ్వం డతండు హీనయోని నేమి కారణంబున నుద్భవించె వానికి 
స్నానం బెవ్విధంబున సంభవించె విశదంబుగా నానతీయవలయు 
ననినం గలహాశనునకు నళినగర్భుం డిట్లనియె. 48 


. వెలయున్‌ జేతననామ గుహ్యకుండు రీవిన్‌ యక్షనాథాలకా 


స్థలశశ్వతృణిహారియె యతండు చిత్రప్రొఢలీలన్‌ హిమా 
చలశ్చంగంబున కొక్కనాండు చని తత్సానుప్రదేశంబులన్‌ 
గలయంద్రిమ్మజు నప్సరోనికరయుక్తక్రీడలం బానియె. 44 


ఇట్లు మదిరాసుమహితపానేచ్చం జేసి 

జలజనేత్రలతోం గూడి జలవిహార 

మమరగాం బూని (యొనరింప) నమరతటిని 

పొంతకేతెంచి వేడ్మం దద్భూమియందు. 45 


మందారమందార మాకందవిశదంబు 
చాంపేయచాంపేయ సంగమంబు 
కేసరకేసరకేసరానూనంబు 
పాటలపాటలీబంధురంబు 
కుందకుందురుకీ ముకుంద ప్రశస్తంబు 
మాగధమాగధీమధుయుతంబు 
పిప్పలపిప్పలీబృందవిస్తారంబు 


వంజులవంజులోద్భాసితంబు 


ద్వితీయాశ్వాసము 53 


గీ. నటనటీజటి (కల్పుల) కుటజ కటభి 
వటకటు కటిల్లకా పటోత్మటపటీర 
దింట కురువకమరువక తిలకకులక 
నికరమగు నొక్కవనము గుహ్యకుండు గాంచె. 46 


క. చిలుకల కొలుకులతోం గో 
కిలకులరావమ్ము వినుచు కెలకులం గొలంకుల్‌ 
గల నళినోత్సలముల యల 
రుల వాసనలలరంగా మరుతొలయంగన్‌. 47 


ఉ. పొంగిన వేడ్మం జేతనుం డపూర్వముగా విహరించుచుండి యా 
చెంగటం గాంచె దివ్యసరసీరుహశోభితమత్తభృంగ ను 
త్తుంగతరంగం దోయపరితోషవికీర్ణ బలాకచక్రచ 
క్రాంగ నభంగగంగ నికటాగత సంయమిసంగ నెంతయున్‌. 48 


లయగ్రాహి : 
కాంచి యవగాహనము కొంచక యొనర్చ్పంగం ద 
లంచి నిజపార్వముల నంచగమనల్‌ రా 
ణించ నదింజొచ్చి నగుకొంచు జలముద్ధతిం గ 
లంచుచు సరోజములం ద్రుంచుచు రథాంగ 
క్రాంచతతిం బాజ నదలించుచు వధూమణులు 
సంచలితులై యొదిగి వంచనల డాయన్‌ 
మీంచుంగని యోలలిడు కొంచుతనువుల్‌ పులక 
రించ జలకేళి నొనరించె నతివేడ్మన్‌. 49 


వ. ఇట్లు సత్మేలీవిహారంబు లొనర్చి యొక్క పులినప్రదేశంబున నళినలోచను 
లును దానును గ్రీడించుచు నగ్నవేషంబున చేతనుండు సంతోషచేత 
స్ముండై యున్న సమయంబున రోమశుండను మునివరుండు 


54 


మాఘమాహాత్యము 


గంగావగాహార్థంబు చనుదెంచిన యప్పుడు మదిరాపాన మత్తుందై 
మత్తకాశినులంగూడి లేవకయున్న గుహ్యాకుం జూచి రోమశుం డతి 
(కోధమానసుండై 50 


ఓరి దురాచార! కడుం 

గ్రూరుండవై యప్సరసలం గూడుక గర్వ 

స్ఫారతం దిరిగెదు ఫణివై 

ఘోరారణ్యంబు వసతి గొనుమని పలికెన్‌. 51 


శాపంబీగతి నిచ్చినం 

దాపసుతో వాండు పల్కె దైన్యము మెజయన్‌ 

గోపంబేటికి మునికుల 

దీపక! కరుణించి మలంగు తెజంగుం దెలుపవే. 52 


నేరములు గల్లినపుడు మన్నింపవలయు 

ననుచు బెక్కువిధంబుల నభినుతింప 

వామదేవమునీంద్రుల వలన మాఘ 

కథలు విన్నను శాపమోక్షంబు నీకు. 58 


అని యనుగ్రహించి రోమశుండు బదరికాశమంబునకుం జనియెం 
దచ్చాపవశంబునం జేసి చేతనగుహ్యకుండు చిత్రకూటపర్వతంబున 
యోజనాంగనామంబు గల సర్పంబై పశు పక్షి మృగ భక్షణం బొనర్చుచు 
సహగస్రవర్షంబులుండు సమయంబున 54 


మత్తకోకిల : 


వీతదోషుండు మౌనివర్యుండు విష్ణుభక్తిపరాయణ 

స్ఫీతచిత్తుండు వామదేవుండు చిత్రకూటనగేంద్రవి 

ఖ్యాత సుస్థలి కేంగుదెంచి మహర్షి సంఘసమేతుండై 

సేతుబంధన వామదేవ విశేషదర్శన కాంక్షతో. 5్‌ర్‌ 


ద్వితీయాశ్వాసము 55 


గీ. అట్లు సాయాహ్నమున బుషులరిగి యొక్క 
మల్టి క్రిందను వసియించి మాఘమహిమ 
వరుస నెన్నంగం దత్రాంతవర్తి యగుచు 
వెలయు గుహ్యకు(డను పాము వినుచునుండె. 56 


క. బలబల వేగిన పక్షుల 
కలకలములు చెలంగె బుషులు గమనోన్ముఖ ని 
శృలహృదయులైన నత్తరిం 
బొలుపుగ నవ్వటము దివ్యపురుషుండయ్యెన్‌. 57 


వ. ఇట్లు మల్టి రూపంబు విడిచి పురుషుండైన వాని నవ్వామదేవుండు 
వీక్షించి యాశ్చర్యంబున నీవెవ్వండ వేమి కారణంబున నీరూపు దాల్చి 
తనిన నతండు సాష్టాంగవందనం బాచరించి యానందకందళిత 
హృదయారవిందుండై యిట్లనియె. 58 


సుతపుని వృత్తాంతము 
క. అనఘాత్మక! సుతపుండన 

ఘనభూసురసుతుంద సుగుణఖని మార్క్మండే 

యుని శిష్యుండ నొకనాం డ 

మ్మునిపనుప సమిత్భ్ఫలార్థము వనంబునకున్‌. 59 


క. మెలపునం బోయినం దత్మెల 
కుల మార్మండేయుపు త్రి గుణవతి చెలిక 
త్తెలుం దాను బంతులాడుచు 
నలువుగ విహరించుచుండి నను వీక్షించెన్‌. 60 


క. అన్నువ కౌనును వబిగుపుం 
జన్నులుం జొక్కప్రు పిజుందుం జక్కని వాలుం 
గన్నులు ముద్దుమొగంబును 
చెన్నలరంగ వచ్చి నిలిచె చెలి నాయెదుటన్‌. 61 


56 


మాఘమాహాత్యము 


నిలిచి తనవెంటనంటివచ్చు మచ్చికంటుల పరివారంబును దూరంబున 
నిలువ నియోగించి పరమానురాగంబున మనోజవికారంబు తోరం 
బుగాం గన్నులు గట్టికొని యప్పల్లవాధరి యుల్లంబున సంతసిల్లుచు 
నాతో నిట్లనియె. 62 


మదనసమానరూప! గరిమంబుగ నిన్పరిరంభణంబు నే 
హృదయమెలర్చం జేయుటకు నెప్పుడుం గోరుచునుందు నేండు నా 
కిది యొనగూడె నీడు తలంపేల రసాలము పొంతం బువ్వుటి 

ల్లదె చనుదెమ్ము త్రిమ్మరు నయమ్ముగ నచ్చటం గమ్మదెమ్మెరల్‌ 


గాంధర్వవివాహం బను 

సంధింపంగ నిదియ వేళ చనుదెమ్మను కా 
మాంధీభూతహృదయయగు 

గంధేభసమానయానం గని యిట్లంటిన్‌. 64 


గురుపుత్రివి గావున నీ 

వరయంగం జెల్లెలవు దీన నతులితదోషం 

బరవిందవదన! మదనుని 

శరముల కిట్లులికిపలుకం జనునే నీకున్‌. 65 


అని పలుకు నా పలుకులు చెవులకు ములుకులైనం దలంకి యా 
చిలుకలకొలికి కలికిచూపుబిత్తరింపుచుం దత్తరంబునం గోర్ములిగురొత్త 
గుత్తంపు చనుగుత్తులు నెత్తమ్మి మొగ్గల లాగున సోగలై దాకొనం జే 
కొలంది బిగియం గౌగిలించినం బొంచి యంపవిలుకాండు దమకించి 
పంచశరంబుల నదలించిన సంచలించి వంచనం గదియం దలంచితి 
నయ్యండజగమనయు నధరంబు చుంబించితోడొంచుం జని యా 
సహకారతీరమంజరీస్పార సారపులినప్రదేశంబులం గేళి కుద్యోగించిన 
నేనునుం బరమానురాగంబున నెలనాంగతో నిష్టోపభోగంబు లనుభ 
వించితి. తద్దోషవశంబున 66 


ద్వితీయాశ్వాసము 57 


వటరూపంబై వనమున 

నిటువలె జన్మించి యే ననేకాబ్దంబుల్‌ 

పటుగతినుండి పునఃప్ర 

స్ఫుటరూపము గంటి నేమి చోద్యమొ యొజుంగన్‌. 67 


గురుతల్పగ దుర్గోషం 

బరయంగం గులకోటి శతములందును జెడ దే 

వెరవున ఖిలమయ్యెనొ సు 

స్థిరగతి నెతీంగింపు దీని తెజంగు మునీంద్రా! 68 


అనిన వామదేవుండు జ్ఞానదృష్టిం జూచి యాశ్చర్యంబు నొంది యద్దివ్య 
పురుషున కిట్లనియె. 69 


వినుము శతార్చి యనాం దగు 

ముని నేం డర్మోదయమున మొగి నీ కుధరం 

బున సుస్నానం బొనరిచి 

మునుకొని నక్షత్రమార్గమునం బోవు తటిన్‌. 70 


అతని తడికోక జాతీన యంబుకణము 

చెలగి యీ మట్టి కొనయాకు చెంతనున్న 

మంచు చినుకునం గలసి యిమ్మహినిం బడియె 

దాన నయి నీకు నీ పూర్వతనువు గలిగె. 71 


హీన యోనిజాతులకైనను బిశాచతనువులకైనను దేవ ప్రాతర్ణల స్పర్శ 
చేతం బవిత్రభావంబగుం గావున నేమును బుషిగణంబులు నేతెంచిన 
కారణంబునం బూర్వజన్మంబు సంభవించి. 72 


పదివేల (బ్రహ్మహత్యలు 

కుదురుగ గురుతల్పగములు కోటియు సుగుణా 

స్పద! మాఘస్నానము హరి 

పదసంస్మరణమును జేయ బాయు మునీంద్రా! 73 


58 


మాఘమాహాత్యము 


మతియు ననేక కర్మబంధంబులు సూర్యోదయావసర స్నానకణ 
యుక్తతుహినబిందువిశీర్ణపర్ణ సమగ్రన్యగ్రోధంబులైన నిన్ను సమస్త 
కిల్చిషంబులు బాసె సర్వదానఫలంబులును సమస్త తీర్ధస్నాన ఫలం 
బులును సిద్ధించె నింక సుఖీవికమ్మనిన సుతపుండు వెండియు నమస్మ 
రించి నిజాశ్రమంబునకుం జనియె తత్‌క్షణంబున 74 


తిరమగు మాఘచరిత్రలు 

హరికథలును రాత్రి యమ్మహామౌనులచేం 

గరమిష్టముతో విని య 

య్యురగము గంధర్వరూప మున్నతిం దాల్చిన్‌. 75 


అటులు చేతను గుహ్వకుం దాత్మతనువు 

దాల్చి యమ్మానులకు మొక్కి తన చరిత్ర 

వార లడిగిన నెటిగించి వర విమాన 

మమరగా నెక్కి యలకాపురమున కరిగి. 76 


వామదేవుండును తటస్టులగు శిష్యులకు మాఘస్నాన ప్రశంస సేయుచు 
దక్షిణదిశకుం జనియె నది గావున మాఘమాహాత్యం బనంతంబై 
యుండు లేశమాత్రంబు వివరించితి విస్తారంబుగాం జేయ శతవర్షంబు 
లకు శక్యంబుగాదు TT 


హిమవిమలాంబుశీకరము లెన్నిక సేయను దివ్యవాహినీ 
సముచితజీవనాంతరిత సైకతరేణుతతు ల్లణింప బు 
క్షములగముల్‌ వినిర్ణయవశంబున లెక్కిడవచ్చుంగాని మా 
ఘమహిమ లెన్నగా వశముగాదు కుమార! నిజంబె పల్మితిన్‌. 78 


క్రతుభుక్సంఘములో రమాధవుండు వేడ్మన్‌ ముఖ్యుండై యొప్పుసం 
గతి ధర్మంబులలోన నెక్కుడగు మాఘస్నాన ధర్మంబు త 
త్రతిభం గాదె పురందరాదివరదిక్సాలుర్‌ దిలీపాది భూ 
పతులున్‌ నిశ్చలసిద్ధి బొందిరి జగత్రభఖ్యాతయోగాత్ములై. 79 


ద్వితీయాశ్వాసము 


59 


ర్‌ూ 


విను మాఘస్నానఫలం 
బనఘం బతిసుకర మతులహరిపురసుఖదం 
బని దేవమునులు గనరంట 


మనుజులెజబుంగ నెంతవారు మతినూహింపన్‌. 


మాఘమాసమును సన్మతిని బ్రార్ధింపగ 
వలదు తానయి వచ్చు వత్సరమున 
జలము లొక్కని వశంబులు గావు తటినీ చ 
యంబులు వలసిన యన్ని గలవు 
మాధవార్చనకును మటి ప్రయత్నము వల 
దన్నంబు తులసిజేకైనం జాలు 
వరలు మంత్రము కొనవలదుగా నారాయ 
ణాభిధానము జిహ్వ ననంగవచ్చుం 
బాటు కొంచెంబు భావింప ఫలము ఘనము 
కావునను విష్ణులోకభోగ ప్రసిద్ధ 
కారణములైన యిట్టిసత్మర్మచయము 
లయ్యయో యేలచేయ రీ యవనిజనులు. 


80 


81 


మటియుం బ్రాతస్నానానంతరంబున గీతాపఠనంబును సహస్ర నామ 
జపంబునుం జేసిన గైవల్యసిద్ధియగు భూతలంబున నెట్టి దోషంబు 
చేసిన వారికి వేదశాస్త్రపురాణాదులం బ్రాయశ్చిత్తంబగుం గాని మాధవ 
భక్తి విరహితులకుం బ్రాయశ్చిత్తంబు గాదనిన జనకునకు నమ్మునివరుం 


డిట్లనియె. 


చెలగి మాఘంబునం (బ్రసిద్ధ తిథులు 
వ్రతములును గలవె సమున్నతమనీష 
విస్తరంబుగ వివరింపవే మహాత్మ! 

యనిన నారదుం జూచి పద్మాసనుండు. 


82 


83 


60 


మాఘమాహాత్యము 


సకలదిగ్దేశనదులలో జాహ్నవియును 
సర్వదేవప్రతతిలోనం జంద్రధరుండు 
నెజయంగా నిద్ధరణిం ద్రివేణీసమాగ 
మంబు మిక్కిలి పూజ్య మీమహిం గుమార! 84 


కలహభుజ! సకలజీవా 

త్మలం గలిగియు శార్హ పాణి తలంగక మిగులున్‌ 

చలదళతులసీ బ్రాహ్మణ 

జలరుహ గోప్రతతులం దజస్రము నుండున్‌. రిర్‌ 


మాఘమాసములో ప్రసిద్ధ తిథులు, వ్రతములు 


గీ. 


2» 


మాఘదినములలోన సమస్తసువ్ర 

తములకును నుత్తమంబగు ద్వాదశీమ 

హాదివస మవగాహనాద్యభీలపుణ్య 

కర్మములు కోటిగుణము లొక్కటికి నందు. 86 


మటియు6 బదినూజు గ్రహణ పుణ్యసమయంబులును వ్యతీపాత 
యోగంబులు పదివేలును సూర్యేందుసమాగమంబులు లక్షయు 
మాఘ శుద్ధద్వాదశికళా షోడశాంశంబునుం బోలవు విను మహిత 
దినంబుల శంఖోదకంబుల హరి నభిషిక్తుంజేసిన విష్ణుపురనివాస 
సుఖంబు సిద్ధించు వెండియు 87 


విను మాఘశుద్ధవరశో 

భన సద్వాదశుల హరిని బంచామృతమ 

జ్ఞన మొనరించిన వారికి 

జననుతముగం గలుగు విష్ణుసాయుజ్యంబున్‌. 88 


ఆజ్యంబుచేత శ్రీహరిని ద్వాదశి (బ్రేమ 
నఖిపిక్తుం జేసిన యతండు ధరణి 

శతవర్షములు మని ధృతి నంతమున విష్ణు 
పురి జేరు నందు సద్భోజనంబు 


ద్వితీయాశ్వాసము 61 


భాగవతునకును భక్తితోం బెట్టిన 
యేని సహస్రమహీసురులకు 
న్‌డిన పుణ్యము చెందు గడంకతో (నధి) దేవ 
తను కేశవుని గూర్చి వినయమెసంగ 
రమ్యముగ ముఖ్యతరసమారాధనంబు 
సేసెనేనియు దేవవిశేషపూజ్య 
తను చెలంగుం గృష్టపక్షపుద్వాదశుల ధ 
రామరుల కన్నమిడ్డ ననంత ఫలము. 89 


పనివడి మాఘమాసమున భానుదినంబున వేదసంవిదుం 

డనం దగు భూసురాగ్రణికి నన్నము పెట్టిన ధన్యుండుండు పెం 
పున బితృకోటితో విదితభోగపరుండయి శార్‌జ్ద భృత్పురం 

బున భవదివ్యయోగిగణపూజితుండై సురమౌనిశేఖరా! 90 


మోదమున మాఘశుద్ధ 

ద్వాదశినాం డెట్టిదైన దానము మతి ధా 

త్రీదేవున కిచ్చిన నది 

యాదరముగం గోటిగుణితమగు మునినాథా! 91 


మునినుత! మాఘద్వాదశి 

నెనయంగ సంక్రాంతి యైన నినుదివసంబై 

నను గూడిన పుష్మలయం 

దనయము నందొదవుం గోటి యజ్ఞఫలంబుల్‌. 92 


. పొసగన్‌ ద్వాదశిపాత భానుదివసంబుల్‌ గూడినన్‌ శృంగళా 
ఖ్య సుయోగంబయియొప్పు నందు నరుండాకాంక్షన్‌ గృతన్నానుండదై 
న సమస్తాధికతీర్ధసత్సలము లెన్నంగాంచు మాఘంబునం 
దెసంగన్‌ ద్వాదశివంటి పుణ్యదివసంబీక్షింప లే దెయ్యెడన్‌ 93 


62 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


శ్రవణమునం గూడి ద్వాదశి శనిదినంబు 

వైష్ణవీతిథి యనందగు వరుసం గలియు 

గమున నతిదుర్లభంబు మాఘంబునందుం 

గొలందినే ధర్మ మొనరింపం గోటిగుణము. 94 


జలజ(గహము సర్పశస్తాస్తములచేత 
హరివృషభవ్యాఘ్రకరులచేతం 
బుష్మల చండాల భూభుజాజ్ఞలచేత 
శాత్రవ శిఖి చోరజనముచేత 
బంధనోగ్రాశని సైంధవంబులచేత 
నాత్మవధోద్భవ హానిచేత 
నైన దుర్మరణంబు లంటిన వారికి 
గతిలేని దుర్దనవితతికెల్ల 
చెలంగి మాఘసిత ద్వాదశీదినమున 
భోజనము విప్రతతికి సంపూర్తిగాంగ 
నిడినయంతనె మోక్షంబు కడంకం గాంతు 
రనుచు నార్యులు పల్ముదు రాగమముల. 95 


క్రమమీక్తింపం బరోక్షసత్రియలు జోకన్లేక మున్నేంగిన 

ట్టి మనుష్యావళికిన్‌ బ్రియంబలర రూఢిన్మీజియగా వారి వం 
శమునం దెవ్వరు నైన మాఘసితపక్షద్వాదశీభోజనం 

బమరం బెట్టిన నుందు రింద్రపురి నత్యానందసౌఖ్యోన్నతిన్‌. 96 


మజియు నసంస్కృత ప్రమీతులు కులయోషాత్యజితులు మొద 
లయిన కష్టజనులు ద్వాదశిభోజనంబున ముక్తికింజనుదురు మాఘ 
బహుళదర్శ నాదిత్యదినంబునం బితృగణంబు నుద్దేశించి స్నానదానాది 
క్రియలొనర్చినయట్టి ధన్యులు కలియుగంబునం గృతకృత్యులగుదురు 
మటియును 97 


ద్వితీయాశ్వాసము 63 


ఆ.వె. 


308, 


అమ సోమ భౌమ రవి గురు 

సముచితదినయుక్తమైన నగు పద్మకయో 

గము శతగుణ మిందుగ్రహ 

ణములకు నది కోటియగు గుణము మాఘమునన్‌. 98 


గురువారము మఘ గూడిన 

వర పౌర్ణమి తాండ్రకాఖ్య వర్తిలు నది భా 

సురము (జగతిం గడు దుర్లభ 

మరయ సుమిత్రప్రదాఢ్యమగు జనములకున్‌. 99 


మాఘశుద్ధపూర్ణిమా గురుదినమున 

సరవి శింశుమారచక్రరూప 

ముగను ప్రతిమ భర్మమునం జేసి దానమి 

చ్చినను మృతులుగారు తనయులండ్రు. 100 


తదానమం[తం 101 
wm) 


నమః సర్వగ్రహాధార లోకానుగ్రహకారణ 
తవ దానాన్న మే భూయా న్నమఃసంతాన నిష్కృతే 102 


ఇమ్మంత్రంబున బ్రాహ్మణికిం బ్రతిమాదానంబు సేసిన యతండు 
హైహయ దేశాధీశ్వరుండు కార్తవీర్యునిం గనినట్లు చక్రవర్తియైన సు 
పుత్రునిం బడయు. తత్పౌర్ణమిం బితృనక్షత్రంబు కూడెనేని వత్సయుక్తం 
బైన ధేనువు నుత్తమద్విజునకు దానంబిచ్చిన యతండు తద్దోరోమంబు 
లెన్ని యన్నివేలేండ్లు విష్ణులోకంబున నుండు. 103 


నేలయైనను పరిపాటిం జేలమైన 

నెందునుం బూర్వవయసు మహీసురునకు 

నిచ్చునతండు గయాగ్రాద్ద మెలమిం గోటి 

మారులొనరించు ఫలము నిమ్మహినిం గాంచు. 104 


64 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


భువిమాఘస్నానము వృష 

భవిమోచన మాత్మజనకు పనుపును లక్ష్మీ 
ధవు పూజనము పురాణ 

శ్రవణ మివి సుమతులొనర్చు సద్విధు లనఘా! 


ఇలం బుత్రహీనులగువా 

రలు నల్లని కోడె బసవరాయునిగా ని 
శృలమతి విడిచినం బుత్రులు 

(గలుగుదు) రేవు రసమాన ఘను లధికబలుల్‌. 


ఆంబోతు విడిచిన యంతటికంటె క 
ర్మగ్రంథిభేదనక్రమములేదు 
నియతిం జేసిన బుణత్రయమును బాయు నం 
తటి కంటె నతి సుకృతంబు లేదు 
మొగి వృషభోత్సర్గమును గయాశ్రాద్ధంబు 
సమమనియందురు జనము లెల్లం 
గావున నిదియ మాఘంబునం జేసిన 
కోటిగుణంబని చాటెం జక్రి 
మాఘశుద్దత్రయోదశి మనుజు దెవ్వి 
యెనఫలములు రాశిగా ననుమతించి 
చూటగా నిచ్చునతని విశుద్ధకులము 
కల్పపర్యంతమును హాని గాక యుండు. 


మతియు నీశుద్ధత్రయోదశియందు 
కార్సాసము లక్కాకును 
శూర్చముఖోజ్జ్వలపుం జిప్ప సురుచిరమతిచే 
నేర్పున నైదువకుం గ్భ 

ష్థార్చణముగ నిచ్చునట్టి యబ్లాననకున్‌. 


105 


106 


107 


108 


109 


ద్వితీయాశ్వాసము 65 


ఉ. భర్తయుం బుత్రులుం గలిగి భాగ్యనిరూఢి శతాబ్దముల్‌ లస 


౬ 


ద్వర్తనచే ధరిత్రిని నుదారతం గృష్టచతుర్దశిన్‌ యశః 
స్ఫూర్తిగ నేత వండినయపూపము లెంతయు దానమిచ్చు త 
త్శర్త యిహంబునన్‌ సుఖము గాంచు దుదింగను మోక్ట్షకామినిన్‌. 


జలజలోచన రథసప్తమీదినమున 
నుత్మృష్టఫల మాత్మ నూహచేసి 
నాలవజామున నది స్నాన మొనరించి 
ధవళాంబరము గట్టి నవకముగను 
తులసిచెంగటనైనం (దూర్చువాకిటనైన 
నెలమితో) సూర్యమండలము పాసి 
యందు పశ్చిమమున నతివిపులాష్ట స 
త్పద్మము లిఖీయించి పంచవన్ని 
యలుగ ముగ్గుల నొడంగూర్చి యబ్దనయను 
ఘనతం దన్మండలస్థితుగాం దలంచి 
పద్మముల నరుణోజ్ఞ్వలప్రసవములను 
విమలతరమతిం బూజగావించి మజియు. 111 


గంధాక్షతంబులును వస్త్రంబులును ధూపదీపంబులు నిచ్చి పాయసోప 
హారంబు సమర్పించి తమాలపత్రంబు నొసంగి యారాత్రి నిద్రించిన 
భానుమండల నిపాతుండైన నారాయణుండు స్వప్పంబున వచ్చి హిత 
వును నేర్చరించి యిష్టంబులైన కోర్ములొసంగు వెండియును రథసప్తమిని 
స్నానంబుసేసి కూషాండదానంబు నిచ్చిన కాంతకు సంతానోత్పత్తియగు 
రథసప్తమి దినంబున బ్రాహ్మణునకుం బాయ సాన్నదానంబు సేసిన 
(గహదోషంబులు తొలంగు తిలపాత్రంబు దానంబు సేసిన సమస్త 
కలుష నాశనుండై (గహపీడలం బొరయకుండు హిరణ్యశ్రాద్ధంబు సేసిన 
యతని పితరులు పరమానందంబునం బొందుదురు. పితరుల నుద్దే 
శించి యన్నంబువెట్టిన నది మేరుతుల్యంబై యొప్పు మతి భూదానంబు 
సేసినవారు కోటికల్పంబులు విష్ణులోకంబున నుందురని వెండియు 


66 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


రాజసూయాశ్వమేధపూర్ణపు ఫలంబు 
లెంచం గొన్నాళ్ళకైన నశించుం గాని 
యమర రథసప్తమినిం జేసినట్టి భూమి 
దానఫల మెన్నటికింబోదు మౌనిచంద్ర. 


విను రథసప్తమిదినమున 

ననువుగ నొకభూసురునకు నన్నం బిడినన్‌ 
ఘనముగ నది కోటిగుణం 

బని యెంతురు సూరిజనము లనఘవిచారా! 


అగిశపూవుల దండచే నంబుజాయ 

తాక్షు రథసప్తమినం బూజ లాచరించు 
నతని దోషములన్నియు నణంగు నింధ 
నములు శిఖిచేతం(గాలి యణంగు పగిది. 


క్రమమున మాఘంబున స 

ప్రమియును ద్వాదశియు ధీరతం ద్రయోదశి పౌ 
ర్హమియును నతిదుర్లభములు 

సమకొను కలుషాత్ములకును సంయమివర్యా! 


మాఘసితసప్తముల నినుమారు గుడుచు 
నతండు వాయసమై పుట్టు నందు స్నాన 
దానములు చేయకున్న యమ్మానవుండు 
జగతిం జండాలుండై పుట్టు జన్మశతము. 


సప్తమీదినమున గుప్తదానము సేయు 
నతనికిం దనునిత్తు ననుచు జాగ 

రూకుండై విష్ణు వాలోకించుం వితరులు 
తమవంశమునను నందనులనేకు 


113 


114 


115 


116 


117 


ద్వితీయాశ్వాసము 67 


2» 


లుదయించ వలయునందొకండైనం జని గయా 
వ్రజనంబు సేయునో వరుస మాఘ 
సితసప్తముల విప్రతతికి నన్నంబిడి 
కృతకృత్యుండగును యం చతిముదమునం 
దలంతు రదిగావునను గురుతరము పుణ్య 
ఫలద మంభోధికన్యకా ప్రాణనాథ 
హితము రథసప్తమీదినం బిట్లెజింగి 
మనుజు లొనరింపవలయు ధర్మములు పుత్ర! 118 


అతిఫలదంబు ప్రయాగ మాఘస్నాన 

మని ప్రశంసయొనర్తు రార్యులాది 
నెపుడు తులాస్నాన మెక్కుడు కావేరి 

నని మదీయాత్మలో వినుతిసేతు 
మేషకర్మటములు మేలు ప్రాతఃస్నాన 

మర్ధి రేవను తుంగ యనెడు నదిని 
కడుప్రశస్తము సింధుగామీనదిస్నాన 

మతిరాత్రయజ్ఞఫలాప్తిం జెందుం 
బక్షసవన ఫలంబు చేపడును వేగ 
సాగరము బొందు నదింగ్రుంక సాగరంబు 
మాససవన ఫలంబు షణ్మాసఫలము 
నిచ్చు గోదా సరస్వతు లెపుడు మౌని. 119 


అర్ధి జాహ్నవి సంవత్సరాఖ్యయజ్ఞ 

ఫలమొసంగును కాళింది ప్రతివసంత 

యజ్ఞఫలదము పద్మాకరాఖ్య నొందు 

లలిత సంక్రాంతసవన ఫల(ప్రదంబు. 120 


68 


మాఘమాహాత్యము 


క్షితి సంక్రాంతఫలప్రద 
మతులితమగు దేవఖాత యవగాహము సం 
తతము తటాకస్నానము 
సుతసాహస్రపు ఫలంబు సుగతియు నిచ్చున్‌. 


విను ఘనకూపస్నానము 

మనుజుండు గావింప ఫలసమగ్రత నొందున్‌ 
పెనుపగు మాఘస్నానం 

బున కోటిగుణాధికంబు భూరిగుణాధ్యా! 


క్రమమున సప్తనదీసం 

గమమున మాఘమునం (గ్రుంకం గాంచిన హయమే 
ధము రాజసూయమఖముల్‌ 

సమమతిం గావించుఫలము జనులకు గలుగున్‌. 


కణంకతో సప్తగంగావగాహనంబు 
మాఘమునం జేయనేర్చిన మానవుండు 
కాంచు నతులితవిభవ మోక్షస్థలంబు 
నంచితానందమతి మునీంద్రాగ్రగణ్య! 


అనిమిషనదియును గౌతమి 

యును గావేరియును యమునయు సరస్వతియున్‌ 
ఘననర్మదయును పెన్నయు 

ననంగా నివి సప్తగంగ లవనిం బరగున్‌. 


గురుమతిం గృష్టసన్నిధి నకుంఠితభక్తిని గోమతీసుపు 


ష్మరముల మాఘవేళ నవగాహము సేయంగం గాంచినట్టి య 


121 


122 


123 


124 


125 


న్నరుండు గనున్‌ రమాహృదయ(నాథునిధామము శాశ్వతంబుగా 


దురితమనస్కు లుగ్రకుమతుల్‌ గననేరరు తద్విశేషముల్‌. 


126 


ద్వితీయాశ్వాసము 69 


మనుజుండు టేపకడ మే 

ల్మని గోమతినిం బ్రశస్తి గావించిన పొం 

దును ఘనసుస్నానఫలం 

బనుదినసేవాఫలంబు లధికం బరయన్‌. 127 


అనువుగ గోమతీతటమునందునం గృష్ణుని సన్నిధిన్‌ గడున్‌ 
మనసనురాగ మొందు లవమాత్రము మాఘములో వసింపగాం 
గనిన నరుండు యోగియగుం గాంక్షం గవేరసుతావగాహనం 
బున బహువిప్రహత్యలనుం బొందినపాపమణంగు నెంతయున్‌. 


మటియు మకరమాఘంబునం ద్రిరాత్రంబు కావేరియం దవగాహనం 
బొనర్చి పాపకోటులచే విముక్తుండగు. పుష్కరస్నానా పేక్షచే సకల 
కిల్చిషంబులు బాయు స్నాన(మహిమ)ం బేరికి నాడువ శక్యంబు 
ప్రభాసస్నానం బేకదినం బొనర్బ్చ విశ్వజిద్యజ్ఞఫలావాప్తి యగు మాఘ 
బహుళేందుక్షయంబున సాగరస్నాన మొనర్ప శతక్రతుఫలంబును 
సర్వకర్మవిమోచనంబగు. కురుక్షేత్రంబున భానుసప్తమియం దవ 
గాహనం బొనర్చి మాధవార్చనంబు సేయం గుష్టరోగ విముక్తుండగు 
నాదినంబునం బుష్మరస్నాన మొనర్చి పితృతర్చణం బొనరించినం బిత్ళ 
బుణ విముక్తుండగు. కృష్ణాంగారకచతుర్దశిని శ్వేతపర్వతంబున 
సాలగ్రామదానం బొనర్ప బుణత్రయదూరుండగు ననంతసరోవరం 
బున మాఘస్నానం బొనరించి మాధవార్చన గావించి వత్సయుక్త 
గోదానం బొసంగ గోసహస్రఫలావాప్తియగు నభ్రసరసిస్నానంబున 
పునర్జన్మనివృత్తియగు. మాఘకృష్ణచతుర్దశిని శ్వేతపర్వత హద స్నానంబు 
శ్వేతద్వీపనివాసప్రాప్తింజేయు. మూకాంబికా గిరియందుం గామ సరో 
వరంబున నవగాహనంబాచరించి ఫలదుర్గపుజనచరుండై సర్వాఖీష్టసిద్ధి 
యగు దుగ్గనదీస్నానంబుగావించి క్రీరాబ్దిశాయి నర్చింప సాయుజ్యంబు 
ప్రాప్తించు. పైధినిశీక్షేత్రంబున గోదానసాంకనకృత్యంబునం బిప్పలిక 


70 


మాఘమాహాత్యము 


(ప్రసాదంబుచే సుజ్ఞానియె జనించు బ్ర హ్మేశ్వరకాద్రిక్షేతంబున గోదానదీ 
స్వంబులసుస్నాతుండై బ్రహ్మేశ్వరలింగంబు దర్శించి మోక్షంబునుం 
జెందు. కృష్ణాసాగరంబున మాఘస్నానంబును శ్వేతమహేశ్వరాలోక 
నంబును గైవల్యప్రదాయకంబు మాఘస్నానాశక్తుండయ్యెనేని వస్త్ర 
పరివర్తనంబుసేసి ప్రయాగ స్మరణంబు గావించిన మాఘస్నాన 
ఫలంబు సిద్ధించు. ప్రయాగయందు సుస్నాతుండై మాధవమూర్తి దర్శించి 
పిత్యాద్దేశంబున శ్రాద్ధకర్మంబులం దీర్చిన నరుండు కృతకృత్యుండగు 
మకర మాసంబున వ్యతీపాతయోగంబున బ్రాహ్మణభోజనంబు 
పాయస ఘృతయుక్తంబుగాం బెట్టిన స్త్రీకి సుపుత్రావాప్తియగు మాఘం 
బున కుజపంచమియందు మాలతీపుష్పంబుల మాధవార్చనగావింప 
మృత్యుంజయుండై యుండు నేతద్విషయంబగు నితిహాసంబు కాల 
మృత్యుహరాది మహాపాతకనాశనంబును బురాతనంబును నైన 
యదిం జెప్పెద నాకర్ణింపుము. 129 


విచిత్రరథ, సుమంతుల వృత్తాంతములు 


సః 


ధీరుండు సౌవీరదేశాధినాథుండు 
వసుమతి యను ధరావల్లభుండు 
కలండు తత్పుత్రుండు ఘనుండు విచిత్రర 
థాఖ్యుండు సర్వశస్తాస్తవిదుండు 
వృద్ధసేవితుండు బలోద్ధతుం డుదయార్మ 
నిభుండు సర్వజ్ఞాన నిపుణుం డతని 
తండ్రి దిగ్విజయముద్ధతిం జేసి విశ్వజి 
ద్యాగంబొనర్చి సర్వార్థమెల్ల 
దక్షిణ లొసంగె భూసురతతికి నెలమిం 
దత్మృతాశీర్వచనప్రొఢిం దనరి భువన 
వినుతవిఖ్యాతిమహిమాభివృద్ధితోడ 
నలరు పూర్ణమనోరథుం డగుచు భువిని. 180 


ద్వితీయాశ్వాసము 71 


2 


ఆ నరనాథుపాలికి మహాధ్వరదీక్ష దగన్‌ ధనార్థియె 
మానసముల్లసిల్ల జనమాన్యుండు కృత్సమదాహ్వయుండు నా 
మౌనివరుండు వచ్చిన సమంచితభక్తి నమస్మరించి పూ 
జానియమం బొనర్భి యతిచంద్రునకున్‌ నయమొప్ప నిట్లనెన్‌. 


మునివర్య! సేమమే నీ 

కనయము మత్కులము పూతమయ్యెను సఫలం 

బనం జెలంగెను మజ్జన్మం 

బనఘ! జగంబెన్న నేం గృతార్థుండ నైతిన్‌. 132 


పరంగ త్వత్మృపచేత భవదం[ఘ్రిపద్మము 
లక్షిగోచర మిపుడగుట కతన 
మత్పితరులు తుష్టమానసులైరి నా 
సుకృతంబు ఫలితమై సొంపుం జెందె 
నుపదేశ మొనరింపుం డొనర మీరేతెంచు 
కార్యంబటన్న నిక్క్మముగం బల్మె 
యాగదీక్షితుందనై యర్థంబుం గోరి నే 
నిట వచ్చినాండ నింపెసంగ నాల్టు 


కోట్ల ధనమిచ్చి నను వీడుకొల్పు మనుడు 

సరసదివ్యాన్నపాన భక్ష్యముల నతనిం 

దుష్టుం గావించి సౌభ్యోపవిష్ణుందైన 

మౌనివర్యున కిట్లను మనుజవిభుండు. 133 


మునివర! పుత్రస్నేహం 

బున నిన్నాక వాక్య మడుగం బూనితి నాసూ 

నుని కాయమేర్పరింపవె 

యనవుడు చింతించి యతివరాగ్రణి పల్మెన్‌. 134 


72 


మాఘమాహాత్యము 


జననుత! చోళభూమిని నిశుద్దుం దనా ద్విజవర్యుండుండు ద 


త్తనయుండనన్‌ సుమంతుండు నితాంతము జూదరియై విటుల్‌విటీ 


జనములం గూడి వర్తిల నిజంబుగ సూనునిం జూచి తండ్రి నె 


మృ్మనమున రోసి భార్యను కుమారున కొప్పనం జేసి మౌనియి. 135 


సన్యాసమూని (ప్రణవో 
పన్యాసుండగుచుం దామ్రపర్ణీభజనన్‌ 
వన్వాహారంబులం గడు 

ధన్యుండై మోక్షమందెం దాత్వికులలరన్‌. 


అట సుమంతుండు నిజ సతి హర్షవాక్య 
ములను దల్లిం దిరస్మారముగ నొనర్చ 
నాత్మంగుంది నిరాహారి యగుచు దుఃఖ 
పడుచుం దనువుం దలంగి వైభవమునొందె. 


తల్లిం దల్లడ పెట్టినం దత్సలమున 

నతండు నలుబది కొజంతగా హాయనములు 
నూజు మని జనించెను నీ తనూజుం డగుచు 
నేండు తోడుత నవియును నిండె నధిప! 


యామత్రయమున కయ్యమ 
ధామం బీతండు చేరు దథ్యంబనంగా 
భూమీశుండు ఘనశోక 


వ్యామోహమనస్ముండగుచు నడలుచు మతియున్‌. 


136 


137 


138 


139 


మునివరు పాదపద్మములు మూర్ధము సోంకంగ మొక్కి పల్కె నా 


తనయునకున్నుపద్రవము తాంకకయుండంగం జేయు మన్నని 
ట్లనియె శివుండు పార్వతికి నానతి యిచ్చిన యట్టి వాక్యముల్‌ 


వినుము తదీయకృత్యమున వీండు మనున్‌ బహుదివ్యవర్షముల్‌. 


ద్వితీయాశ్వాసము 73 


౬ 


మాఘమాసంబున మనుజేశ! కుజపంచ 
మిని నదీస్నాన మర్శిలి నొనర్చి 
మాధవార్చనం జేసి మతి గుడయుతముగా 
నాధకంబులు తగ నలవరించి 
యొనరంగ వృషభసంయుక్తంబు దానంబు 
నొసంగిన మృత్యువు నోర్చు నితండు 
నరనాథ! నీపుత్రునకు మంగళము కోరి 
తేనియు మటియిడు మిట్టిదాన 


మనిన రాజును మునివర్యు ననుమతమున 

నర్ణి చర్మణ నది స్నాన మాచరించి 

మాధవునిం బూజసేయించి మతి తదుక్త 

దాన మొనరించెం దనయుచేతను జెలంగి. 141 


తదీయస్నానవి శేషంబున మృత్యుక్షయంబు సేసి పరిపూర్ణాయురో 
పేతుండయ్యె నదిగావున మాఘంబునం గుజపంచమి యందు నదీ 
స్నానంబును ఆఢకయుక్తంబుగా వృషభప్రదానంబును గళ్యాణా పేక్షు 
లకుం గర్తవ్యంబులు మాఘకృష్ణవ్రతం బఖీష్టసద్యఃఫలదాయకంబు 
విజ్ఞానాపదం బొకకాలంబున ఫలించు మాఘావగాహనంబు సార్వ 
కాలికఫలావాప్తియగు నిష్మామనచే మాఘవ్రతపరాయణుం డితర 
మాసంబుల కంటె కోటిగుణాధిక్యంబునం జెందు ఫలాపేక్షకుండు 
ఫలావాప్తుండగును. 142 


ఆదినుండి దురాచారుం డయ్యెనేని 

యెపుడు వర్ణాశ్రమవిహీనుండేని నరుండు 

కాంచు విభవంబు మాఘావగాహనమునం 

దద్ర్వతాసక్తులకు మోక్షదంబు తనయ! 143 


74 మాఘమాహాత్యము 


భద్ర, సుభద్రుల చరిత్ర 


భీ ఈ ప్రసంగంబున నితిహాస మొక్కటి 
గలదది వినుము త(త్రమము వినుతు 
శతబలి యను శూద్రుం డతిలోభి ధర్మవి 
హీనుండు శఠుండు దుర్మానశాలి 
దానవర్ణితమైన ధనమతం దార్జించి 
మృతిం బొంది నారక స్థితివహించె 
నంత సుభద్ర భద్రాహ్వయుల్‌ తత్సుతుల్‌ 
యౌవనంబునను రూపాధికతను 
గీ. ధార్మికులు గాదనంగ జూదమునం దగిలి 
పట్టణంబేంగి పల్లెల బ్రతిదినంబు 
జారచోరప్రసక్తసంచారు లగుచు 
వర్ణసంకరవృత్తితో వర్తిలంగ. 144 


క. జనకాధర్మార్దితమగు 
ధనము వృథా నాశమగుడుం దంత్రౌషధ దు 
ర్మను చర్యలం బరకాంతా 
జనసంగ విముక్తబుద్ధిం జరియింపంగన్‌. 145 


గీ. వార లీరీతి వర్తింప పౌరజాన 
పదులు తల్లడమొంది విభ్రాంతి జెంది 
రదియు వర్ణించి మృగయావిహారులగుచు 
నుగ్రవనములం దిరుగుచు నొక్కనాండు. 146 


క. ఇరువురు మృగయాసక్తులు 
చరియింపంగం జూచి వారిం జంపిన కతనన్‌ 
ధరణి ననావృష్టిత్వము 
నిరధికదుర్భిక్షమొంద నిర్ణలమయ్యెన్‌. 147 


ద్వితీయాశ్వాసము 75 


౬ 


అపుడు భద్రసుభద్రు లాహారకాంక్ష 

శునక వృక గార్జభ లులాయ సూకరాహి 

ధేనుభక్షణసేసియుం దృప్తిం గనక 

క్రమమున జనిరి దెశాంతరమున కపుడు. 148 


పాపాత్ము లుదరపూర్తి 

వ్యాపారంబునను మంత్రవశ్వౌషధకా 

ర్యాపాదితవర్తన లు 

ద్దీపించం గళింగనామదేశాశ్రయులై. 148 


ఘనచంపానగరంబు గాంచి మెలగంగాం జూచి రోగార్తిచే 

తను వాయువ్యధం జెంది భూసురుండు వంతన్‌ దాం జికిత్సార్థమై 
ధనమెంతేనియు నిత్తునంచు నయమొందన్‌ బ్రార్ధనల్దేయ వె 
జ్ఞనుమోదించి మహౌషధక్రియలచే నావ్యాధి వారించినన్‌. 150 


తాను వైద్యున కొడంబడ్డ ధనమునకును 

యాచ్లచే నీయం దలంచి భద్రాఖ్యు వెంటం 

దోడుకొనిపోయి యట చని దుహితపుత్రు 

మందిరంబున కేంగి సమ్మదమెలర్చ. 151 


అనువొందం బంచయోజనదూరమునను చం 
పానదియుండుం దత్రాంతమునను 
చంపకేశ్వరు సంజ్ఞ శంభుండచ్చటనున్న్మి 
నెపుడు గళింగకులేశుం డందు 
వసియించి యుండ ద్రవ్యము గోరి భూదేవుం 
డచ్చట త్రిదినంబు లనుసరింప 
మాఘంబునందు బ్రాహ్మణయోగమునం జేసి 
భద్రకుం దవగాహపరతనొందె 


76 


మాఘమాహాత్యము 


నా కళింగాధిపతిచేత నర్ధమొంది 

వైద్యునకు నిచ్చినం జన వాండు మరలి 

చని సుభద్రునితోంగూడి జన్మభూమి 

చూడ నూహించి తగం జను చోట నపుడు. 152 


గగనమధ్యస్థుండై ఖరకరుండు వెలుంగ 

నిర్ణలారణ్యమున దప్పి నిగుడుకొనిన 

నపుడు భద్రుండు జలము తే నరుగ బిలము 

వెడలి భీకరశార్జూలవిభుండు చేరి. 153 


కనలి సుభద్రుపై నెగసి కంఠము వ్రచ్చి వధింప నంతలో 
ననుజుండు తోయముల్లొని రయంబున వచ్చి మృగేంద్రు నగ్రజుం 
గని కనలూని తద్దళము ఖడ్గము చేంగొని బ్రేయ భద్రునిన్‌ 
మునుకొని చంపె నాపులియు మువ్వురు మృత్యువుబొంది రయ్యెడన్‌. 


తగ నవ్వేళ యమప్రయుక్తులగు దూతల్వచ్చి పాశంబులన్‌ 
దగులం గడ్డకు దించి మువ్వుర యమన్థానంబుం జేర్చంగ ప 
న్నగరాట్తల్పుండు పల్మెం బార్షదులకు న్మ్నాఘావగాహవ్రతా 

నుగ చిత్తుండగు భద్రుందెమ్మనుడు సంతోషాత్ములై (యొక్కుచున్‌. 


శంఖచక్రగదాయుధశార్జధరులు 
వీతరాగులు నగు విష్ణుదూత లపుడు 
నలువురు నిజేశ్వరాజ్ఞచే నిలకు డిగ్గి 
శమనదూతలం గన్లాని సరభసమున. 156 


పరమకారుణ్యచిత్తుండై పద్మనాభుం 

డవ్యయుం డాదిమూర్తి మూలయ్య యిపుడు 

భద్రు నిటతోడితెమ్మని పలుకుటయును 

వచ్చినారము విడుమంచు వారి నెలమి. 157 


ద్వితీయాశ్వాసము 


77 


ర్‌ూ 


ర్‌ూ 


అని హరిదూతలు పల్మిన 
విని యమకింకరులు భక్తి వినయముతోడన్‌ 
జనితామర్షణ నప్పుడు 


ననువొందగ నిట్టు లనిరి యార్యులు మెచ్చన్‌. 


అతిపాపి దురాచారుండు 
(శ్రుతిమార్గవివక్షితుండు సూనృతదూరుం 
డితనికి సర్ష్వపమాత్ర 

వ్రతధర్మము లేదు వీని వదలుడు మీరల్‌. 


ఆగమస్మ ఎ్రతిపురాణార్థధర్మజ్ఞులు 
నిత్యవ్రతాచార నిరతిశయులు 
దమశమాన్వితులు ప్రాతఃన్నానకర్మరుల్‌ 
హరికథాపఠనార్చనాభిరతులు 
లలితసాలగ్రామతులసీభజనమతుల్‌ 
సతతగాయత్రీవిశారదులును 
నళినోదరసహస్రనామసంస్తుతిపరుల్‌ 
విష్ణుగీతాసక్తి విశదహృదయు 
లఖిలతీర్ణావగాహను లన్నదాన 
మహితకీర్తులు భువనైకమాన్యు లెలమి 
భాగవతులార! చేరరు భానుసూను 
సదనమున కెప్పుడును వారు జనవినుతులు. 


వసుధ నేకాదశవ్రతులు నమావాస్య 
విశ్వాసకులు నరవిందనాభు 

నకు దీపములు వెట్టు నరులు పుష్పఫలంబు 
లలర సమర్పించు ననఘమతులు 


158 


159 


160 


78 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


ధూపంబు లొసంగు సత్పుణ్య(జనులు) నిజా 
చారవర్తులు వేదశాస్త్రవిదులు 
గోదానపరులు గంగోదకస్నాతులు 
పితృమాతృభక్తులు నతిధథిపక్షు 
లర్భకులకు నూనెయును బా లరయువారు 
తిలకపరిశోభితాలకుల్‌ దులసికామృ 
దన్వితస్నానపరులు శ్రీహరికథాను 
రక్తులును రారు యమునిపురంబునకును. 


శ్రీపతిసదనస్థలమున 

నేపలరంగ రంగవల్లు లిడుధన్యమతుల్‌ 
గోపీచందనధారులు 

చేపడి చనంబోరు జమునిచెంతకు నెపుడున్‌. 


హరిమందిరమున జాగరణసేసినవారు 
చలిపందిరు లొనర్చి వెలయువారు 
వరుస గీతలు భాగవతములు వ్రాసిన 
ఘనపుస్తకము లింటం గలుగు వారు 
స్నానవేళల రాముచరిత చెప్పెడి వార 
లెందు చాతుర్మాస్య మందు శాక 
వర్ణితులగువారు వరలు శీతమువేళ 
నిరవొంద కంబళు లిచ్చువారు 


రమణం దులసీమణులు కంధరముల శిరము 
లను ధరించువారలు గమలాక్షహార 
ధార్యులగువారు దశవిధోత్తమ జయంతి 
పరతం జెందినవారు చేపడరు మాకు. 


162 


163 


ద్వితీయాశ్వాసము 79 


క. భువిం జాతుర్మాస్యపు రెం 
డవ నెల దధి పాలు సముచితంబుగ మతి మూం 
డవ నెలను నాలుగవ నెల 
నవిరళబీజద్విదళము లంటరు సుజనుల్‌. 164 


వ. కావున నిట్లు బహుధర్మంబులు కృతాంతుండు మా కెలింగించిన 
వాడు నిట్టి ధర్మంబులలో నెద్దియైనను భద్రుండు సేయుట లేదు 
మీ వచనంబు లతిక్రమించ వెజితుము వీనినెవ్విధిం గొనిపోయెద 
రనిన యమకింకరులతోడ విష్ణుదూత లిట్లనిరి. 165 


క. మీ నియమంబులు నిశ్చయ 
మైనను మాఘంబు నందు నచలితబుద్ధిన్‌ 
స్నానము లొనర్చెం ద్రిదినము 
లీనరు దోషములు వాసె నిలదన్మహిమన్‌. 166 


క. అటు గావున దుర్గోషము 

వటబీజంబంత లేదు వైకుంఠము చే 

రుటకుం బ్రాప్తుం డీతనిం 

జటులమతి న్విడిచి పొండు శమనుని కడకున్‌. 167 
ఉత్సాహము : 

అనిన విని కృతాంతదూత లప్పుడాసుభద్రు బం 

చ నఘముంగడుక్కడంచు జనంగ నూహ సేసి రే 

పున మురాసురారిభటులు పుష్పకాధిరూఢుగా 

నొనర భద్రుం జేయ వాం డనూనభక్తి వారితోన్‌. 168 


గీ. అలఘుమతులార! యన్నదమ్ములము మేము 
సమముగా దోషములొనర్చితిమి మృగద్వి 
షంబు బహుజీవతతుల భక్షణ మొనర్చె 
నిట్టి మువ్వురలోం బ్రియంబెసంగ నన్ను 169 


80 


మాఘమాహాత్యము 


శా, 


ర్‌ూ 


కైవల్యంబున కింపెలర్పం గొనిపోగా నేను ధీరోక్తితో 


న్‌ వైశేష్యసుఖంబు లన్న వెలిగా నేనొల్ల నన్నుంచి స 

ద్భావప్రాథి మదగ్రజుంగొని శుభప్రారంభులై పొండు ప్ర 

జ్ఞావర్జిష్ణు గుణాఢ్యులార! యనినన్‌ సంప్రీతచేతస్ములై. 170 
ఇ థి 


భద్రునిం గనుంగొని పలికి రధోలోక 

మును మధ్యలోకంబు ఘనత నూర్ధ్వ 
లోకంబు లనంగ నస్తోకమనీష తన్‌ 

ద్రివిధంబులై యుండుం దెలియ వినుము 
పంబి యధోభువనంబున నరకంబు 

కడకతో మధ్యలోకంబు త్రిదివ 
మూర్ధ్వలోకము బ్రహ్మ యునికిపట్టివి తలం 

చంగ దోషకామ్య నిష్మామయుతము 
లమరు దోషంబునను నిరయము విశిష్ట 
కామమునం ద్రిదివంబు నిష్కామమునను 
సత్యలోకంబు గలుగు నిశ్చలత నిపుడు 
మాఘదివసత్రయస్నాన మహిమం జేసి. 171 


వనజజు లోకము గల్డెను 

జననుత! మటి వారు పుణ్యచయ మించుక యె 

ననుం జేయ రుగ్రనరకం 

బున కేంగెద రింక వారి పొత్తేమిటికిన్‌. 172 


చనుదెమ్ము నావుడును మీ 

రనఘాత్ములు దివ్యపురుషు లగునట్టి మిమున్‌ 

గనుంగొన్న వారలకు గ 

ల్లునె దుర్గతులన్న వా రకుంఠితకరుణన్‌. 173 


ద్వితీయాశ్వాసము 81 


మత్తకోకిల : 
పంబి వీరలు ముక్తులౌ విధి భక్తిం జూచెదవేని మా 
ఘంబులోన దినత్రయం బవగాహనంబొనరించి నె 
య్యంబుతో ననఘుండవైతిపు డందులోపల నాలవా 
లంబుగాంగ దినద్వయంబు ఫలంబొసంగుము వారికిన్‌. 174 


వ. అనిన విని భద్రుండు దినద్వయస్నానఫలంబు దానంబు సేసినం ద 
త్పుణ్య ప్రభావంబున యమశాసనంబున వ్యాఘ్రసుభద్రుల విడిచి 
దండధరకింకరులు చని రయ్యిద్దజిను సూర్యసంకాశవిమానారూఢులం 
జేసి విష్ణుకింకరులు తోడ్కొనిపోవుతటిని వైష్ణవప్రభావంబునం జేసి 
త్రిరాగ్నులంబోలి యమ్మువ్వురు దమలో నిట్లనుకొనిరి. 175 


క. ధీరత నమరనివాసముం 
జేరినం దత్పుణ్యమహిమ చెల్లిన మరలన్‌ 
ధారుణి ద్రోతురు గావున 
గౌరవమతి నందుం బోవంగా నేమిటికిన్‌. 176 


గీ. మర్యలోకమునందు బ్రాహ్మణ కులంబు 
నందు జనియించి ప్రకట మాఘావగాహ 
మహిత కృత్యులమగుచు దన్మహిమ నమిత 
వినుత హరిపురసౌఖ్యంబు గనుట మేలు. ITT 


వ. అని తమ తెజంగు పంకజనయన కింకరుల కెటింగించి వారల 
యనుగ్రహంబున నగ్రజన్ములై భూలోకంబునంబుట్టి యందు మాఘ 
స్నానంబు సేసి తత్పుణ్య ప్రభావంబున నమర్వులకు నందరాని వైకుంఠ 
పుర నిత్యసుఖంబునం జెంది రెందును మాఘస్నానపరాయణుల 
కసాధ్యంబు లేదు 178 


82 


మాఘమాహాత్యము 


ఆ.వె. 


జననుత! యీయితిహాసం 

బనురక్తిన్‌ వినినవార లతిదురిత విమో 
చనులై మధువైరిపురం 

బున నుందురు విహితదివ్యభోగాన్వితులై. 


అని మజియు నిట్లనియె. 


మఘసమేతమైన మాఘపౌర్ణమియందు 
హరిం దలంచి జలములందుం (గుంకె 
నేని గురుని నింద మానుగాం జేసిన 
పరిధి రీతి నఘము వాయుననిన. 


పరిధి కథ 


వ. 


ర్‌ూ 


1/9 
180 


181 


విని నారదుండు పరిధియన నెవ్వం డతం డేమి కారణంబున గురుని 
నింద సేసె మజల నప్పాపంబు నెట్లువాసె దీనిని సవిస్తరంబుగాం 


దెల్పు మనిన. 


అనవిని బ్రహ్మపల్మెం గలహాశనుతో సరయూతటంబునన్‌ 
గొనకొని సుప్రసిద్ధమగు కోసలయందు ప్రగాథనామ స 
న్ముని విలసిల్లు నాయనఘమూర్తి నిజాశ్రమభూతి జాతిఖే 


దన రహితంబు పుష్టఫలదామకుజప్రకరంబు చూడంగన్‌. 


అతని శిష్యుండు వేదవేదాంగవిదుండు 
కౌశికమునీంద్రగోత్రుండు ఘనుండు పరిధి 
నాంగం జెలువొందు నతండదొక్కనాండు గురున 
నుజ్జచేం దీర్థయాత్రకు నుత్సహించి. 


ఛత్రదండాజినోజ్ఞ్వలుండై వెడలె నంత 
నిచట ప్రగాథమునీశ్వరుండు 

కడంక విద్యలు మాని గరికవ్రేళ్ళరసంబు 
ద్రావుచు నుత్మృష్ట తపమొనర్చు 


182 


183 


184 


ద్వితీయాశ్వాసము 


83 


ఆ.వె. 


చుండంగ పరిధి తా నొకనాండు గురునిగ్భ 


హమునకుం జనుదెంచు సమయమునను 


సాయాహ్నకృత్యముల్‌ సలిపి దూర్వామూల 
రసముపయోగించు ప్రథితయశుని 
ఘను ప్రగాథమునీంద్రునిం గాంచి యాత 
డాసవము గ్రోలుచున్నవాం దడనుచుం దలంచి 
కనలి యాత్మలో రోసి వందనము సేయ 
మతి దలంపక దూషించి మరలె నతండు. 


185 


ఇట్లు పరిధి తత్కుతం బెల్లవారికి నెటింగించి నిజదేశంబునకుం 
జనియె నంతనొక్కనాండు ప్రగాథమునీంద్రుం డింద్రసభకుంబోయి 
యందలి సభాసదు లిందేలవచ్చెదు స్వభావంబుననైనను అస్వభా 
వంబుననైనను జనంబులచేత శిష్యునివలన నిందం బొందితి వింక 
మగుడి పొమ్మనినం గ్రమ్మతి నిజస్థానంబునకు వచ్చి సమీపా(శ్రమ 


వర్తులైన భూసురులం బిలిచి వారితో నిట్లనియె. 


గటిక బ్రేళ్ళు ద్రవ్వంగా శక్తి చాలదు 
రమణ రసముద్రావు వ్రతము నాది 
యెలమి మీరు తెచ్చి యిచ్చిన యాహార 
మొనర జేసికొందు ననిన వారు. 


జ్యోతిషార్ణవుండను విప్రం జూచి మౌనిం 
బ్రేమ సేవించు మనుచు బంపిన నతండు 
గతిక వేళ్ళేరి తెచ్చి రోంకటను ద్రొక్కి 
పాత్రలోన రసముపిండి భక్తి మెజయ. 


మునిముందజం బెట్టిన నా 
యన సాంధ్యోపాసనాదు లనుగతి నొనరిం 
చిన పిమ్మట రసపానం 


బును ముదమునం జేసియున్న నవ్విధమెల్లన్‌. 


186 


187 


188 


189 


84 


మాఘమాహాత్యము 


2» 


2» 


తెలిసి తత్తీరవిప్రలకెల్ల నెటింగించి 
జ్యోతిషార్ణవుండు సంప్రీతితోడ 

నయ్యయో! మున్నీమహాత్ముని మైరేయ 
పానకృత్యుందని పలికె పరిధి 

యీమృషావాక్యంబు లేల పాటించితి 
మతిదోషము ఘటించె ననుచు గుంది 

యాతపోధను కడ కరుదెంచి మొక్కి స 
ద్వినయంబెసంగ నిట్టు లనియె ననఘ! 

పాపకర్ముండ నైతిం గృపాకటాక్ష 

వీక్ష నా యందు బ్రసరించవే గుణాధ్య 

యెటుంగ కిట్లాడు కుమతుల కేదిగతియొ 

యనిన సంయమి యిట్లను నతని తోడ. 190 


సుఖదుఃఖంబులును నిందాబహుమానంబులును జయాజయంబు 
లును భయశోకహానిలాభంబులును జరామృత్యువులును బూర్వ కర్మాను 
భవంబుచేత దైవంబే యొసంగుచున్నయది. లోకవిద్వేషంబునైన ధర్మం 
బెవ్వరాచరింతురు వారు నరకంబునం జరింతురు. సర్వసమ్మతంబుగా 
నడిచిన సత్పురుషులు నుపకారవంతు లపవర్గం బనుచరింతురు వారికి 
నిందలేదు 191 


ఏకాలంబున నేవయోనియతి మున్నేసీమ నేయూరిలో 

నేకర్మంబు లొనర్చు మానవుండు దా నిచ్చావిహారాత్ముండై 
నాకాలంబున నావయోనియతి మున్నాసీమ నాయూరిలో 
నాకర్మానుభవంబుం గొంచు మనుజుండర్థించి ధీరోత్తమా! 192 


సురహితార్థంబు దుర్మరణంబు నొంది పెం 
పలర సద్దతికిం బోవండె దధీచి 

చెలంగి మాంసంబిచ్చి శిబి కాంచండే యాత్మ 
వధ చేసుకొని యపవర్షపదము 


ద్వితీయాశ్వాసము 85 


ర్‌ూ 


జనకు మాటం దలంచి జనని నొక్కటం ద్రుంచి 
పరశురాముండు కీర్తిపరుండు గాండె 
ధాత్రీసురుండైన వృత్రునిం బరిమార్చి 
సన్నుతి కెక్కండే జంభవైరి 
జగతిం బౌలస్యవంశసంజాతుండైన 
రావణునిం గూల్చి (జానకీ) రామవిభుండు 
లోకహిత మొనరించి సుశ్లోకధనుండు 
గాండె వీరికి దోషంబు గలదె యెందు. 193 


మున్నొక (బ్రాహ్మణుండు సత్యవాది జితేంద్రియుండు తీర్ధయాత్రా 
(ప్రసంగంబున వనంబునసంచరింప దిగంబరుండును నిరాహారుం 
డును మాంసరక్త వర్ణితుండును నగు నొకృముని పల్వల సమీపంబున 
వేణుగుల్మ మధ్యంబున నున్నయెడ లుబ్ధకుం డొకరుండు పొద మాటున 
నుండి విహంగనాశనంబు సేయుచుం దీర్థ్ధయాత్రా పరుండగువానితో 
గుల్మమధ్యంబున నెవ్వండున్న వాండు సత్యంబు పల్ము మనవుడు 
నసత్యంబున నతందొక్కరుం డున్నవాండనిన లుబ్ధకుండు తద్వధం 
బొనర్చి వనాంతరంబున కరిగె వేదవేత్తయుం గులీనుండును సర్వజన 
సమ్మతుండునునగు విప్ర నీతివచనమాత్రంబు బ్రహ్మహత్య ప్రవేశించి 
బాధింపం దొణంగెం గావునం బరిధికిం బాప ప్రాప్తియగు. తద్వచనం 
బుచే సంశయంబు నొందిన నీ కఘంబు లేదని పల్కి నిందా పరి 
త్యాగియె దేవపూజ్యుండై యింద్రసభాప్రాప్తిచే ప్రగాథమునీంద్రుండు 
చెలంగుచుండె నంత 194 


గురుని నిందించిన దురితంబుచే చతు 
రశసంఖ్యమన్వంతరములు పరిధి 
ఛాయావిహీన నిర్ణలఘోర వనములో 


బ్రహ్మరాక్షసుందయి బహుళదుఃఖ 


86 మాఘమాహాత్యము 


మందుచు నర్చుద న్యర్భ్చుద సప్తత్రి 
తయవత్సరమ్ములు దాటి (తుదకు) 
రైవతమన్వంతరమున ముద్దలుందను 
ముని గమనింప నిమ్ములనుం జూచి 
గీ. క్షుద్వధాకులు(డై (మంగ గొజలి కడంగు 
వికృతతను నూర్థ్వకుంతలు వికటవదను 
చంచలపు జిహ్వు బ్రహ్మరాక్షసునిం గాంచి 
మునివరుండదల్సి వానితో ననియె నపుడు. 


క. క్రూరాకారుండవై ఘన 
ఘోరారణ్యమున మీగులం గుందుచు నుండన్‌ 
గారణ మేమి నిజంబుగ 
నారసి యెటిగింపుమనిన నతండిట్లనియెన్‌. 


గీ. సుజనవినుత! ప్రగాథశిష్యుండ నైన 
పరిధి యనువాండ కుమతినై గురుని నింద 
చేసితిని మద్యపానంబు సేసె ననుచు 
దత్మృతంబున నిట్టి పాపంబు చెంది. 


క. అనిశము జలరహితంబగు 
వనమున కోట్యర్భుదయుతవర్షంబుల నే 
ఘనవిప్రరాక్షసాకృతి 
దినమును దుఃఖములం బొందితిన్‌ మౌనీంద్రా! 
మత్తకోకిల : 
కోరి శోషతపూయమాంసముం గొంచు మూత్రపురీషమా 
హారమై యెసగంగ శోకమహాంబురాశి మునుంగుచున్‌ 
బారమేమియు లేని నన్నుం గృపాకటాక్షనిరీక్షణన్‌ 
జేరి ప్రోవు మునీంద్రచంద్ర! విశేషచిదృలదాయకా! 


195 


196 


197 


198 


199 


ద్వితీయాశ్వాసము 87 


అని పలికిన 200 
పనుపడ బ్రహ్మరాక్షసుండు పల్మినపల్ముల కద్భుతాత్ముండై 

యనియు ధృతిన్‌ గవేరతనయాంబువులం దవగాహనంబుగాం 

జను మొకమాఘమాసము నజస్రము మాధవపాదభక్తిచే 

వినుము మహాఘనాశమగు వేయును నేటికి తత్‌క్షణంబునన్‌. 


సుగంధివృత్తము : 


2™* 


బాంధవం బెలర్ప నిన్‌గ్భ(పాప్తిం గావగాం) గుశ 
(గంధినావహింపంజేసి కాంక్షతోం గవేరజా 

సింధువాఃప్రపూరనిత్య సేచనంబొనర్చ న్‌ 

బంధముల్‌ వినాశమొందు బ్రహ్మరాక్షసోత్తమా! 202 


అని ముని కృతనిశ్చయుండై 

సునిశితమతితోడ రాక్షసుండు తనవెంటన్‌ 

జనుదేరం గవేరసుతా 

ఘనతటినీస్నానవాంఛం గదలెన్‌ జదలన్‌. 203 


మొనసి యామ్యదిశాభీముఖుందయి చనియట 
కావేరి గన్గొని కడకతోడ 
సరభసవృత్తి కుశగ్రంధి సమకూర్చి 
పసమించు బ్రహ్మరాక్షసుని యందు 
నావహింపంగం జేసి యవగాహమొనరించి 
పెనుపొంద దేవర్షి పితరతర్చ 
ణము లొనరింపంగ రమణంగుశ(గంధి 
మజ్జనంబునను నిర్మలుండగుచును 
ముక్తుందయ్యెను పరిధి సన్మునులు వాగడం 
ప్రీతి మాఘావగాహనచేతనైన 
మహిమం దెలియంగ నేర్చునే మాధవుండు 
దక్క నొరులకునని సురల్‌ దలంచి పొగడ. 204 


88 


మాఘమాహాత్యము 


సు 
చ 


య 


గురునింద శాస్త్రనిందయు 
హరినిందయు దేవవిత్త హరణము ధరణీ 
సురధనముం గొనినదురితము 


పొరి మాఘస్నానమునను బొలియు నిజముగా. 205 
అని పరిధి కీక్రియన్‌ బో 

ధన సేయుచు ముద్దలుండు తన శిష్యులు దో 

జనుదేర పాండ్యధరణీ 

జననాయకు పురమునకును జయ్యనం జనియెన్‌. 206 
పాపనిర్ముక్తదేహుండై పరిధి మౌని 

ప్రమద మొదువంగ బదరికాశమముం జేరె 

ననుచు మాఘావగాహమాహాత్య మెల్ల 

క్షీరవారాశిపై హరి సిరికిం జెప్పె. 207 
దానములున్‌వ్రతంబులును ధర్మములున్‌ బహుయజ్ఞముల్‌ సమా 
ధానతనొక్కచోటనిడి తక్కినవైపున మాఘమాససు 

స్నానఫలంబు నిల్పి సురసంఘము తూన్న్చిన మాఘధర్మమెం 

తై నయమై తనర్చె సముదీర్ణత నేమని యెంతుం బుత్రకా! 208 
పూర్వకృతంబులగు బహుకర్మవిపాకంబుల వలన మాఘస్నానా పేక్షా 
సక్తుండగు. తద్యోగంబు సర్వదోష విముక్తకరంబగు మున్ను అష్టావింశతి 
పిశాచంబులు బహువిధరూపంబుల నుండియు సమిత్ముశ దానపరుం 
డైన సుయజ్ఞుని వలన ముక్తులైరని చెప్పిన విని నారదుం డిట్లనియె. 
జ్ఞాని కథ 

అరయ సుయజ్ఞుం డేగతి మహామునియయ్యె నతండు ధాత్రి నె 


వ్వరికిని శిష్యుం డాసుజనవర్తి కతంబున బ్రహ్మరాక్షసుల్‌ 
చిరమతి నెట్లు మోక్షమును జెందిరి యావిధ మేర్చరించు మా 
దరముగ నన్న వాక్సతి ముదంబున నారదుతోడ నిట్లనున్‌. 210 


ద్వితీయాశ్వాసము 


89 


2» 


మౌనీంద్ర! చాక్షుషమన్వుసమయ ద్వాప 
రమున జాబాలిసంయమివరేణ్యుం 
డమర నారాయణాశమమున నుండు నా 


యనపుత్రుండు సుయజ్ఞుం డమలచిత్తుం 


దేడేండ్లనాండు పెంపెసంగ శాండిల్య మ 
హామునీంద్రునియొద్ద నధ్యయనము 
చేయుచుం బద్మాక్లు సేవావిచక్షత 
నుండి తద్దురుండంప నొక్కనాండు 
సుమ సమిత్ముశఫలనిమిత్తము వనాంత 
రమున కేతెంచి యందొక్క రావి యభ్ర 
చుంబితోన్నతయైయున్నం జూచి చేరం 
జనిన దద్భూరుహవిటప సప్తకమున. 


కర్చురాచలశ్చంగసంకాశతనులు 
ప్రకటభీకరదం ష్టకరాళముఖులు 
శుష్మకంరోగ్రతాలువుల్‌ శుద్ధతామ 
కేశులగు బ్రహ్మరాక్షసుల్‌ కెరలి యపుడు. 


సప్తశాఖలనుండి భూస్థలికి వ్రాలి 
యేడుగురు విప్రసుతు దెస కేంగుదేరం 
జూచి రయమున జాబాలి సూను డచటు 


తొలంగి యతివేగమున నేంగం దూర్చు దెసకు. 


అట పోవుచున్న యా ముం 

దట శ(తశాఖాభయప్రదుస్ఫుటవట ము 
త్మృటమతి నీక్షించిన య 

చ్చటి కూష్మాందవ్రజంబు సరభసవృత్తిన్‌. 


211 


212 


2183 


214 


90 


మాఘమాహాత్యము 


౬ 


తలలు భుజంబుల మీందట 

విలసిల్లంగ రక్తసిక్త వికృతాకృతులై 

నలి నేడుగు రరుదెంచినం 

గలంగి వటుండు పళ్చిమంబు కడకుం జనియెన్‌. 


అచ్చట యోజనాయామంబు గల శాల్మ 
లీ మహీజము మహాభీమమగుచు 
వెలయు నందున జానువులు భుజముల గటి 
స్థలముల (యందులం) దలలు గలుగు 
ఢాకినీసప్తకం బేక (మొత్త) మ్మున 
గదిసిన సాధ్వసకలితుం డగుచు 
మునిపుత్రుం డుత్తరమ్మున కేంగుటయు (నొక్క 
యానోహకంబు రమ్యంబు గాంగం 
గట్టెదుటం గానుపించె నా చెట్టు మొదల 
ఘూకవక్రులు వ్యాఘ్రముఖులును నైన 
శాకినుల నిద్దరను గని చలనమొంది 
వడుగు వడి వడంకుచుం గడిమి కడకు. 


చిడిముడితో నేంగిన న 
య్యడ గర్దభముఖులు మువ్వు రరుదెంచిన బె 
గ్గడిలి నలుగడలు గని య 


ప్పుడు మునిపుత్రుండు మేడి పొంతకుం జనియెన్‌. 


215 


216 


217 


అచట నరాకారులు దీర్హబాహులును శాకినీయోనులును నగువారి 
నిరువురం గని కంపించిన చిత్తంబుతో నిర్విణ్ఞండై తొట్రుపడి నిలు 


చున్న నమ్మహాభూతంబు లన్నియుం గూడుకొని 


218 


ద్వితీయాశ్వాసము 91 


ఆ.వె. ఇతని మేమె కంటి మీతండు మావాండు 
ఇతండు మున్నకాదె యిటకు వచ్చె 
భుక్తికర్ణుడనుచుం బొంతపో కొండొరుల్‌ 
ముష్టియుద్ధమునకు మొనసి రపుడు. 219 


ఉ. ఒండొరు హుంకరింతురు బలోద్ధతి నాండొరుం బాసి డాతు రు 
ద్దండత నొండొరున్‌గదిసి తన్నుదు రొండొరుం జూడ మున్‌ భుజా 
దండములన్‌ బెగల్తురు మదంబున నొండొరుం ద్రోతు రిట్లు కూ 
ష్మాండులు (బ్రహ్మరాక్షసులు నద్భుతమానవమాంసకాంక్షులై. 220 


గీ. అటులు తమలోనం(దాము) పోరాడుచున్న 
యెడ సుయజ్ఞుండు తనకు దిక్కవ్వరనుచు 
భక్తసంత్రాణు సుజనహృత్పద్మభానుం 
జతుర గాంగేయపరిధాను మతిం దలంచి. 221 


చ. హరి పరమాత్మ కేశవ నవాంబుదవర్ణ రమాసతీమనో 

ర హరిణాంకపంకజహితాక్ష మురాంతక చక్రపాణి భా 
సురతపనీయవాసపరిశోభిత నీరజనాభ శత్రుఖీ 

కర కరుణావిధేయ కరిం గాచు విధంబున నన్ను గావవే. 222 


ర 


వ. అని యార్తత్రాణపరాయణుండైన భక్తవత్సలు ననంతశాయిం బబస్తు 
తించిన నప్పు డశరీరవాణి యిట్లనియె. 223 


చ. ఇదె చనుదెంచె మాఘము మునీశ్వరపుత్ర! నృసింహమంత్ర మా 
స్పద మది లోం బఠింపుము పిశాచగణంబులు చేరలేవు నీ 
మది భయమేల వేగం జనుమా యనుమానము మాని కాశికా 
నదికి జలావగాహనమునం గృతకృత్యుండ వాదు నావుడున్‌. 224 


92 


మాఘమాహాత్యము 


గద్య. 


విని కడు హర్షించుచు న 

మ్మునిసుతుండు నృసింహమంత్రము పఠించుచు (గ 

కున నది జొచ్చినవెంటన్‌ 

జనుదెంచెను బ్రహ్మరాక్షసప్రకరంబున్‌. 225 


ఇట్లు తోడన చనుదెంచి పిశాచశాకినీఢాకినీ కూష్మాండ బ్రహ్మరాక్షసులు 
నదిం జొబివెజిచి తీరంబున నిలిచిన సుయజ్ఞుండు కాశికా నది నాభి 
ప్రమాణపర్యంతంబుం జొచ్చి స్నానంబుసేసి యాపిశాచ గణంబులు 
తనపై వచ్చునో యను భయంబునం దన్మధ్యంబున నుండి పాణి 
పుటంబునన్‌ జలంబులు వారిపయిం జల్లిన నందజు విశుద్ధజ్ఞాన 
హృదయులై నమస్కరించిన వారింజూచి మీ రెట్టికర్మంబున నిట్టి 
దురవస్థం జెందితిరి మీ మీ విధంబులు వేర్వేర నెలింగింపుడనిన 


ఆశ్వాసాంతము 
ఆక్కాంబా వరనందన! 
దిక్కాంతాచికురభారధృతసితమల్లీ 
్రక్కోమలకీర్తినిధీ! 
వాక్కలనాజితఫణీశ! వరశుభమూర్తీ! 227 


ఇది శ్రీవరాహగిరి లక్ష్మీనృసింహవరప్రసాదలబ్ధసారస్వతవిచిత్రాపస్తంబ సూత్ర 
కాశ్యపగోత్ర పవిత్ర వడ్లపూండి వెంకటమంత్రిపుత్ర పెద్దయ నామధేయ ప్రణీతం 
బైన వాయుపురాణంబునందు మాఘమాత్యంబున శంఖోదకసాలగ్రామతీర్థ 
విశేషంబును గుహ్యకు చరితంబును సుతవుని శాపమోచనంబును విచిత్రరథ 
భద్ర సుభద్రుల పరిధి సుయజ్ఞుల కథనంబులు నున్నది ద్వితీయాశ్వాసము. 


శ్రీః 
మాఘమాహాత్యము 


తృతీయాశ్వాసము 


క. శ్రీరామా వరపాదాం 
భోరుహసేవామనఃప్రపూర్ణామోదో 
ద్ధారణ! బలవద్రిపుమద 
వారణ! చినగంగ! కమ్మవంశాభరణా! 1 


వ. అవధరింపుము వివిధ పురాణేతిహాస ప్రసంగ విఖ్యాతుండైన సూతుండు 
హరికథాశ్రవణసమ్మోహితులగు శౌనకాదుల కిట్లనియె నట్లడిగిన 
సుయజ్ఞునకు బ్రహ్మరాక్షసు లిట్లనిరి. 2 

బ్రహ్మరాక్షసుల పూర్వ వృత్తాంతములు 

ఆ.వె. దగ్ధకరతలుండు దగ్ధజిహ్వుండు న 
మఘుండు దూతికుండు (మతియు) నింద 
కుండు మలవిభక్షకుండు రైవతుండును 
ననంగ సప్తకాఖ్యలతిశయిల్లు. 8 


గీ. అట్టివారము మేము మహాత్మ! నెండు 
పూర్వజన్మకృృతంబునం బుట్టినట్టి 
కలుషములం బాసితిమి త(త్రకార మెలమి 
తోడ వినుమని దగ్ధహస్తుండు పలికె. 4 


94 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


ధీమహితాత్మ! యే సురనదీఘనతీరమునందు. గాశికా 
(గామపురోహితుండ నొడికంబుగ మాధవుడండ్రు నన్ను నే 
వేమబికభ్యసించితిం బ్రవీణత వేదములున్‌ దదంగముల్‌ 
భూమిం బ్రసిద్ధికెక్కితిని భూసురపుంగవు లిచ్చమెచ్చగన్‌. 


తలిదండ్రుల విడిచితి ని 
ర్మలగంగాస్నానవిపులమహిమ మటఅచితిన్‌ 
లలి శాస్త్రవ్యాఖ్యానం 

బులు మానితి వేదపాఠముం జేయ నొగిన్‌. 
శ్రాద్దదాననిమిత్తమై చల్లి మూట 

గట్టి దేవళ్ళ నుంచెడి పెట్టె యనుచు 

జంక దగిలించుకొ చరింతుం బొంకముగను 
దీపధూపంబు లిడ నెట్టి దేవునికిని. 


7 


మతి లోభంబున సకలజనుల వంచించి ధనంబార్జింతు మహిష 
కూర్పాసతిలదానంబులును దుర్గ్జానంబులం బరి(గ్రహింతు మిథ్యా 
వచనంబులని సర్వధర్మంబుల నిందింతు హరికీర్తనంబులు విననొల్లక 


బంధుమిత్రాశితజనంబులం బోషింపక పెద్దకాలంబువర్తిల్లి కాల 


పక్వంబైన బ్రహ్మరాక్షసభావంబు నొందితి బహుదివసంబులు నిర్జన 
కాననంబున వసియించి భవద్దర్శనంబునం జేసి నిఖిలదుఃఖ విమోచ 
నుండ నైతి ననిన యనంతరంబ దగ్గజిహ్వుండు భూసుర శిరోమణి 


కిట్లనియె. 


ఆది నందన (గామమందున వసియింతు 
ముద్దల గోత్రుండ మొగి సుకర్ముం 
డను పేరివాండ వేదాదు లెతింగి దు 
రాశం బరాన్నమె యభిలషింతు 


8 


తృతీయాశ్వాసము 95 


ఆ.వె. 


ర్‌ూ 


నీది భుజింపంగ వచ్చు నిది భుజింపంగరా 
దనక కక్యూర్తుల వినయహీను 
సరణి ముల్లంగి బచ్చలి తండులీయక 
శాకా(దికములు) వార్తాకములును 
మునగకూరయు సొరకాయలును కళింగ 
ములును నీరుల్లి బీరకాయలును చిలుక 
కూరలశనంబు నతికాంక్షం గూడదనక 
యాశతీజంగ భక్షింతు ననుదినంబు. 9 


చాతుర్మాస్యద్వాదశిC 

బోతరమున ద్రుష్టికూర? భుజియించితి సం 

ప్రీతిగం బర్వంబులం బ్ర 

ఖ్యాతంబుగ రాత్రివేళ నన్నము తింటిన్‌. 10 


నరుండు దుష్టభూత నాగశక్తులకును 
ఘనత నిడిన యన్నమును భుజింతు 
భానువాసరములం బైతృకదినములం 
బొసంగ నిశలం జేతు భోజనంబు. 11 


గురులన్‌ బెద్దలం గాదని 
వెరవొందగం జెప్పినవియు వినక మెలంగితిన్‌ 
ధర దగ్ధజిహ్వుం దనంగాం 


జరియించితి బ్రహ్మ రాక్షసస్థితి నంతన్‌. 12 
అనిన నమాఘుం డిట్లనియె. 18 


వినవయ్య మున్ను (ద్రావిళదేశమున శర్యుం 
డనియెడు పేరిధరామరుండను 

జగతి పావనుండను సర్వవేదవిదుండ 
నైయుంద నొక్కనాం దరి శూద్రుం 


96 


మాఘమాహాత్యము 


డల జటాభస్మలింగాంకితుం దతితీక్ష 
ణాకృతి కృతకవిద్యాన్వితుండు 
శఠరుండు కామగతి వాచాలుండు భైరవా 
దికమంత్రవిదుండు (యాత్రికుండు) నైన 
యతండు భీక్షార్ధియె యస్మదాలయమున 
కరుగుదెంచి కుతూహలి(యయి భి)షగ్వి 
భూతి సర్వవశీకరంబులును జూప 
నప్పు డే భిక్షమిడిన వాం డరుగుచుండు. 14 


అతని మహానుభావుడని యాత్మం దలంచి ముదంబు పర్వ సం 
స్తుతు లొనరించి శంభుండవు ధూర్జటి వీవ మదీయభాగ్యసం 
గతమున నేను నిన్నిపుడు కంటిం గృతార్భుందనైతి భక్తి వాక్‌ 
ప్రతతిసుధారసంబునను బావనుం జేయుము నన్నుం దాపసా! 15 


భువినిం బురుష ప్రతిష్ట యెప్పుడు ఫలించుం 

గాన నినుం జూడ సుదినంబు గాదె నాకు 

జీవనంబెల్ల రక్షించు శిక్షసేయు 

మనుచు నుతియింపగాం బ్రసన్నాత్ముండగుచు. 16 


నాపదముల నింపారంగ 

లేపసరును బిండ నెగసి లీల నతనితోం 

బ్రాపైన మహామేరున 

గోపాంతముం జేరి దర్శనోత్సుకమతినై. 17 


గురు ప్రస్థంబు సమగ్రరత్నవిలసత్మూపంబు మౌనీంద్ర కి 
న్నరగంధర్వపతంగ యోగిగణ నానాసిద్ధసంసేవ్య మం 
బురుహాక్షాబ్దజ శంకరా శ్రయ కనద్భూయిష్టమున్‌ గష్టదు 
షృరమార్షంబగు మేరుభూధరము నేం గంటిన్‌ మహాోత్సాహినై. 18 


తృతీయాశ్వాసము 97 


సీ అతులిత మేరువిదితవిచిత్రములెల్లం 
జూచుచు హిమగిరి స్ఫూర్తి మెచ్చి 
మగుడి యోగీంద్రుతో మద్చుహంబున కేంగి 
యనురక్తి భోజనం బాచరించి 
యుండ సిద్దుండు గమనోన్ముఖుం డగుటయు 
నం(ఘుల కెజంగి నే నస్మదీయ 
మందిరంబున నుండుమా (యన) యోగియుం 
బుష్యమాసంబునం బోవ నిలిచె 


గీ. నతండు పాషండమతమార్గ మలవరింప 
నేను తన్మతవృత్తి వహించి తిరుగ 
శిష్యుండగు నన్ను విడిచి యాసిద్దుం దేంగె 
నన్యదేశాంతరమునకు నంతలోన. 19 


వ. మాఘమాసమేతెంచిన మదీయ భార్య తదీయస్నానా పేక్షచే నన్ను వెం 
డిన నొడంబడకున్న వేదాచారవర్జితుండనైననన్ను కులీనుండవు 
జామదగ్ని వంశోద్భవుండవు నిగమాగమ నిపుణుండవు పాషండ 
మార్గంబున వర్తింపవలవదు. అనుజ్ఞ యిమ్మనవుడు నేను కోపంబు 
గదుర దందంబునం దాదనంబు సేసితి నది కారణంబున రోదనంబుచే 
మాఘస్నానంబు మానె నేను సుస్నానంబు దూషించు కతంబున 
నల్పాయుష్ముందనై యీయశ్వత్సంబున (బ్రహ్మరాక్షసత్వంబునొంది 
యమాఘాహ్వయుండనైతి ననవుడు తదనంతరంబున దూతికుం 
డిట్లనియె 20 


గీ. వెలయం గాళ్ళీరదేశీయవిప్రవరుండ 
ధా(త్రిం బెంపొంద శావటగోత్రజుండం 
బౌష్మలాహ్వయుండను వేదపారగుండ 
మత్సురాతనచరిత నేమరక వినుము. 21 


98 


మాఘమాహాత్యము 


ఇబ 


ర్‌ూ 


పదియేళ్ళవాండనై పరగ మృతుండయ్యె 
తండ్రి యాలోన వేదములు చదివి 
మజచితి (నే) పరామర్శ సేయంగ లేక 
ధర్మమార్గముం దప్పి దాసిం గూడి 
గుణవతి భార్యం జేకొనక రేయిబవళ్ళు 
సంధ్యాద్యనుష్టానచర్య లుడిగి 
దాసినిం బత్నిగాం దగు పత్ని దాసిగా 
వర్తింపగా దాసి వలనం బుత్రు 
లుదయమొందిరి నలువు రభ్యుదయమొంది 
కర్మమున బ్రహ్మరాక్షసాకారమైతి 
ననుచు దూతికుండాడిన యవసరమున 
నిందకుండు (మొక్కి పల్కె మౌనిసుతు తోడ. 


విను మాగధదేశంబునం 
జను పంచనఖాభిధాన జనపదమున నుం 
దును కౌాశికుందనువాందను 


జననుతుండను మైగిగోత్ర సంభవుండం గడున్‌. 


శంఖవర్గుండను మునీంద్రచంద్రు వలన 
(శుతియు నంగయుతముగాంగ స్మృతిపురాణ 
తర్మమీమాంస (న్యాయ) శాస్త్రములు చదివి 
యోగ్యుందని భూజనము లెన్న నుండునంత. 


క్రమమున ద్వాపరాంతమున జ్యోతిష్మతి 
యను రాజు నన్ను ధర్మాధికారిం 

జేసి పురోహితస్థితి వహింపుడటన్నం 
గణంగి లోపాముద్ర కరుణచేత 


22 


283 


24 


తృతీయాశ్వాసము 


99 


గీ. 


జయశీలి నగుచు రాజద్వారమున సూరి 
జనులను గెలిచి నిచ్చలును పూని 

యోగ్యునయోగ్యుంగా యోగిని యోగికాం 
దనిపల్మి కొందు నపహసించి 

యధికపుణ్యఫలంబులయందు పరుల 

కర్ధ మంటంగనీక నె నపహరించి 

మ త్సమానుండు లేండు భూమండలమున 

నని యహంకృతిం బెద్దల నణంగం జేసి. 


వ. వర్తింపుచున్నం దత్మాలంబున 


తరలము : 


గురుసుతుండు మఘార్థమై(నృపుం) గోరివచ్చి నృపాలు మం 
దిరము డాసిన మత్సఖుందను ధీవివేకము మాని యేం 
బరిహరించితి భంగపెట్టి యపాస్తవైభవుం జేయ న 
ద్దురితవృత్తిని బ్రహ్మరాక్షసదుర్దశీవ్యథం జెందితిన్‌. 


వ. అని నిందకుండు పలికిన మలభోజనుం డిట్లనియె 


గీ. 


గీ. 


అర్థితో వంగదేశంబు నందు దేవ 
యాజి యభిధ నగస్యమహామునీంద్రు 
గోత్రజుండనై ధనాధ్యత ధాత్రి నెగడి 
మండలగ్రామవాసినై యుండు నపుడు. 


అంధులగు తల్లిదండ్రుల కస్మదీయ 
పత్ని మాటలు విని బహు యత్నములను 
కష్టమగు కూడు వెట్టించి మృష్టభోజు 
నైతి పుత్రులతోడ భార్యాయుతముగ. 


25 


26 


29 


30 


100 మాఘమాహాత్యము 


గీ. పూని పితరుల కొక్కనాందైన మంచి 
భోజనంబవిదక కుడిచితి రాజనంపు 
కూడు సతితోడ సుతులతోం గొదవలేక 
యంతం గొన్నాళ్ళ కొక భూసురాన్వయుండు. 31 


మ. కడుదూరంబున నుండి మేను వణంకంగా పాదముల్‌ దొట్రిలన్‌ 
వడచేం జిక్కి హరీయటంచును గృహద్వారంబుం జేరంగ నే 
నిడంగాం బంచితి నీరసాన్నమతండున్‌ హేయంబునుం జెందకే 
కుడిచెన్‌ దత్మలుషంబుసేయు కతనన్‌ ఘోరాటవీభూములన్‌. 32 


క. జనియించితి మలభోజనుం 
డనంగా నే బ్రహ్మరాక్షసాకారుండనై 
యని విన్నవింప రైవతుం 
డనుపమసద్భక్తి నిట్టు లనియెన్‌ మునితోన్‌. 33 


ర్‌ూ 


కకసగోత్రజుండ మక్కణకుందడ కాశికా 
పురి నగ్నిధూతభూసురసుతుండ 
నతులిత వేదవేదాంతపారగుండను 
రాజదత్తాధికారములు చాలం 
గైకొని దేవతాగారవిత్తము తైల 
తండులఘృతధాన్యధనమరీచ 
చయములు దేవతాస్వము హరించితిం బుణ్య 
మరయ సర్షపమాత్రమైనం జేయ 
గీ. హీనులను పూజ్యులని పూజ లే నొనర్తు 
నటవిటుల నెల్ల మెచ్చి ధనంబు లిత్తు 
నర్హ ధర్మవ్యయంబు నే నాచరింపం 
బరగ నార్యులంజూచి నేం బరిహసింతు. 34 


తృతీయాశ్వాసము 


101 


నిగమదూషణ దేవతానింద నృత్త 
గీతవాద్య రతిప్రీతిచేతం దగిలి 
యీశపాదాబ్దసేవన మెజుంగలేక 
సత్పురుషసేవ లెప్పుడు సలుపనైతి. 


35 


అదికారణంబున రైవతుండను (బ్రహ్మరాక్షసుండనైతి భిన్నదేశమృతుల 
మగు మా పూర్వసాంగత్యంబు నెటింగించెద నాదియందు మే మాటు 
వురము నిషధపతి పుత్రులము సుబాహు పరబాహు దీర్ణబాహు లోచన 


దీరకాయ దీరజంఘ దీర్లోష్టులను నామంబులు వహించి 
యి యి య 


వనమునను శౌర్యకర్మం 

బున బాణశరాసనములు పూని తిరుగుచున్‌ 
ధనికుందగు వైశ్యునొకని 

దునిమితి మీ రావిమొదల దుర్దమవృత్తిన్‌. 


శరజన్మదర్శనార్థం 

బరుగుచు మన్మాతులుండు దయామతి మమ్మం 
దరం బిలువ దైవవశమున 

సురుంగున వెడలితిమి మామం జూడను మౌనీ! 


ఒనరం గార్తీకకృత్తికాయోగమునను 
ధర్మమభివృద్ధిగం గుమారదర్శనంబు 
మాతులానుజ్ఞం జేసిన మహిమ వలన 
విప్రకుల(జులుమై ప్రభవింపగలిగె. 


పూర్వకర్మానుకృతముగం బుణ్యపాప 
మొందు నేదేశకాలము లందునెందుం 
దీర్భయాత్రాప్రయుక్తమృతిప్రసక్తి 
నీద్రుమం బాశ్రయించితి మిద్ధతేజ. 


36 


37 


38 


39 


40 


102 


మాఘమాహాత్యము 


మునుకొని పూర్వకర్మ భవమోచనమున్‌ భవదీయదర్శనం 
బున ఫలియించె సంతసము బొందితి మిప్పుడు పూర్వజన్మవా 
సన లెజుగంగనయ్యె నిక సత్యము ముక్తులమైతి మంచుం బే 
మను దగ బ్రహ్మరాక్షసులు మౌనికి మొక్కి నుతింపుచుండంగన్‌. 


కూష్మాండుల పూర్వచరిత్రలు 


గీ. 


ర్‌ూ 


అపుడు కూష్మాండు లిట్లని రనఘ! మేము 
దొరయు నుచ్చిష్టభోజి భద్రుండు నీర 
సుండు హీననామకుండు నిష్టరుండు తగ ని 
రాశ్రయుండు శాగస్తాద్వర్తుం డనంగం బరగి. 


సప్తకూష్మాండ చయమును సప్తవటవి 

శాల శాఖలనుందుము జననుతాత్మ 
విశదముగ మా తెజింగెల్ల వినుమ యనుచు 
నెలమి నుచ్చిష్టభోజి తా నిట్టులనియె. 


ధీయుక్త! యహిచ్చత్ర 
చ్చాయాపురగృహమునం (బ్రశస్తత వివిధా 
మ్నాయజ్ఞ కళింగాఖ్యుండ 

నాయతధృతి వీతిహోత్రు నాత్మోద్భవుండన్‌. 


చాముండీఘనదేవతాభజనుండన్‌ సద్వేద పద్యేతర 
వ్యామోహుండ విశాచయక్షఫణిపూజాసక్తుండన్‌ (రక్తుందడన్‌) 
సోమోచ్చిష్టదురాన్నభక్షణుండ విష్ణుస్తోత్రదూరుండ నిం 
దామోదాత్ముండ దుషృతంబునను గూష్మాండుండనైతిన్‌ దుదిన్‌. 


అనిన భద్రుండుపల్మె ననఘ! భీమనదీ త 
టంబున నీలాహ్వయంబనంగం 

దనరిన సుక్షేత్రమున నుండు జైమిని 
గోత్రుండు నిశ్శంకు కూర్శిసుతుండ 


41 


42 


43 


44 


45 


తృతీయాశ్వాసము 103 


౬ 


రోమహర్షణుండ ధారుణిలోనం బరగు పా 
షండసంసర్లచే శాస్త్రవిధులు 
చదువుచు భైరవీచక్రం బొనర్బి య 
ష్టాదశవర్గుల సరవి నొక్క 
జాదనుండంగ నియమించి జాతి సంక 
రముగ భామిను లేకరూపమును బురుషు 
లెల్ల నొకరూపునని తత్త్వ మెటుంగునట్టి 
(భ్రాంతి గల్పించి చరియింతుం బాపబుద్ధి. 46 


ఇలంగల శాస్త్రపురాణం 

బులు దూషింపుదును భోగములు సుఖదుఃఖం 

బులును నచరచరమురి? వలె 

కలవని పల్ముదును బుణ్యగతి లేదందున్‌. 47 


ఆత్మయే మోక్షమనుచు మిథ్యావిహార 

కలన జనముల బోధించు కతన నంత 

మునను కూమ్మాండదుష్మర తనువు గల్లె 

నిర్మలస్వాంత! యనునంత నీరసుండు. 48 


తలవంచుకొని సిగ్గు దొలుకంగ గద్దది 
కాభాషణంబుల ననియె నిట్టు 
లేం దొల్లి యవన మహీస్థలి మాలతీ 
పురమున సుద్యుమ్ను వరసుతుండను 
మాననీయుండను విమలపుణ్య! తిగ్మద్యు 
తీయనుపేరి ధాత్రీసురుండం 
బిన్నతనమునందె పితృవిహీనుండనై 
విరసవిక్రియలచే వెలయనుందు 


104 మాఘమాహాత్యము 


గీ. గొట్టిలను మేకకదుపుల గోచయమును 
బట్టిలను గల్లి వేజ్వేఅం బాలు పెరుగు 
ఘృతము నమ్ముదు నెన్నండు నతిథి కిడను 
డింభకులకైనంC బోయను దంభమతిని. 49 


గీ. రమణ నిరువది నాల్గు కుంచముల మాత్ర 
మైన సద్యోఘృతంబు శ్రీహరికి నొక్క 
దినము నందైన నిడజాల దీపమాత్మ 
భుక్తికై యింతయును గొన బుధవరేణ్య! 50 


క. మేకల గొట్టిలం గోడెలం 
(బాకటముగ విక్రయించి బహుళధనంబుల్‌ 
చేకూర్చితిం దత్మృతమున 
నీకుటిలాకారగతి వహించితి ననఘా! 51 


క. అనినీరసుందడు చెప్పినం 
దన తెజంగెటిగింప నాత్మం దలంచి మునికుమా 
రున కెంతయు హీనాఖ్యుండు 
మునుకొని వందన మొనర్చి ముదమునం బళల్మెన్‌. 52 


క. ధీరమతి నొక్కయాూరికిం 
బౌరోహిత్యం బొనర్హుం బ్రజ కందఅకున్‌ 
నేరుపుదు వేదమంత్రము 
లారయ దానప్రతిగ్రహములం జరింతున్‌. 53 


వ. మణి యష్టాదశవర్ణంబుల వారికి మౌంజీవివాహాదిసత్మర్మలు చేయింతు 
నపరక్రియ శ్రాద్ధకర్మంబు లాచరించున ట్లొనరింపుదు సంక్రాంతుల 
వైతరణీ గోదానంబు లనేకంబులు పట్టుదు నేకోపదిష్టశ్రాద్ధంబులు 
భుజియింతు. శూద్రులకై గ్రహణవేళల పాయసాన్న భక్షణంబొనర్తు 


తృతీయాశ్వాసము 105 


ర్‌ూ 


సంధ్యానుష్టానంబులమటచి హరిధ్యానపరాజ్ముఖుండనై వర్తింతు. 
తత్మర్మవిపాకంబునం గూమ్మోండయోనింజన్మించి యీ మల్జిచెట్టున 
నున్నవాండననిన యనంతరంబు నిష్టురుం డిట్లనియె. 54 


మునిపుత్ర! చండకుండనువాయడ దౌహిత 
కులసంభవుండు సుభర్దుని సుతుండ 
బహుధనాధ్యుండ వేదపారగుండను వైశ్య 
వృత్తి నర్ధాపేక్ష వృద్ది పెంతు 
గురునకు నప్పిచ్చి విరివిగా వడ్డివ 
చ్చిన నిష్టురము లాడి పెనుచుకొందు 
నంతనాఘనుండు భార్యాయుక్తుందై కాశి 
కేంగి సిద్ధిని బొందె నిచట గురుత 
నూజు6 డపరక్రియలొనర్ప నోజసమున 
నడ్డగించితి సొమ్ము దెమ్మనుచు నతని 
భార్య గదుమగా ంబట్టితి ంబనులు సేయం 
దత్మతంబునం గూమ్మోండతనువు గలిగె. ర్‌ర్‌ 


అనిన నిరాశ్రయుండనువాం డిట్లనియె. 56 


మౌనినుత! యేను మిత్రుని 

సూనుండ గార్జేయగోత్రజుండ గోధనస 

న్మానాది దానవిదితుండ 

పూనిక నాగాహ్వయోరుపురమున నుందున్‌. 57 


ధనమార్జించియు విత్తలోభమున మిత్రవ్రాతమున్‌ దల్లినిన్‌ 

జనకుం బంధుల వీడనాడుటయు నోజం దల్లిదండ్రుల్‌ మనం 
బున దుఃఖించుచు దిక్కులేక మృతులై పుణ్యాస్పదామర్యలో 

క నియుక్తిందగి రాదురాహ్వమున జోకంగంటి దుర్భావమున్‌. 58 


అనియె నంత శా|స్తాద్వర్తనుం డిట్లనియె. 59 


106 మాఘమాహాత్యము 


క. సచ్చాత్రత్రయమునం బక 
టచ్చవి నేనుందుం గుక్కుటగ్రామమునన్‌ 
సుచ్చాయసుతుండ బేరుస 
కచ్చుం డనాం బరగి వేద గర్జిత్రబుద్ధిన్‌. 60 


గీ. కణంగి శాస్తపురాణముల్‌ గల్లయనుచుం 
దత్రకారంబు నుడువ నధర్మయుక్తి 
నొండు తెజంగున వర్తించుచుండు కతన 
నఖిల జనులు శాస్త్రాద్వర్తుం డనంగం బరగి. 61 


వ. కూష్మాండుందనై వర్తింతు నిట్లేద్గరము దైవకృతంబున నిన్నుం గాంచి 
సద్గతులు గంటిమి. మా పూర్వజన్మప్రకారంబు వినుము తొల్లి 
నాగాహ్వయ పట్టణంబునం జంద్రవంశంబునం బుట్టిన సుబర్లుండను 
రాజు నందనులము. అనంతబాహుబలపరాక్రమంబునం (బ్రజాపాల 
నంబు సేయుచున్నం బల్లియలు చోరులచేత హరింపబడినం దద్వధా 
ర్థంబు శస్త్రవాణులమై వెనుతగిలితి మా నిశాసమయంబున. 62 


గీ. చోరు లొకకొంద ఉొకత్రోవం బోరుచుండి 
మమ్ముగని భీతింజెంది యా మళ్టిక్రింద 
నున్నవారల బంధించి రెన్న భటులు 
తాము కోపించ వార లుద్దండగతిని. 63 


క. మదకరుల చేత నందఅ 
మృతులం గావించుకతన నీవటతరు వా 
స్పదముగం గూష్మాండులమై 
యొదవిన దుర్వర్తనమున నుండుదు మనఘా! 64 


వ. అనిన ననంతరంబున శాకినీగణమ్ము లమ్మునికుమారున కభిముఖులై 
యిట్లనిరి. 65 


తృతీయాశ్వాసము 107 


శాకినీ గణముల పూర్వచరిత్రలు 


పీ దలముగ శాకినీత్వముం జెంది శాల్మలీ 
స్థలమున నున్న మా చరిత వినుము 
జానుశిరుందనాం జను బ్రాహ్మణుండ మున్ను 
కౌండిన్య గోత్రుండ ఘను సుగల్ఫుం 
డను విప్రసుతుండ నే నర్చిష్ముం డనువాండం 
దగు కర్మమున దరిద్రము వహించి 
సరవి కుటుంబపోషకశక్తతను జెంది 
బహువిధకృత్యసంపాదినగుచుం 
గీ. విదప హేమపురంబునం బ్రీతిం జేరి 
యచట పుణ్యోపజీవినై యనుదినంబు 
తగిలి వర్తించి బహుపదార్థములు గోరి 
యుండి పెద్దల సంగతి నొక్కనాండు. 66 


వ. దానయజ్ఞతపోతీర్థంబులచేత శ్రుతిస్మృతేతిహాసంబులచేతC బుణ్య 
ఫలదంబని వచియింపంబడు ద్వాదశీవ్రతంబు ద్వాదశవర్షంబులు 
నాచేత చేయంబడియు సర్వాధికుండును నసంశయుండునునగు విష్ణున 
కర్పణంబులు సేసియుండితి మజియును 67 


గీ. మాతృగమనంబు పితృవధ మాంసభుక్తి 
యన్యధనహృతి పంచమహాఘ ధేను 
హననమున కంటెం(దలపంగ) నధికదోష 
మన్న మేకాదశిని భుక్తమయ్యెనేని. 68 


గీ. అవని గతిహీనులయిన పాపాత్ములకును 
కథిత మేకాదశీతిథి పితరులకును 
మోక్షదంబగు నది ధనాపేక్ష వైశ్యు 
నకు నొసంగితి నేమి విన్నప మొనర్హు. 69 


108 మాఘమాహాత్యము 


క. ద్వాదశవార్శికకృతమగు 
ద్వాదశియందలి వ్రతంబు తగ మెచ్చింపన్‌ 
ఖేదంబుతోడం వీతృగణ 
మాదట యమసదనమునకు నరిగె మునీంద్రా! 70 


ఉ. చేకొని ధర్మవిక్రయము సేసిధనంబు హరించి యర్భకా 
లోకనబుద్ధిచే నడవిలో నొకడన్దనుచుండం దస్మరా 
నీకము కట్టి కొట్టి యవినీతి పదార్హముపుచ్చుకొన్న నే 
అ ల థి 
నాకులవృత్తినొందితి మహాఘము సేయునతండు క్రుంగడే! Tl 


గీ. పితరులందటు వెస నధోగతికిం జనిరి 
ధనము చెడిపోయెం బుణ్యమంతయును బొలిసె 
నేను తత్మర్శ్మవశమున నిట్టిగతిని 
వనమున జరింపవలసె పాపము మునీంద్ర! 72 


చర్చింప నూరుదేశశిరుండు మా మెన 
మామ క్రూరుండు దుర్మార్గరతుండు 
శాండిల్యమునిగోత్ర జన్ముండు దేవకీ 
ర్తికింబుట్టి ధర్మనామకుండు వీండు 
హేమనామకపురిం బ్రేమతో వైశ్యోప 
జీవియె వర్తనచేం జరించు 
ద్వాదశాబ్దంబు లాతండు నాతోంగూడం 
జరియించె స్వకుటుంబభరణమునకు 
గీ. నర్థమాశించి జాహ్నవీ యాత్ర మున్ను 
చనిన దశవారఫల మూరుజన్మునకు నొ 
సంగి విత్తాధ్యు(డై చోరజనముచే మృ 
తంబునుం జెంది శాల్మలీస్థలి వహించిె. 783 


ర్‌ూ 


తృతీయాశ్వాసము 


109 


౬ 


భుజశిరుండు తృతీయుండు పూర్వమునను 
పద్మరుచ్యభీధానుం డుద్భవముం జెందె 
వాజినామీసుతుండయి వరలు బుక్ష 
గోత్రుం డీతని చరిత విచిత్ర మరయ. 


ఘనుం డితండు భాగినేయుండు 

విను హేమపురంబులోన విఖ్యాతముగా 
మును శిష్యుల కధ్యయనం 
బొనరించెను ద్వాదశాబ్దములు చిరకీర్తిన్‌. 


ఆపుణ్యక్రమ మూల్యము 

వైపుగ శిష్యారర్ణణము సవంచనధనమున్‌ 
జేపట్టి నన్నుంగూడక 

యేపున నిజపట్టణమున కేంగెడి వేళన్‌. 


చోరులవలన మృతింబొంది భుజశిరుండయ్యె. 


విద్యోపజీవనవృత్తి విప్రనకని 
శ్రుతిచాటు శిష్యులంచితము గాంగ 
గురువులకై ప్రేమ నిరవొంద నిచ్చిన 
ధనమర్షమనుచు వేదములు చాటు 
వరవిప్రబాహుజవైశ్యసంతతిచేత 
నధ్యాపకునిచేత నతులశాస్త్ర 
వేత్త యొసంగిన విత్తంబు షష్టాంశ 
మర్హంబటంచు బుధాళి నొడువు 
జీవికులలోన షష్టాంశ మర్షమనుచుం 
దెలుప విద్యోపజీవిక ద్వివిధ మనుచు 
వేదము వచించునపుడు వేర్వేరం జెలంగి 
(పాదము లోపించినది) 


74 


75 


76 


77 


78 


110 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


వేదాంగపంచకంబు శిష్యులకు కాలద్రవ్యహితంబు సేసి యెవ్వండధ్య 
యనం బొనర్చు నతండు విక్రియుండు నతిపాపి కులసహితంబు 
విష్టాకూపరౌరవంబులు కల్పసహగస్రంబు లనుభవించి ధాకినీత్వంబుం 
జెందుననివేదాంతోక్తి యదిగావున నితండధ్యయన సుకృతంబు 
క్షత్రియునకిచ్చి విత్తంబుగొని నాతోడంగూడి చోరులచే మృతుండయ్యెం 
దత్మర్మంబున భుజశిరుండన ఢాకినియై శాల్మలీద్రుమంబున 
వసియించె. 79 


పైతృష్టసుం డతిదుర్మదుC 

దాతతబహుశాస్త్రి సుబలుం డనుపేరిటి వి 

ఖ్యాత భరద్వాజాన్వయ 

జాతుండు దరిద్రమొంది చలిత హృదయుందై. 80 


నాతోడ హేమపురమున 

కేతెంచు(చు) యజ్ఞఫలము లిచ్చి పరార్థం 

బాతతముగం గొనె వైశ్యుని 

చేతను దత్మర్మఫలముం జెంది వనమునన్‌. 81 


ననుంగూడి చోరులచె మృతుండై కపిశిరుండనా శాల్మలి ప్రాప్తండయ్యె 


మాతృస్వసేయుండీ మనుజాశి సంకృతి 
గోత్రుండు నధ్యయనసుపుత్రుం డాఖ్య 

సంకృతినాంగ నిచ్చలును నాతోంగూడి 
హేమనగరికి విత్తేచ్చ వచ్చి 

మున్ను ప్రాతస్నానములు తులామాఘంబు 
నందునం జేసిన యాఫలంబు 

గరిమ ధారాపూర్వకముగా నృపాలున 
కొసంగి యాతనిచేతం బసదనంబు 


తృతీయాశ్వాసము 111 


నంది చోరులచే మృతిం బొంది యిచట 

ఢాకినీరూపమై ప్రకోష్టమున శిరము 

(గలిగి విటపి) మాతోడ సంగతి వహించె 

షష్టుందైన మదాత్మజు చరిత వినుము. 883 


మానిని : 


2» 


మాతులగోత్రజుండు (0కు) సనాముండు మన్మండు నాకిల హేమపురం 
బీతండు చేరి యపుత్రులకున్‌ (గతి) యేనని మువ్వురకేరుపడన్‌ 
(బ్రీతిగ) నౌరసజుండ నటంచు నభీష్టధనంబు వహించి చనన్‌ 
భాతిగ చోరులచే మృతిం బొందిన పాతకిఢాకినియయ్యెనిలన్‌. 84 


సప్తముండు కుసుండు సఖుండు శ్రీవత్సగో 
త్రజుండు వాచస్పతి తనయుం డగుచు 
హేమపురంబులో నితందనాథ ప్రేత 
సంసార మూల్యంబు సంగ్రహించెం 
జను ననాథప్రేత సంస్మారమున కోటి 
యజ్ఞఫలంబగు నన్నమాట 
వినియుం బంద్రెందేళ్ళు చన మత్సహాయుందై 
యిచట మృత్యువుం బొంది యీద్రుమంబు 


కడను పార్షిముఖుండనా గణన గాంచె 

నాది గైలాసమున శివుం డానతిచ్చె 

గౌరికిని పుణ్యము పరోపకారమనియు 

నర్థి పాపమె పరపీడ యనియు మిగుల. 85 


సాధువుల కేది కర్తవ్యంబు దుర్మార్గుల కేదియవకార్యంబు మద్వృత్తాం 
తంబంతయు నీ కెజింగించితిమి యుష్మత్మృపచేత సుఖావాప్తలమని 
ఢాకిను లూరకున్న గృధ్రశిరస్ము లిట్లనిరి. 86 


112 


మాఘమాహాత్యము 


౬ 


మును తుండిలాహ్వయుండను 
ఘనగంధర్వుందను దేవగాయకుండ మహా 
వనినాయక! యొకనాం డిం 

ద్రునిసభ కెంగితిని యేపుతోటి మదమునన్‌. 


పోయి యచ్చట. 


గరుడోరగ ముని విద్యా 

ధర మను వసు రుద్ర దైత్య దానవ యక్షా 
మర కింపురుష వియచ్చర 

నరనాథులు నింద్రసభ ఘనద్యుతితోడన్‌. 


నానాధ్యానపురాణ రు 
తానకపుణ్యప్రసంగ మమరెడు తటి నేం 
బూని కళావిద్యాసం 

ధానకృతిచేత దుర్మదంబున నచటన్‌. 


మునివర్యుండగు మతంగునితోడం దత్మృత 
సంగీతశాస్తలక్షణము లెల్లం 
గాదని యేనహంకారత మత్సమా 


నుండు లేడంచు నేనుడువం గినిసి 


వీవు గర్వంబున నిందించి తదిగాన 
భువిని క్షత్రియుండవై పుట్టుమనిన 
సరవితో భోజవంశమున రుక్క్మరథాహ్వ 


యున కేను శృతకీర్తి యన జనించి 


రూపవిద్వాఢ్యుం డనంగను రూఢిగాంచి 
నిష్టరాహంకృతిని విప్రనింద సేసి 

పూని విష్ణుదినత్రయంబునను బుధులు 
చాలు మానుమనంగను క్షొరకర్మ 
మొనరిచి (యట) ప్రవర్తిల్లుచున్న యెడను. 


87 
88 


89 


90 


91 


తృతీయాశ్వాసము 113 


ర్‌ూ 


ఘనుం డాహైహయవంశ్యుం దర్హునుండు వీంకన్లోకముల్‌ గెల్చి తా 
నను గెల్వన్‌ మదిగోరి వచ్చినను నానా సేనలన్‌ గూర్చి నే 
ననుమానింపక దుర్మదంబునను బాహాశక్తిం బోరంగ నా 

జినిం బాదంబులు ద్రుంచి వక్షము పగిర్ఫెన్‌ గ్రోధసంరూఢుండై. 92 


దురమునం దనువు దొజంగిన 

హరిదినమునను క్షౌరమౌకతనన్‌ భూ 

సురు నిందించిన దుష్కృతి 

పొరసిన నేనీయవస్థం బొందితి ననఘా! 93 


అనవుడు వ్యాఘ్రవక్తుం డపు డాతనికిట్లను మత్స్వుభూమికిన్‌ 
జనపతి దుష్టకేతునకు సంభవమొందితి నూర్మిళుండనాం 

జను ఘనపాపవర్తనుండ శౌర్యుండ వాయునిపీడితుందనై 

యునికిని తైలమంటుకొని యుండుదు నిత్యము దేహయాత్రకై. 94 


అభ్యంగనంబు నే హరిదినంబునం జేయం 
గొదవను వ్యాఘ్రముఖుండ నైతి 

నిక వృక్షవాసంబు హేతు వెలింగింతు 
నధిపతియగు చైత్రరథుండు కాంతి 

మతి యను సుపుత్రి నెమ్మనమున వైదేహ 
నరపతికై స్వయంవర మొనర్చ 

నపహరించితి మే మఖిలరాజులు చూడ 
నపుడు విదేహధరాధిపతియుం 

గోపఘూర్షితనేత్రుండై కూడముట్టి 

యడరి మద్బలమెల్ల మాయంగంజేసి 

చేరి ననుంబట్టి తల పంచశిఖలు గాంగ 

శరమునను గొతిగి విడిచెను కరుణతోడ. 95 


114 


మాఘమాహాత్యము 


క. 


ఆ యువతీమణిం గైకొని 

పోయెం దనపురికి నందపొరలుచు మటథినే 

నీయెడ నుండితి నగరికి 

యేయనువునం బోదుననుచు నెంతయు లజ్జన్‌. 96 


పగటివేళల వనములోపల వసించి 

రాత్రి వృక్షము చేరంగరా మహోగ్ర 

సింహమొక్కటి నన్నుం దద్రుంచినను వ్యాఘ్ర 

వక్రుండన నిట్టి శాకినీత్వము వహించి. 97 


తదీయవాక్యానంతరంబున కదంబకత్రయం బిట్లనియె. క్షత్రియోత్తముం 
డగు కుంతిభోజు పుత్రులము నీలకేతు పీతకేతు చిత్రకేతులనువారము 
శౌర్యోదారంబుల నింద్రసములమై చరియింతుము 98 


మానిని : 


వీటజనుల్‌ దగుసాధనముల్‌ గొని వెంటంగణంకల నంటిచనన్‌ 
ఘోటకకుంజరవీరభటుల్‌ దముంగొల్వ విభూతిదలిర్చగ న 
య్యాటవికోక్తపథంబున వన్యవిహారముసల్సి విదాహముతోం 
బాటిల నొక్కనదింగని తోయము పానము చేసితి మందజమున్‌. 99 


ఆ శోణానదిపొంత రంజిలెడు కృష్ణావాసముంజూడం ద 
ద్దేశానీతమహావ్రతుల్‌ మునివరుల్‌ దేవార్చకుల్‌ సింధుజా 

ధీశున్‌ బూజ (యొనర్చ) కార్యభజనాధిక్యోక్తి వారిన్‌ మదా 

వేశం బాత్మజనింప దేశికవరున్‌ వే చీతీ కోపంబునన్‌. 100 


జనసంపూజ్యులం బార్థివోత్తములం బూజల్‌ మున్నుగాం జేయ కే 
మనుజాళుల్‌ హరినిన్‌ భజించెదరు ప్రేమన్‌ మమ్ముదండించు మం 
చనుమానింపక శిక్షసేయుచుం దదీయార్థంబు దైవస్వమున్‌ 
ధనవాంఛాత్ములమై హరించితిమి మానంబొప్పి సంధిల్లంగన్‌. 101 


తృతీయాశ్వాసము 115 


దేవద్రవ్యం బపహరించిన దోసంబున మృతింబొంది బహుయాతనల 
బహువిధంబుల బహుకల్పంబులనుభవించి శాకినీయోనినాశ్రయించి 
గృధ్రశిరస్ములమై కదంబాశ్రయుల మైతిమి పూర్వంబున మేము యవన 
పుత్రులమై వర్తిల్లుచుండి 102 


గర్భిణీ స్త్రీలం దెచ్చి యీ కడిమి తరువు 

క్రిందం జైత్రాగమనమునం గ్రీడసలుపం 

బోవ మేఘంబు లంబరంబున నమరుచు 

బల్లిదంబుగ(రేంగి) గర్జిల్ల, నపుడు. 108 


అశనిపాతంబునం జేసి పంచత్వంబునొందిన కతంబున నీవృక్షంబున 
శాకినీరూపంబున నుండవలసె నన ననంతరంబ మెడినాశయించి 
యున్న ప్రేత లమ్మునిపుత్రున కిట్లనిరి. 104 


ప్రేతల పూర్వచరిత్ర 


క. 


నుతపుణ్యశీల! వంగ 

క్షితితలమున నందవరవిశిష్టపురమునన్‌ 

ప్రతిభసుఘోషుల మనంగాం 

జతురత మించితిమి విప్రజన్ముల మగుచున్‌. 105 


యములనంగం బ్రజ్జంగంటిమి 

సమవిద్య సమానశౌర్యసంపదలను వి 

క్రమమున నిలయేలుచు భూ 

రమణుల క్రియ వెలసితిమి యరాతులు బెగడన్‌. 106 


మాచేతం బ్రజలు బంధితు 

లై చెదరి పరస్థలముల కజుంగ మిగుల దు 

ర్వైచిత్యలీల నొకనాం 

డేచిన తమకమున నడవి కేంగినయంతన్‌. 107 


116 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


చెలంగి వసంతవేళ విలసిల్లిన చంపకకింశుకావళీ 
విలసితసుప్రసూనములు విస్ఫుటమై తగం గోకకాకలీ 
కలకలరావముల్‌ బహుముఖంబుల నధ్వరశాలపంక్తులన్‌ 


వెలయంగ బంభరధ్వనులు వీనుల కింపుదలిర్చుచుండంగన్‌. 


చనిచనిముందట శృంగం 

బనుపురి చేరువను సైరికాగ్రణిసుతులే 
పున డేగవేంట లాడంగం 

గని వారల డేగ నిమ్ముగా నడుగుటయున్‌. 


ఆయిరువురు శూద్రసుతుల్‌ 

గాయకులై పక్షినియ్యంగా జాలక లో 
నాయుక్తిం బర్వ వెసంజని 

కూయిడగా జంపి డేగ గొంటిమి కినుకన్‌. 


అద్దోషముననిట్టి యాకారములు గల్లె 
నదియును గాక ము న్ననఘ! వినుము 
కౌశికుండు మఖంబు గావించుటకును సొ 
మృడిగె మేమది విని హాస్యమొదవం 
బరిహసించితిమి తాపసియును నలిగి డ 
కున మేడికడనీలుర డని శపించె 
నంత చిత్రరథుని యాత్మజుల్‌ గంధర్వు 
లంగనాసహితులై పొంగి మద్వి 
హారవనమునం గ్రీడింప నదరి వారి 
దండితులం జేయం జిత్రరథుండు కినిసి 
చంచ దుగ్రాసిం గంఠముల్‌ ద్రుంచి చనియెం 
గావున నివాసమున కిది కారణంబు. 


108 


109 


110 


తృతీయాశ్వాసము 117 


అని యష్టావింశతి బ్రహ్మరాక్షసులు తమతమ విధంబు లెటింగించి 
రప్పుడు 112 


కందువ మీఅ నిట్లు గతకల్మషులైన పిశాచులింపుతో 

నందటు గూడి యమ్మునివరాత్మజమౌళికి భక్తియుక్తిచే 

వందన మాచరించి జనవందిత! నీ కరుణాకటాక్షవీ 

క్షందెలివొందె చిత్తములు సర్వశుభంబులు గాంతు మింకిటన్‌. 113 


అనఘ! మత్ర్రమాదాబ్దసుధాంశుమూర్తి 

వమితశోకాబ్దీ యానపాత్రమవు దుష్క్రృ 

తాంధకార ద్యుమణివి మహావిభూతి 

దాయకుండవు నిన్నెంచం దగు మహాత్మ! 114 


సంసారదర్పణస్థిత 

హింసాకృతులనంగందగు మాకు నిపుడు మునిలోకో 

త్తంస! ప్రియమొదవ కంస 

ధ్వంసి సుమంతౌషధంబు దయనొాసంగం గదే! 115 


మునికులధామ! నిర్జరులు మోదముతోడ ననేకధర్మవా 

హినులు తరించునట్టి వెబివేమియు గానకయున్న నిత్యశో 
భనులు భవత్సమానులగు భాగవతుల్‌ హరిభక్తిసత్సథం 

బునం దరియింపం జేసిరి యపూర్వము నీ చరితంబు బ్రాహ్మణా! 


అదియునుంగాక మీవంటిసత్పురుషుల సేవంజేసి మావంటి కఠిన 
చిత్తులు దుషుతంబులంబాసి సమస్తార్థంబులం బొందుదురని శ్రుతి 
స్మృతుల వినంబడుంగావున యుష్మదాదులయందు యజ్ఞంబులయందు 
గోగణంబులయందు నేకారణంబున మాధవుండైన విష్ణుండు సంసార 
భూతి నపహరించు భవత్సదృశుల సాంగత్యంబున ననేకజన్మార్జిత 
దురితనాశంబగు మహానుభావులు సమదర్శనులైన భగవద్భక్తులు గదా 


118 


మాఘమాహాత్యము 


2» 


ఆ.వె. 


లోకదుర్లభులనం బరగుదురు. క్షేత్ర తీర్ధదేవతాంగణంబులు సేవచేతం 
బావనంబులుగా నొనర్చు విగతపాపులు మదవర్ణితులయిన మహాత్ములు 
దర్శనంబున లోకపావనంబసేయుదురు. సత్పురుషసాంగత్యంబు 
రక్షణంబున శుభంబిచ్చు నిట్లు గావున 117 


నిను గాంచిన గలుషంబులు 

చనియెను సంపదలు గల్గె జననుత! యనినన్‌ 

విని(ముని) పుత్రుండు వారల 

వినయంబుల కలరి పల్మె విశ్రుతబుద్ధిన్‌. 118 


వెజవకుం డింక శ్రీవిష్ణుప్రసాదంబు 
వలన మోచనమయ్యెం గలుషచయము 
అశరీరి పల్మిన యనువున నరసింహ 
మంత్రరాజంబు సమ్మతి బరఠించి 
కాదె యింతకు మున్ను కణంగి మీ రొదవించు 
భయము బాసితి హరిభక్తి జేసి 
కావున మీరును కాశికానదియందు 
నెనయ మాఘావగాహన మొనర్చుం 
డతుల శుద్ధభాగవతులకు శ్రీరమా 
పతి యొసంగు నిభిల భద్రచయము 
లనుచు వేటువేజ నందజం గులగోత్ర 
నామకములు వర్తనములు నొడివి. 119 


మృత్తికాస్నానంబులు చేయించినంజేసి మహాతేజోవిరాజితులై తత్‌ క్షణం 
బున పూర్వకర్మసంచితదేహంబులు విడిచి శుద్దకర్మజ్ఞానులై పూర్వ 
దేహంబులు ధరించి యొండొరుల ముఖంబులు వీక్షింపుచు నత్యంత 
సంతోషచిత్తులై తమ తమ గోత్రనామంబులు చెప్పుకొని యమ్ముని 
హృదయుపుత్రునకు వందనంబాచరించిన సుయజ్ఞాండును వారల 
లేవనెత్తి యాలింగనం బొనరించె. తదనంతరం బాశాందిల్యాశ్రమ 
సమీపంబున 120 


తృతీయాశ్వాసము 


119 


నక్కలుగూసె ఘూకములు నాదమొనర్చ మహాద్భుతంబుగా 


దిక్కుల ధూళి గప్పె సముదీర్ణతం బర్వెను రక్తవృష్టియున్‌ 


జుక్కలు పెల్లుగా నురలెం జోద్యముగా నవియెల్లం జూచి పెం 


పెక్కిన ప్రేమ మౌని తరళేక్షణ వల్లభుంజూచి యిట్లనున్‌. 


మునినాథ! దుర్నిమిత్తము 

లనేకములు గాననయ్యె నకట! సుయజ్ఞుం 
డెనయన్‌ గడు బాలుం డొకండు 

వనమునకుం బోయె నెపుడు వచ్చునా యెజుంగన్‌. 


పులిచేం బిక్కెనొ యేనుగు 

లలవటగాం గదిసెనో మహాభుజగంబుల్‌ 
గలవచట యేమి యయ్యెనా 

తెలియంగరా దనిన ముని సతీమణితోడన్‌. 


తలంకంగ నేటికి యబలా! 

బలిబంధనమూర్తి వానిపాలంగలండు నేం 

దెలిసి యిటువత్తునని శి 

ష్యులు పుత్రులు నతని జాడ చొప్పుం దెలుపంగన్‌. 


క్రమమున మునిపతి యచలమ 

తి మహాటవి యందుం గాంచె దివ్యపురుషమ 
ధ్యమునన్‌ గ్రస్తవిముక్త హి 

మ మయూఖునికరణి నున్న మౌనికుమారున్‌. 


121 


122 


128 


124 


125 


ఇట్లు గాంచి గ్రుచ్చి యాలింగనంబు సేసి మూర్జఘ్రాణంబొనర్చి శాండి 
ల్యుండు శిష్యువదనం బవలోకించి నీవువచ్చి తడవయ్యె నేమి కారణం 
బున నాలస్యంబయ్యె మదీయాశ్రమాంతరంబున దుర్నిమిత్తంబు 
లనేకంబు లుద్భవిల్లె నదిగావున నిన్నిట్లరయవచ్చితి ననిన సుయజ్ఞుండు 
తాను సమిత్ముసుమఫలార్థం బడవికిం జనుదెంచిన తెజంగును నచ్చటి 


పిశాచగణంబుల వలననైన యుపద్రవంబులు 


120 మాఘమాహాత్యము 


ఇక్కడ 79 సంఖ్య గల ఒక తాటియాకు గ్రంథము లోపించినది 
శాండిల్యుని తత్త్వబోధ 
ఆ.వె. ఉముకతోడి విత్తు సమకూడి మొలకయె 

యదియ పిదప బీజమైన యట్లు 

ప్రకృతి ీందుయుగము పరగంగ సంసృతి 

కారణంబుం జెందు ఘనతతోడ. 126 


వ. దగ్గతుష మంకురత్వంబుగాని కరణి దగ్గప్రధానాఖ్యలింగదేహికి జన్మంబు 
లేదు తన్మాత్రయుక్తభూతంబులు మనోబుద్ధ్యహంకారమహాత్తులు 
దశేంద్రియంబులుంగల్లి సూక్ష్మంబును సత్యంబగు జగద్బీజంబు విష్ణుచే 
రక్షితంబగు కొందబిష్టావింశతి యనియును కొందజు సప్తవింశతి 
యనియును మతికొందబు పంచవింశతియనియును కొందజు త్రయ 
వింశతి యనియును తత్త్వప్రశంసయొనర్హు రివ్విశ్వంబు తత్తాత్మకంబని 
పలుకంబడు 127 


2» 


స్ఫురదగ్నిశిఖలచే క్షోభమంది హిరణ్య 
మలినంబడంగిన మాడిం దోంప 
సత్మర్మకృత్యసుజ్ఞానంబు చేతను 
గామంబు హతమయి క్రాంగిపోవుం 
దెలియం బ్రధానంబువలన జీవుండు బద్దుం 
దయి సుఖదుఃఖము లనుభవించు 
వలనుగ సుఖదుఃఖములు హేతుకములుగాం 
(బ్రతి) జీవి దేహాంతరములు దాల్చు 
ఆ.వె. మును సుకర్మశీలమునం జెంది జీవంతుం 
డగుచు నొక్కదివసమైన నొనర 
నతండు దేహదశక యుతకారణముం జెంది 
పొందు దత్భల మనుభోక్తయగుచు. 128 


తృతీయాశ్వాసము 121 


౬ 


తాదృకృంధమహాగుల్మమూలంబు సత్మర్మసంతతిచే నిర్మూలంబుగా 
దహించు ననలంబు వేణుగుల్మంబు దహించుపోల్కి కర్మంబువలన 
కర్మోత్సత్తియగు. తదీయ నిష్కృతికై భావితాత్ములగు మునులచే ప్రాయః 
చిత్తంబు పలుకంబడు నది జ్ఞానరాహిత్య జడజంతువుల కుపయుక్తం 
బగు జ్ఞానయోగంబుచే బంధగుల్మంబు సమూలంబుగా నదృశ్యంబగుం 
గావున 129 


అల గ్రీష్మర్తువు చేత బంకము నిరాహారంబు సూర్యోదయా 
కలనన్‌ జీకటి మాడ్కి జ్ఞానమొదవంగాం గర్మవిచ్చిత్తియౌ 
విలసద్‌జ్ఞానము కర్మమూలమను ప్రావీణ్యోరు వాక్చద్ధతిం 
జలుపంగా వలయున్‌ నిరంతరము విశ్వాసంబు సంధిల్లంగన్‌. 130 


పూని కర్మవిహీను(డై జ్ఞానిగాంచు 

నున్నతస్థాన మతిశయోద్యత్తి నమరి 

భువి నహంకార విహీనుండా పురుషవరున 

కథఖిలఫలములు చేరినయట్టి కరణి. 131 


జీవుడు కర్మవిహీనుం 

డై వరలిన నేమిఫలములంటవు నరునిన్‌ 

వావిరి ఫలభక్షణకృ 

ద్భావన మోచాఫలములు వట్టిన కరణిన్‌. 182 


గరిమ నభీష్ట మాకాంక్షించువారికి 
కర్తవ్యమొక రెండుగా నెజుంగు 
సంధ్యాద్యనుష్టాన జడదేవపూజయు 
నురుతరసంజ్ఞానియోగిచర్య 
కర్మంబుచే క్షీణగతిం జెందు మృత్యువు 
చిద్యోగి మోక్షలక్ష్మిని వరించుం 
గారయితయును దత్మర్తయు (డ్రేరకుం 
డన సాక్షిచేతనుం డచ్యుతుండ 


122 


మాఘమాహాత్యము 


కర్మఫలదుండు భోక్తయుం గారకుండు 

హరియని మనంబులోనమ్మి హర్షమొందు 

నమ్మహాత్ముండు ప్రభవాట్టి నపహసించి 

కర్మబంధాళివదలి మోక్షమును గాంచు. 133 


అది గావున సర్వవిద్యాకోవిదుండును నిస్సంశయుండును నగు గురునిం 
జేరి సర్వశాస్తాభ్యాసం బొనర్చి కర్మంబు లెతింగి యాచరించి కర్మఫల 
త్యాగం బొనర్చి విష్థ్వరణంబు సేయందగు దత్మర్శ్మత్రయంబు గుణ 
భేదంబుల షడ్విధంబులై చెల్లు సాత్విక శుద్ధసాత్వికంబులు రాజస 
శుద్ధరాజసంబులు తామస శుద్ధతామసంబులు నన భిన్నరూపంబులై 
(ప్రవర్తిల్లు రాజమనుష్యదేవగంధర్వపితరుల జ్ఞానకర్మంబులవలన నుద 
యించువారు సాత్వికులు హరియందు ననన్యమనస్ములై యాశ్రయించి 
యోగాభ్యాసవర్ధనులగువారలు శుద్ధసాత్త్వికమతులు తత్స్వాభిమాను 
లగు (బ్రహ్మోదిదేవతలు రజోవిశ(మంబుపిదప గురుప్రసాదంబున 
శుద్ధభావంబునుం జెందిన జీవులు రాజసులనంబడు(దురు) ముక్తి 
కాములగు నరోత్తములు నిత్వసంసారులయ్యును సర్వారంభవిహీనులగు 
వారలు శుద్ధరాజసులు సత్యశౌచదయావిహీనమి శ్రమబుద్ద్ధిచే (ప్రగల్బ 
పరులగువారలు తామసులు ఇవ్విధంబున సంసారబద్దులగుజీవులు 
మానుషసంజ్ఞం జెందుదురు దయావిహీనులై క్రూరాకారంబున భక్తిలేశ 
వివర్ణితులగువారధోలోకవాసులగు శుద్ధతామసులు వీరలు యాతుధానా 
దులై దైత్య దానవయక్షరాక్షసులగుదు రివ్విధంబున (బ్రత్యేకంబ 
షడ్విధంబులని విబుధులు చెప్పుదురు ప్రకృతిజీవులు వీరలు స్వాను 
రూపగుణరతులై తత్రియలు నిర్వర్తించి నిజగతింబొందుదురు సద్దతి 
ప్రాప్తికి నిశ్చయించుపురుషుండు ప్రయత్నంబున వర్ణాశ్రమాచార కర్మం 
బులయందు కర్తయు కారయితయు విష్ణుండని స్వతంత్ర వివర్ణితులై 
సమర్పింపం దత్తత్సలంబులు తదాకారంబున నొసంగు. పిపీలికాది 
బ్రహ్మపర్యంతంబగు జీవులయందొకనియందు స్వాతంత్రంబు లేదు 


తృతీయాశ్వాసము 123 


భక్షణమన నాఘ్రాణమన శ్రవణస్పర్శనంబులు భగవదధీనకృత్యంబులు 
నింక బహువాక్యంబులేల సర్వస్వతంత్రదేవేశుండగు పరమేశ్వరుండు 
గలుగ నహంకర్తయను జనుండు సుఖదుఃఖంబులయందు ననుసరించు 
చుండు నది గావున సర్వఫల నిస్పృహుండై స్వాతంత్ర్యకృత్యంబుమాని 
తత్మర్శ్మఫలం బీశ్వరార్పణం బొనర్చు విచక్షణుండు కర్మపాశవిముక్తుం 
డగు దేశకాలక్రియలను విష్ణుసేవార్థంబు పరిచర్య లొనర్తునని సంకల్పం 
బునం జేసి కర్మంబు లొనర్బవలయు భగవదర్పణంబని సర్వక్రియలం 
బలుకవలయు (శ్రుతిస్మృతిపురాణంబులు భగవదాజ్ఞాప్రామాణ్యంబు 
లగుట నివ్విధంబున విష్ణుధ్యానం బొనర్చ్బుచు ననన్యమనస్ము లగువారు 
కర్మసిద్ధిం బొందుదురని తెలిపి మజియును 134 


భువిని రాజ్యాంగములచేత భూభుజుండు 

కార్యతంత్రంబు నడిపించు కరణి శౌరి 

తాను రాజయ్యుం దత్వ్వాభిమానదేవ 

తాఖ్య తనువులచే కర్మ మమరం జేయు. 135 


అది యెట్లనిన నవ్యక్తతత్త్వరూపధరులు భారతీసరస్వతులు (బ్రహ్మ 
వాయువులు మహత్తత్త్వనియామకులు శచీపతి మనోభవులు మనస్తత్వ 
రూపంబులు. అవిద్యావ్యక్తతత్త్వంబని లక్ష్మి వచియింపంబడు మృగా 
హంకృతుండగు బ్రహ్మ హతత్వాత్మకుండు మనస్తత్త్వంబు పార్వతి 
కామెంద్రు లర్జరూపిణులు దిగ్గేవతాచంద్రులు శ్రోత్రతత్వ్వాభిమానులు 
హ్‌ ప్రాణతత్వాత్మకుండు సూర్యుందు చక్షురింద్రియాధిపతి వరుణుండు 
జిహ్వాఘాణస్వరూపుండు పుణ్యాత్మ దక్షుండు పాదాత్మ జయంతుండు 
మిత్రుండు వాయ్వాధిపతి ఉపస్థాత్మమనువు శబ్బాత్మ బృహస్పతి 
అపానుండు స్పర్శతత్వాత్మ వ్యానుండు రసాత్మకుం డుదానుండు 
గంధాత్మకుండు సమానుండు వ్యోమాత్మ.. . . గజవక్రుండు పవనుండు 
వాయుతత్తాాత్మకుండు తేజస్తత్తాత్మకుండు వహ్ని జలాత్మకుండు 
వరుణుందు పృధివ్యాత్మ యుర్వి యీ దేవతలు విష్ణధీనంబులై యుండు 
దురు 136 


124 


మాఘమాహాత్యము 


మ. 


౬ 


చను విద్యామతి కాలశత్రులు ప్రతిష్టాపూరుషాభిప్రవృ 

త్తి నుతి స్ఫూర్తియు మాయయున్‌ నియతియున్‌ కాలాహ్వయం 
బను పండ్రెండు హరిస్వరూపములు నవ్యక్తాభిధాత్యంతమౌ 
ఘనతత్తాత్ములు దేవదానవు లనంగాం జెల్లు నార్యోక్తమై. 137 


తగ శరీర శరీరస్థతత్వములను 

(డ్రేరణమునొంది హరిచేం దపింపం జేయు 

క్రియల నీసత్వములను శరీరములను 

నిలిచి విష్ణుండు క్రీడించు నిత్యుండగుచు. 138 


హరి వాయుపురస్సరుండై 

చరియించున్‌ సర్వభూతజాలంబులలో 

నరసి జగత్మార్యంబులు 

నిరతిం జేయించు జేయు నిర్మలమతియి. 139 


నరనాథుం డమాత్యునిపై 

ధరణీసామ్రాజ్యభారదంబిడి కార్యా 

చరణము లరసినగతి హరి 

మరుదాయత్త ప్రపంచ మహిమం జెలంగున్‌. 140 


అర్థి జీవాది విష్థంతంబు హరియుత్త 
రోత్తరకర్తయై యొనరియుండు 
సర్వక్రియావృత్తజనులకు వాయూప 
హీనమై యుండిన వేనికరణి? 
నఖీలజీవులు రమేశానుగ్రహము లేక 
నిత్యస్వతంత్రులై నెగడం గలరె 
యధికారహేతువు నగు ముక్తి వారల 
కది (ప్రేరణంబైన..... గల్లు 


తృతీయాశ్వాసము 125 


ఆ.వె. 


ఆ.వె. 


ఆ.వె. 


తత్త్వనామదేవతలకెల్ల హరి తాన 

తన్మనోంబుజములం దగ రమించుం 

గడిమి నెజుంగం దగునొ కర్తృత్వ మాక్రియా 

ఫలముం గోరంజనదు భావమునను. 141 


ధర్మములకుం దల్లిదంద్రియు శ్రద్ద యా 

(శ్రద్ధలేనియట్టి జనుల క్రియలు 

తెలివిీహీనమనిరి తెలివి నాస్తికబుద్ధి 

గలిగి చేయవలయుం గర్మములను. 142 


తగం (గియాళి యన్యథాభావమని సదా 

యాడుచుండు నా నరాధముండు 

నరకమున వసించి పరివేదనలం బొందు 

కులజయుక్తుం డగుచు ఘోరముగను. 1483 


శ్రుతిస్మృతివిచారంబును శ్రద్ధా సత్సంగతి దేవతాభక్తియుం గృత్యాకృత్య 
వర్ణనంబును నియమంబులను షడంగంబులు సేయందగు కర్మంబులు 
ప్రతికాలప్రబోధనంబును శక్తివిమర్శనంబును మనఃస్వాస్థ్యంబును 
శుచిత్వంబును ననుచత్వారంగంబులు కర్తవ్యంబులు సకలకర్మంబులు 
విష్ణర్పణంబు సేయుట ప్రధానంబు గండూష దంతకాష్ట శౌచన్నాన 
వస్త్రపరిధాన పుండ్రంబులు నను సప్తక్రియ లొనర్చి యంత కర్మాచరణం 
బొనర్పవలయు కర్మణాజ్ఞాయతే జ్ఞానాదేవ మోక్షంబను వాక్చద్ధతి 
జ్ఞానరాహిత్యకర్శకృత్యంబులు పూర్ణంబు కానేరవు వేదస్మ ఎతిపురాణోక్త 
ఫలకర్మవిముఖులు మందబుద్దులు నిస్సంగులు సర్వసుఖులనంబడు 
దురు లోకంబున జనని శిశు దోషప్రశాంతికై యౌషధంబిడందలంచి 
మున్ను గుడంబిడి యనంతరంబ యోషధిప్రయోగంబు చేయుమాడ్మి 
నిగమశాస్త్రంబులు కర్మ ఫలప్రతిపాదకంబులై (ప్రవర్తిల్లు వేదత్రయం 
బులు సర్వక్రియసర్వ వర్ణస్వరంబులు సమాత్రావిసర్గానుస్వారపదం 


126 


మాఘమాహాత్యము 


బులు సుగుణసాం([ద్రుండగు విష్ణువునందు గౌరవప్రతిపాద్యంబు చేయు 
నితరదేవతాధీనంబులగుట యథాక్రమంబున సత్మర్మంబు లొనర్ప 
వలయు నది యెతింగి వేదోక్తవిధి నెవ్వండాచరించు నతండు కర్మఫలా 
వాప్తుండగు నితరక్రియలనొందండు గావున కులీనుండయి యాది 
యందు సర్వంబువిమర్శించి యజ్ఞాదిసర్వధర్మంబులకు గురుసేవా 
పరుండు గావలయు నది గురుప్రసాదంబున క్రియాజ్ఞానయోగంబు 
లతని యనుజ్ఞచే నెతింగి తద్యోగంబు సాధింపవలయు జ్ఞానంబుచే 
విష్ణుప్రసాదంబున మోక్షంబు ప్రాపించు. 144 


అనయము విషయంబులయం 

దనుగతివర్తించు నింద్రియంబులు వానిం 

గినుకను జయించి పిదపన్‌ 

ఘనవైరాగ్యమున యోగిగాం జను గరిమన్‌. 145 


మును రిపుషట్మమున్‌ గెలిచి మోదముతో గృహమాశ్రయింపంగాం 
జను పురమాశయించి నిజశత్రులనోర్పి సుఖంబుగాంచు నొ 
య్యన విషయేంద్రియంబుల నయస్థితితోం గుదియించి చాలనే 
ర్పున ఘనయోగి యోగగతింబొందు సుతత్త్ప్వవిభూతిసంపదన్‌. 146 


హరిదశ్వముఖ్యదేవత 

లరయన్‌ గర్మాధికారులయ్యు నిజాత్మ 

స్థిరవర్తికి హరికర్పిం 

తురు మనుజులొనర్చు బలివిధులు సద్భక్తిన్‌. 147 


హరిపూజావిరహితముగ 

నరుం డన్యులం బూజసేసినన్‌ వాడు మహా 
దురితాంభోనిధిలోపలం 

బొరిపొరి దుఃఖానుభవముం బొందుచు నుండున్‌. 148 


తృతీయాశ్వాసము 127 


ర్‌ూ 


ర్‌ూ 


నరులెల్లం దమకర్పణము చేయుపూజయు 
హరికర్పణము చేసి యమరగణము 
దండించి వారలం దగు భవాంబుధిలోనం 
బడద్రోయుదురు రాజభటులు చోరు 
లను బట్టి వారల ధనమెల్లం గొని నాథు 
ననుమతి దండించు ననువుమెజసి 
యది గావునను దేవతాంతస్ట్థుందైనట్టి 
హరికి నర్పించు పూజాదివిధులు 
హరికి సిద్ధించు నితరదేవాళి విడిచి 
విష్ణుని భజించి మదిని సేవింపవలయు 
నెపుడు హిత మభీలషించు వా రెల్లశాస్త్ర 
సముచితాచారవర్తనల్‌ సలుపవలయు. 149 


పరమేశాంశజు లీనిలింపులనుచున్‌ భావించి పూజాసమా 

చరణల్‌ సేసినం దత్రియాఫలము లాచందాన సంప్రాప్తమౌ 
నరుండీబుద్ధి యెటింగి యోగమతి నానాధర్మకర్మంబు లీ 
శ్వరసంతర్పణగా నొనర్చినను మోక్షప్రాప్తుండౌా పెంపుగన్‌. 150 


గరిమం బూర్వోక్తమార్గు(డై కర్మయోగి 

భూరిమహిమను నిర్మలబుద్ధిచేతం 

బరగు సుజ్ఞానమభ్యసింపంగ వలయు 

నదియు సజ్జననాంగత్యమైనం గలదు. 151 


వారలు సాధులు సమచిత్తులు మహాత్ములని యెన్నందగి యుండుదురు 


ఇంద్రియంబులం గుదియించి నిస్పృహుండయి 
భక్తిమంతుండు ధర్మపరుండు నగుచు 
విశ్వాసపరతను విష్ణువునందుల 
జిజ్ఞాస సేయంగం జెల్లునదియు 


128 


మాఘమాహాత్యము 


నంగ(శ్రవణ మననాధ్యానముల హరి 
ఘనశాస్త్రముల నెజుగంగం దగును 
నలువుగా నితరమానముల సాధ్యుండు గాండు 
(వేద)గగమ్యుండు జగద్విభుండు నగుట 
నిగమవేద్యుండు తెలియంగం దగినవాండు 
చెలంగి వేదానుగతశాస్త్రములను మతియు 
నతండు తర్మానుమానద్వయంబు వలన 
నితరమగు ప్రమాణంబుల నెజుగంబడడు. 1538 


ఈ జీవాత్మ యీపురుషు నాకప్పుడైన నవలంబించబడడు. ఎజుగంబడ 
నివి యెజుంగుటకతంబున వేదంబులు వేదంబులన విఖ్యాతంబయ్యె. 


అరయ నుపక్రమాది చిహ్నములతోడం 

దగ విచారించబడుచు వేదములు తామ 

తామ సంఘర్షణమొనర్చుం దగ నెజుంగం 

జేయు నవియును దెల్పెదం జెలంగి వినుండు. 155 


అరయ నుపక్రమోపసంహారములను 

బూర్వతాభ్యాస యుక్తులు పొరి సమాఖ్య 

నా ప్రకరణంబు స్థానంబులన ఫలంబు 

అనంగ నివి మహావాక్యంబు లనిరి మునులు. 156 


ఆ మహావాక్యములచేత నార్యజనుల 

చేతం దాత్సర్య మెజుగంగం జేయబడిన 

యర్థములు శౌరి జిజ్ఞాస్యుం దనుచుం దెలుపు 

నితరులకు6 గాదటండ్రు విశుతము గాంగ. 157 


స్వాతంత్ర్యంబు లేకుండుట వలనను జ్ఞాననాశంబు వలనను దుష్టత్వాల్చ 
శక్తులవలనను ఇతర దేవతా జిజ్ఞాసాపరాధంబులు గలిగియుండుం 


తృతీయాశ్వాసము 129 


దత్పదంబులయందుం బలు తచ్చిహ్నములచేత విష్ణుండు సమన్వయుం 
డని యెజుంగందగు ముఖ్యశబ్దంబులచే జనార్దనుండు వాచ్యుండు 
బహువిధంబులగు శబ్దంబులకు ముఖ్యవృత్తిచే హరికి వాచకత్వంబగుం 
గావున నదియ శబ్దంబన్వయంబు చేయంబడుచుండు నితరుండు 
జిజ్ఞాస్యుండుగాడు సర్వనామధేయంబులు గల్లి సర్వదోషవివర్ణితులకు 
విష్ణుండుపాస్యుం డదిగావున నేకారణంబుచేనైన ప్రవృత్తినిమిత్తంబు 
విష్ణువునందు చేయంబడుచుండుసర్వనామధేయంబు లీశునందుం 
బ్రవేశించియుండు సర్వగుణాకరుండగు విష్ణునకుషద్దుణపూర్తిత్వంబు 
సమన్వయంబై చేయంబడు జీవులచే నెంత యధికాదరణంబు చేయం 
బడుచుండు నంతకంటె నధిక గుణంబులు బహువిధంబులై యెజుంగం 
బడు వేదజ్ఞులు గత సంశయులని యెజుంగందగును. 158 


మానిని : 
దాంతియు శాంతియు గల్లిసునిస్ప ల్రహతన్‌ వరభక్తి దృఢవ్రతుండై 
యంతయు నీశునకై యపవర్గము నాత్మందలంచుచు నుండెడు సు 
స్వాంతుండు, మోక్షముగోరని బుద్ధివిశాలుండు ధారుణి నెన్నందగున్‌ 
సంతత ముత్తముం డాయధికారి సుసంజ్ఞను దేవవరుం డరయన్‌. 


గీ. ఆత్మం బూర్యోక్తగుణయుక్తుండగుచు ముక్తి 
కొజకు విష్ణునిం గోరెడి నరుండు మధ్య 
మాధికారి యనందగు నతండు లోక 
దుర్లభుండంచు నార్యు లెంతురు నిజముగ. 160 


క. నిగమాధ్యయనవిహీనుం 
డగుచున్‌ బూర్యోక్తగుణసమ(గత గలవాం 
డగు మధ్యమాధికారి త 
త్వగుణక్షేమంబు (తబచి) తర్మింపంబడున్‌. 161 


130 మాఘమాహాత్యము 


౬ 


ప్రీళశూద్రులకును చర్చింపంగ తంతుమా 
త్రాధికారిత్వంబు హాలికులకు 
తంత్రమాత్రంబె గ్రంథపురస్సరము లేదు 
బ్రాహ్మణస్త్రీలకు గ్రంథముఖ్య 
కంబగుం దంత్రసుజ్ఞానాధికారంబు 
కల్పసంకరులకు6 గథలవినికి 
యర్హంబనిరి యుత్తమాధికారులు సురల్‌ 
పితరులు బుషులు భూపతులుమధ్య 
గీ. ములు దలంప మనుష్యోత్తములును నధమ 
సంజ్ఞం దగు నధికారులు శౌరిభక్తి 
హీనులకు నధికారులందేమిలేదు 
గనుక విష్ణుప్రసాదాప్తిం గలుగు ముక్తి. 


క. నియతి జగమునకు జన్మా 
దియగును నెవ్వండు బుద్ధిం దెలియు నతండె బ 
హ్మయనియు హరియు నటంచును 
నయముగ నిగమములు నొడువు నానాగతులన్‌. 


గీ. జనన పోషణ సంహృతి సత్రకాశ 
కా ప్రకాశకాబంధమోక్షాదులకును 
నియమమున కెవ్వండధిపతి నెమ్మి నాతం 
డరసిచూడ పరబ్రహ్మ మనిరి మునులు. 


గీ. తలంపగను కర్మవిద్యాప్రధానగుణము 
లకు నొకప్పుడు గలదు కతృకత వాని 
కంటె నుత్తరక్రియకర్తలు గలుగు కతన 
ననుచు శాస్రాంతరంబులు వినంగ నొడువు. 


162 


163 


164 


165 


తృతీయాశ్వాసము 131 


2» 


వనరుహగర్భరుద్రముఖవర్యులు సంభవమొందిరాది నె 
వ్వనివలనన్‌ మహోన్నతి నవత్వతగల్లి క్రియత్వతాఘనం 

బనువగు తత్స్వరూపుందయి (యాత్మం) బ్రవేశముం జెంది లోకవ 
ర్రనములు చేయుచుండు సతతంబును జక్రి వినోదలీలలన్‌. 166 


ఈవనజోద్భవాదులు రమేశ్వరుచేత నియుక్తులై జగ 

త్సావనులై ప్రపంచవిధిం ద(క్రియలెల్ల నెజుంగదక్షు లా 
దేవునియాజ్ఞలేక విధిదిక్చతులైన నశక్తులంచు వే 

దావళిపల్ము నెప్పుడు నిజాత్మలసంశయమెల్లం దీజంగన్‌. 167 


అర్ధి సూత్రప్రోతమగు బొమ్మ చాలనా 
దికకర్మము లొనర్చు తెజంగు గాంగం 
జక్రహస్తుం డొనర్చు సకలకర్మంబులు 
వ్యాప్తమౌ హరిచేత నఖిలజగము 
తనకాత్మహితకర్మ తంత్రంబులెల్లను 
జేయించు జేయును శ్రీవిభుండు 
వాసుదేవుడు పరవాచ్యుండు గాకున్న 
నెట్లుగా వశమగు నీజగత్తు 
ఈశువశములు జగములు నీశ్వరుండు జ 
గములకు వశుండు గాకున్నం గలదె సంత 
తంబు నానందమగు టెట్లు తలంచి చూడ 
నతని లీలావిశేషంబు లఖిలమునులు. 168 


ధరణిని వటవీజంబును 

పరిసేచన నాటితగు నుపాయంబులు నే 

ర్పరితనము గలిగినను నం 

కురమగు నొక్కార్తవాంబుం గూడకయున్నన్‌. 169 


132 


మాఘమాహాత్యము 


తలంపగ నూర్ణనాభి ఘనతంతువులన్‌ సృజియించి బంధనం 
బులకును లోనుగా కచట పొందుగనుండియు౯ దాన జీవులం 
దెలివిని జేయు బంధనమదిం తుదమింగును తత్షమంబునన్‌ 
బలిదమనుండు లోకపరిపాలము చేయు (గ్రసించుం (గమ్మటన్‌. 170 


విష్ణుండు తా నచింత్యాద్భుతశక్తిమంతుందై చింతామణి కల్పకపర్వతం 
బులు సృజించె జడంబు చేతనంబుగా నజడంబు జడంబుగాంజేయ 
సమర్దుందైన జగద్వ్యాపకుండగు విష్ణుగుణంబులు సుమంగళంబులై 
శ్రుతిబంధంబులై యకాంక్షితంబులై జ్ఞాతాజ్ఞాతంబులై శ్రుతా శ్రుతం 
బులై యుండు ననంతగుణములు గలుగుటంజేసి గుణప్రవృత్తి నివృత్తి 
కంబులైన సమస్త శబ్దంబులు విష్ణుం (బశంసచేయుచుండు నన్యోన్య 
ముఖ్యంబులుగా వివరింప నొక్కొక్క గుణయోగంబుచే ముఖ్యరహితవృత్తి 
వాక్కులచేం జిజ్ఞాసగోచరంబు గానేరడు అట్టి విష్ణుప్రసాదంబువలన 
దుఃఖముఖ్యంబైనసంసారంబు వలనగు కర్మ్శపాశంబులచే ముక్తుండగు 
నితరోపాయంబులచేతం గాదు కావున ముముక్షులచే ననర్ధప్రదకర్మ 
పాశంబులవలన నారాయణుండు జిజ్ఞాస్యుం డతండు పరమవిభుం 
డవ్యయుండు గావున 171 


హరి విరాడ్రూప ప్రకారము 


2» 


కర్మసంశ్రవణ సాక్షాత్మారములచేత 
జాతమౌ విష్ణు ప్రసాద మరయ 
నధమ మధ్యమ మహదాఖ్యల విలసిల్లు 
హరిసంప్రసాదాప్తి నధముండొందు 
స్వర్గాదిలోకసంశ్రయము మధ్యమునకు 
బ్రహ్మలోకంబు సంప్రాప్తమగును 
ఘనుండుత్తముండు మోక్షమును జెందు నిజముగా 
వరగుణోత్మర్షము లెజుంగు నరున 


తృతీయాశ్వాసము 133 


గీ కగును ప్రత్యక్ష మహిమ సత్యంబు గాంగ 
నా గుణోత్మర్ష శబ్దసమన్వయంబు 
లేక కల్షదు కల్గును జోక వినికి 
చేతను మనంబుచే నవి చేయవలయు. 172 


గీ. తలంప బ్రహ్మాదిమానుషాంతంబు గాంగం 
దమ మనంబులు దెలియ హరి మహిమంబు 
లెపుడు నిష్మళంకములని యెన్నబడును 
గావున వినుండు తద్భేద కారణములు. 1783 


శా. సూనుల్‌ పౌత్రులు మిత్రులుం గొలువ నస్తోకప్రభాశౌర్యని 
ష్టానిర్భత్తి జయార్థసంపదల సప్తద్వీపముల్‌ వైభవ 
శ్రీనిష్పత్తిని నేలు భూపతికి నిర్దేశింప సౌఖ్యంబునె 
ద్దానం గల్లునదే ప్రసిద్ధమగు నుద్యన్మానుషానందమై. 174 


వ. అది మోక్షంబంద ప్రతిపాద్యంబగు నంతకంటె శతగుణాధిక్యంబు 
మహేశ్వరానందంబు క్రమంబునం దెలియంగ నాక్కొక్కటికి శతగుణా 
ధిక్యంబులు మానుషాత్మక గంధర్వ పితృగణాజానజకర్మ ధనపతి 
దుర్గాగణాధిపతి బుషిగణ భృగు విశాఖ నారదాబ్దచం[ద్రసూర్యమానవీ 
యమ వాయు దక్ష గురు మను శచీంద్రానిరుద్ధరత్యుమా వారుణి 
సౌపర్ణాహీం[ద్రభారతులు వీరలకంటె కోటి గుణాధిక్యంబు లక్ష్మీరమకంటె 
ననంత గుణానందాధిక్యంబు (ప్రభుండగు హరి యసంఖ్యాకావయవ 
యోగంబులవలన నిరంగుండని జను లెజుంగుదురు. అక్షిష్టకర్మంబు 
లచే విష్ణుం డకర్తయని పలుకంబడు జ్ఞానానందస్వరూపియగు నితనికి 
నశుభం బొకప్పుడు లేదు రోధకంబు దుఃఖంబును వేధయు బలహీన 
త్వంబునుం గల్లువానింగా పాపాత్ములై మాయాపహృతచిత్తులైన 
యబుధులు పలుకుదురు పూర్ణషాద్దుణ్య విగ్రహుం డొకానొకండైన 
తత్వంబువలన నెబుంగనేరండు సర్వవేదంబులయందు విష్ణుగుణం 


134 


మాఘమాహాత్యము 


బులు మంగళంబులని పలుకంబడు భగవంతుండగు బ్రహ్మ తపోధి 
కంబులగు గుణంబులంబొంది యెజుంగంబడు నట్టి విష్ణునితోడ 
సద్భశంబును నధికంబును నగు దైవంబు భూతభవిష్యద్వర్తమానంబుల 
వినం గనంబడడు. 175 


. గరిమన్‌ శౌరి చరాచరప్రకటలోకక్షేమకార్యార్థియె 


దురితోద్భేదముచే నభిన్నమహిమాసోకంబులై నిత్యసు 
స్థిరరూపాప్తి సహస్రసంఖ్యలగుచున్‌ జెల్పొందురూపంబులన్‌ 
భరియించున్‌ విహరించుచుండు సకలోపాయప్రసంగాత్ముండై. 176 


స్‌ హరిమాహాత్య మెజుంగంజాలక యవిద్యాసక్తచేతస్ములై 


నరులూహింతు రనేకరూపవిలసన్నానాక్రియాయుక్తుంగా 
స్థిరతన్‌ జ్ఞానవిశేషమానసులు భక్తింగొల్తు రద్వైతుంగాం 
బరమేశాఖ్యునింగా నభిన్నతనుంగా బ్రహ్మణ్యుంగా నాద్యుంగాన్‌. 177 


భూతములం దనేకవిధపూరుషులందును జీవులందు వి 

ఖ్యాతిగం జూచుచున్‌ బ్రతతియందు హృషీకములందు వేదసం 
జాతులయందు వేదబహుశాస్త్రములందు ననంతరూపవి 
ద్యాతిశయుండు సత్యమహిమాఖ్యకు దేకకుండై (ప్రవర్తిలున్‌. 178 


లీలాంతర్యామి యనం 

గా లలి బింబాఖ్యహృదయకమలస్టుండై 

వాలాయము హరిచెలంగున్‌ 

స్టూలాంగుష్టప్రమాణ శోభితుందగుచున్‌. 179 


అర్థిం బూరుష నామాఖ్యుం డగుచు జీవు 

లందు హరినిల్చి ప్రేరకుండై వెలుంగు 

నట్లుగావున జిజ్ఞాస్యుం డతండు మోక్ష 

మాత్మం గోరినవారల కనిరి బుధులు. 180 


తృతీయాశ్వాసము 135 


వ. 


సీ, 


ఆ.వె. 


అని యెతింగించి వెండియు 181 


క్రితి నిమిత్తత్వంబుచే నెజుంగంగం దగు 
సర్వసృష్ట్యాదికి స్వామి నీశు 
జంగమాజంగమసంజ్ఞకంబగు తత్త్వ 
మదిగాన విజ్ఞేయమగుం దలంప 
బధ్యబంధకములం బరగు తత్మర్తను 
జింతించవలయు నిశ్చింతముగను 
జడులజీవాత్మల చందంబు జీవేశ్వ 
రుల భోగగలతియుం బెంపలర నెతింగి 
ముక్తి గోరు నతండు మును జడజీవభే 
దములం దెలియవలయు. దత్త్వవిధము 
నది స్వతంత్రమనంగ నర్ధిని బరతంత్ర 
మనంగ రెండు తెజంగు లయ్యెం బిదప. 182 


రూపజ్ఞానప్రవృత్తులయందు నరు లపేక్షింపనితత్త్వంబు స్వతంత్ర తత్త్వం 
బని పలుకుదురు. ఆ తత్త్వంబున భగవంతుండును విభుండును నగు 
హరి యస్వరూపప్రవృత్త ప్రమితులయందు పరాపేక్షంబగు నది పర 
తంత్రం బది భావాభావస్వరూపంబులన ద్వివిధంబయ్యె. విధిప్రతీతి 
విషయంబు భాంవబనియును నిషేధాత్మయభావంబని యొజుంగందగు. 
అయ్యభావంబు త్రివిధంబు. ప్రాగభావంబును సత్తాభావంబును 
నత్యంతాభావంబనంగ నయ్యత్యంతాభావంబు చేతనాచేతనత్వంబన 
ద్వివిధమతంబు. అవి దుఃఖాస్పృష్టాక్షరంబనియును స్పృష్టదుఃఖం 
బనియును నెజుంగనగు నందు ముక్తాముక్త భేదంబున దుఃఖస్పృష్టంబు 
ద్విధామతంబు నందుముక్తంబు ముక్తి యోగ్యంబయోగ్యంబన ద్వివిధం 
బయ్యె తన్ముక్తియోగ్యంబు పంచవిధంబు దేవతా బుషి పితృ గంధర్వ 
మనుష్యోత్తము లనందగు నముక్తంబు తమో యోగ్య శ్రుతిస్థితంబులనం 


136 


మాఘమాహాత్యము 


జతుర్విధంబులయ్యె నందుతమోయోగ్యంబు రక్షఃపిశాచమర్యాధములు 
వీరలు ద్వివిధ మతంబు చేకొందు రంధతమఃషప్రాపులు కొందరు 
సంసృతిబద్దులగుదురు. అసంసృతిబద్ధులు ద్వివిధంబున స్వర్షనరక 
యాతులగుదురు. కొందటు స్వర్మార్ద్ణంబులయందుం గొందజు నరకం 
బుల యందుం జెందుదురు. అచేతనంబు నిత్య మనిత్యంబన ద్వివిధంబు 
నిత్యంబులు సమస్తవేదంబు లంబరంబు కాలంబు ప్రకృతియు కార్య 
కారణ రూపంబుల వలన నంగస్మృత్యాదు లర్ధంబులవలన నిత్యంబులు 
వ్యత్యస్తంబులయిన నవి నాశనంబగు సంసృష్టపుష్టంబులు నిత్యా నిత్యం 
బులు ద్విధాగమంబులందు బుద్ధీం[ద్రియదశకంబును తన్మాత్ర యుక్తం 
బగు పంచమహాభూతంబులుం గూడ త్రయోవింశ దసంసృష్టంబు 
సంసృష్టంబు ద్విధామతంబులందు బ్రహ్మాండంబు తద్గతంబు నని 
తత్త్వవేత్తలు నొడువుదురు వెండియు 183 


చతురత సృష్టిస్థితిసం 

హృతినియమజ్ఞానబోధ లెసగెడు బంధం 

బతిసుఖదుఃఖంబులు నా 

వృతిజాతులు వ్యాప్తమగును విష్ణువుచేతన్‌. 184 


అరయనివి మానవేద్యంబు లవిచతుర్వి 

ధాఖ్యం బ్రత్యక్షమనుమాన మాగమంబు 

జ్ఞాన మనంగను ద్రివిధంబు జ్ఞానమరయ 

నందు నాదియె పరమేశ్వరాహ్వయంబు. 185 


అక్షరజ్ఞానము ద్వితీయమండ్రు దుఃఖ 

స్ప ప్టముతృతీయమనంగను జెల్లు నదియు 

యోగజాయోగజంబన నొనరు నందు 

జ్ఞానమాత్మపరాధీనమౌను తలంప. 186 


తృతీయాశ్వాసము 137 


2™* 


ఆ.వె. 


ఆది స్వసత్తాన్యదాధీన మది స్వప 
రాఖిలగోచరంబగు ద్వితీయ 
మును దృతీయంబనంగను పరికీర్తితం 
బగు బుజుతాత్వికాఖ్య ద్విమతంబు 
లలసర్వవిషయంబు లాలోక్య మొనరింప 
హరికంటె నితరం బయార్దితంబు 
నందు స్వరూపబాహ్యంబన ద్వివిధ మ 
నాదినిత్యంబు తదా౭_ వియోగ 
మనంగం దాత్త్వికులకు ప్రస్వసంయుక్తంబు 
అదియపూర్వవిధి ద్విధాఖ్యమయ్యె 
నర్ధి నీప్రమాణ మమరు ప్రమితమన 
జగము హరికధీన మగుచునుండు. 187 


అతులిత మోక్షోపాయ 

స్థితి ఘనవైరాగ్యమహిమచే నగు దృఢస 

మృతి నిత్యానిత్యవివే 

కత మమత పరిత్యజించగా దగు నెపుడున్‌. 188 


మమతయ సుఖదుఃఖములకు 

క్రమమున గారణము పుట్టగలిగినం గని దాం 

బ్రమదమొదవించు హ్రస్వ 

త్వము ఖేదమొనర్చు మమతం దగిలిన వానిన్‌. 189 


కావునను సమస్తంబులు 

భావమునం బరిత్యజింపంబది యోగివరుం 

డై వెలయు వాండు మమతయుం 

గావింప ననర్ధ్థ మొందం గలండు జడుండై. 190 


138 మాఘమాహాత్యము 


క. నిరతిన్‌ మమత్వబుద్ధిన్‌ 
భరతుండు ఘనయోగియయ్యు భవమొందెను మున్‌ 
హరిణీగర్భంబున దు 
ష్మర మదియె పరిత్యజింపం గను మోక్షంబున్‌. 191 


మ. సమతాత్ముల్‌ నియమవ్రతుల్‌ బుధజనాసక్తుల్‌ విమర్శింప ని 
ర్మమతాజ్ఞానతమోహతుల్‌ దృఢముగా రాజీవనేత్రుండు ప్రే 
మమునన్‌ దత్‌ హృదయాంబుజంబుల నిధామంబై(తగన్‌) నిల్చు నా 
క్రమముల్‌ సంతతభక్తియోగమున వే కల్లున్‌ బుధుల్‌ దెల్పంగన్‌. 

వ్యాసుడు జనకుని వద్దకు వచ్చుట 

మ. జనసంపూజ్యండు చిత్రభావిదితరాజర్షీశ్వరఖ్యాతిచే 
జనకక్ష్మాపతి బాదరాయణునిచే జ్ఞానంబు సాంగంబుగాం 
గని రాజయ్యు మమత్వచింతను తిరస్మారంబు గావింప న 
మ్మునినాథా(గణి తత్పురంబునను సమ్మోదంబుతో నిల్చినన్‌. 193 


క. వ్యాసుడు మిథిలాపట్టణ 
వాసుండై జనకరాజవరునకు విద్యా 
భ్యాసంబుం జేయ మదిలో 
నీసు జనింపంగ మౌను లెల్లరుం దమలోన్‌. 194 


క. నెజయం దపోవృద్దులు కొం 
దబు వృద్దులు జ్ఞానమునం దలపంగ మతి కొం 
దజు తెలియ వయోవృద్దులు 
తతి నందజు దాసులరయ ధనవృద్దునకున్‌. 195 


గీ. తలంప రాజాధిరాజని ధనికవృద్దుం 
డనుచు వ్యాసుండు జనకుని ననుసరించె 
నట్లు మౌనులు సన్యాసు లశనవస్త 
కాంక్షతోం బతిం గొల్బుట కష్టమగును. 196 


తృతీయాశ్వాసము 


139 


2» 


తమలోన విచారింపగం 
గ్రమమున విని నిఖీలయోగిగణ్యుండు వ్యాసుం 
డమలిన మగు జనకుని చి 


త్రము మౌనుల హృదయ కలుషితము తెలియుటకున్‌. 


మాయగావింప నమ్మానివరేణ్యుని 
పంపున జనకుని పట్టణంబు 
దరికొని కాల నత్తరిపుర రక్షకుల్‌ 
విభుని కా తెజింగెల్ల విన్నవింప 
నవ్వుచు ధారుణీనాథుం డగ్నిభయంబు 
కనిపించ దిదియేమి యనుచుం బల్మ 
నభీమానులగు యతు లప్పుడు మఠశాటి 
కాదిసంరక్షణకై చెలంగ 


నంత భృత్యులు శీఘ్రత నరుగు దెంచి 
సౌధకాదులు వహిచే సమసె ననంగ 
మనుజపతి మిథ్యయనియె నమ్మాను లెల్ల 
కదలి రాకులమంది నల్గడల కపుడు. 


పురజనులార్తిం జెందుచు 

ధరణిపునకు విన్నవింపం దలంకక ఘనసు 
స్థిరమతి మమత్వశంకా 
పరిహారమనస్స్ముండై శుభస్థితినుందెన్‌. 


మునివరులు యతులు గూడుక 

జనవిభునకు జెప్పిరిట్లు శాటీదండా 

జినసూత్ర కమందలములు 

ఘనపావకశిఖల నడా గనుగొనుము నృపా! 


197 


198 


199 


200 


140 మాఘమాహాత్యము 


ఆ.వె. ఇప్పుడైన మీర లేతెంచి నిల్చిన 
నగ్నిభయము శాంతమగునటన్న 
నార్తజనుల పల్కు లాలించి మదిలోన 
భ్రమయొకింతలేక పల్కె నపుడు. 201 


క. పరమేశానుగ్రహమున 
కరిహయరథకనకధేను గణములు పూర్వా 
చరితమగు కర్మవశమున 
బరగున్‌ లీనంబు నొందు బరిపరిగతులన్‌. 202 


క. హరివలన సిరులు గల్లుట 
వరలాభం బదియు వహ్నివశమగుట మహ 
త్రరలాభ మతులలాభం 
బరయంగ కోట్యధికలాభ మయ్యెనటంచున్‌. 203 


ఆ.వె. మిథిల దగ్గమగుట మిథ్యయై తోచెడి 
నాకుం జూడ నిజమనంగ నేర 
ననగ జనకు నిశ్చలాత్మకు మదిమెచ్చి 
మాయమాన్సె బాదరాయణుండు. 204 


వ. అప్పుడు రాజానుచరులు బరతెంచి వ్యాసుంగని నమస్మరించి మహాత్మా! 
పురంబునగల వస్తువ్రాతంబు వెండియు దగ్గంబగుట లేదు వహ్బ్యు 
త్పాదకంబును మిథ్యయయ్యె ననవుడు నిర్మమతాత్మకుండగు జనకరాజు 
చిత్తశుద్ధికి మెచ్చి ప్రశంససేయం ద్రపారంభులైన యతి మునిజనంబులు 
భయంబంది బాదరాయణు బహుస్తోత్రంబులొనర్చి మహాత్మా! భవదీయ 
మహిమ మాకెటుంగశక్యంబె వేదవేద్యుండగు పురాణపురుషుండగు 
నారాయణుండవు లోకోపకారార్థంబు జంబూద్వీపంబునందుం గలింగ 
కుమారి గర్భంబున నుదయించిన జగత్ర్రసూతినిధానంబగు వ్యాసుం 


తృతీయాశ్వాసము 141 


దవు భవత్క్మృత్యంబు లెజుంగ మాకు శక్యంబె గర్వాంధులము వృథా 
పందితమ్మన్యుల మగు మమ్ము సంసృతిసాగరంబువలన రక్షింపు 
రక్షింపుమని వినుతింప మేఘ గంభీరనినదంబున నిట్లనియె. 205 


లోలమగు మీమనస్థకాలుష్య మపన 

యించుటకు నిపుడు వహ్నికల్సించంబడియె 

మమత సుఖదుఃఖహేతువై మలయు నెచట 

నదియె దృఢమయినిల్చె నాయందు నిపుడు. 206 


జనకుడు యోగిశ్రేష్టుం 

డనందగు మమతావిహీనుండగు కతనను నే 

ననిశము సుజ్ఞానింగాం 

గని ఘనవాత్సల్యమున నతనికడ వసియింతున్‌. 207 


కావున మీరు మమత్వము 

భావంబునం బొరయనీక (ప్రబలు డటంచున్‌ 

వేవిధముల బోధించుచు 

నావేదవ్యాసమౌని యచ్చటనుండెన్‌. 208 


అని శాండిల్యుం డెటింగించిన నమ్మహాపురుషులు తరువాతి వృత్తాంతం 
బడిగిన. 209 


ఆశ్వాసాంతము 

. అంభోసంభవతారహారగణ జంభారిద్విపావిద్విష? 
త్ముంభీనేశ్వరభోగినీయప వియత్మూలంకషాశ్రీర్వధూ 

శుంభత్‌ స్వర్లుమ దేవసైంధవ శరస్తోమప్రభాస్వచ్చసం 
రంభారంభనివారణక్షమ మహత్ర్రఖ్యాతి సద్భూషణా! 210 


142 మాఘమాహాత్యము 


తోటకము : 
హరిపూజనభాజన హారికథా 
వరతా......... క్రమవైరిహరా 
ధరసత్వసుతత్వ విదారపరా 
స్థిరకీర్తివికీర్తిత ధీరవరా! 911 


దోదకము : 
ధీమహనీయ వితీర్ణకనిశ్చిం 
తామణి విష్ణుకథాహితచిత్తా! 
శ్రీమహితాద్యవిశేషకవీం ద్ర 
స్తోమహితాగ్రిత తోయజమిత్రా! 212 


గద్య. ఇతి శ్రీవరాహగిరిలక్ష్మీనృసింహవరప్రసాదలబ్ధసారస్వత విచిత్రాపస్తంబ సూత్ర 
కాశ్యపగోత్రపవిత్ర వడ్లపూండి వెంకటమంత్రిపుత్ర సకలసుకవి జనవిధేయ 
పెద్దయనామధేయ ప్రణీతంబైన వాయుపురాణంబునందు మాఘమాహాత్యంబను 
మహాప్రబంధంబున (బ్రహ్మరాక్షసాది మహా భూతంబులు మాఘస్నానంబువలనం 
గర్మచ్యుతులై పూర్వశరీరంబులు ధరియించి తమ తమ వృత్తాంతంబులు 
సుయజ్ఞున కెటతింగించుటయు సమిత్ముశఫలార్థంబు సుయజ్ఞుండు చని రాక 
మసలుటకుంజింతించి శాండిల్యుండు భార్యాబోధితుండై చని వనంబున 
శిష్యాలోకంబు సేయుటయు హరివిరాడ్రూప ప్రకారంబును జ్ఞానాజ్ఞాన కర్మ 
విశేషంబుల తెజంగును జనకునిప్రశాంతగుణ లక్షణంబును వ్యాస ప్రభావంబును 
నను కథలు గలయది తృతీయాశ్వాసము. 


శ్రీః 
మాఘమాహాత్యము 


చతుర్లాశ్వాసము 
థి 


శ్రీసాగరకన్యాసం 

వ్యాసవ్యాకోచనేత్ర వారిజ! తరుణో 

ద్భాసేక్షాలంకారా! 

దాసరి చినగంగధీర! ధనదోదారా! 1 


అవధరింపుము వివిధ పురాణేతిహాస ప్రసంగవిఖ్యాతుండైన సూతుండు 
హరికథాశ్రవణసమ్మోదులగు శౌనకాదుల కిట్లనియె నట్లష్టావింశతి 
పురుషులకు శాండిల్యుండు వెండియు నిట్లనియె 2 


శాండిల్యుడు చెప్పిన యోగ లక్షణములు 


క. 


మానితమగు నిష్టన్‌ దద్‌ 

జ్ఞానారూఢులగు యోగిగణ్యులు మదిలో 

బూని యమాదివిధంబుల 

ధ్యానపరులు (యోగివరులు) తము గావలయున్‌. 8 


అవి యెయ్యవి యనిన యమ నియ మాసన ప్రాణాయామ ప్రత్యాహార 
ధ్యాన ధారణ సమాధులను నష్టాంగయోగంబులచే విద్వాంసుండు 
యోగసిద్దిం బొందు. తద్విధంబు లుపన్యసించెద. 4 


144 


మాఘమాహాత్యము 


2» 


సత్యమును శౌచ మింద్రియక్షమము శమము 

నర్థి మానసనిగ్రహంబనంగ నైదు 

యమవిధంబులు తత్సాధనార్థసువ 

తాదులెల్లను నియమంబులనిరి బుధులు. ర్‌ 


స్వస్తికములును పూర్వకములాసనములు 
వివిధములని వేదవేత్తలనిరి 

వినుడు ప్రాణాయామవిధ మెలింగించెద 
పూరకరేచకములును కుంభ 

కములు వాయునిరోధకంబు నివృత్తియు 
నారోహణావరోహణము సేయు 

నది సగర్భ(మగర్భమ)ను రెండు విధములు 
ధ్యానహీనమగర్భమౌ సగర్భ 

మెందును ధ్యానయుతమగు నందు కోటి 

గుణితఫలమున గర్భమెక్కుడు దలంప 

సొరిది సో (పాంశువు ననపాంశు) వనంగను ద్వి 

విధమగును బ్రాణాయామవిధికిం దలంప. 6 


కుంభకంబువలన వాయునిరోధంబుచేసి యావచ్చక్యంబుగా హృద 
యంబు నందు హరి ధ్యానంబుచేయుచు న్యస్తనాసికాదృప్టిచే విషయంబు 
లందు నింద్రియంబులు ప్రవర్తింప(నీక) ధ్యేయవస్తువునందు ప్రత్యా 
హారంబుగా నీశ్వరేంద్రియంబుల స్వకీయేంద్రియసంధానంబుచేసిన 
నది ప్రత్యాహారంబనంబడు స్వకీయహృదయంబున ననంతమూర్తియగు 
హరి భజనంబుచేయ నేరూపంబు ధ్యానగోచరంబగు నది ధ్యానంబనం 
దగు. అనంతరూపియగు విష్ణురూపంబు మనోగోచరంబగునది ప్రతిమా 
కారంబొనర్చి యుపచారవిధులొనర్చి ధ్యానంబు (ప్రతిమ యందుంచి 
ప్రతిమారూపంబు ధ్యానయుక్తంబుగా విమర్శించి నాసాగ్రన్యస్తదృష్టిచే 
ధ్యానంబుచేయుచు నంగుష్టాదికేశాంతం బవయవంబుల నానంద 


చతుర్లాశ్వాసము 145 
థి 


ర్‌ూ 


మనస్ముండై ధ్యానంబొనర్చ సర్వాంగసంపూర్ణుండగు హరి నిజాంగం 
బుల ధారణంబొనర్చు నది ధారణంబు. ఇది శాంతసుశీలుండైన గురు 
కటాక్షంబునంగాని లభింపదు తదీయధ్యానంబున భక్తవత్సలుండగు 
భగవంతుండు స్వప్రకాశసచ్చిదానంద విగ్రహుండును కోటిసూర్య 
ప్రకాశుండును సస్మితానందుండునునై కృపావిలాసంబుచే నావిర్భవింప 
తదవలోకనంబున నానందబాష్పాకులితరోమాంచితుండును సంభృతా 
నంద పరిపూర్ణుండునునై తదీయానుసంధానంబుచే బాహ్యక్రియా 
పరిత్యాగియె నివాతాచల దీపంబుపోల్మి నుండు. ప్రారబ్ధంబులన్నియు 
సద్యోనాశనంబగు “ప్రారబ్ధకర్మణానస్యాత్‌ జ్ఞానాదేవమోక్ష” మనిన 
వాక్యప్రమాణంబునం బ్రారబ్ద్ధకర్మహీనుండై బాహ్యాజ్ఞానవివర్దితుండై 
పరాసక్తచిత్తుండగుటం దదేకత్వప్రాప్తి సమాధియనంబడు. ప్రారబ్ధకర్మం 
బులు భోగంబులయిన లింగశరీరంబు విడిచి యోగి జన్మమృత్యు 
వినాశంబగు మోక్షంబుంజెందు నితరుండు యోగకర్మపరిత్యాగియై 
యనాదిమహాదుఃఖంబులంబొందు నిది సంశయరహిత జ్ఞానహేతు 
కంబు గంగాస్నాన విష్ణుకథాలాపంబు లాదిగాగల్లువిశేషంబులు గావున 


.మును పుణ్యధామాఖ్యుందను భూసురుండు దీర్భ 


తపముచేతను బృహత్తపసుండనెడు 
ముని వలన శతాబ్దములు విష్ణుసత్మథా 

లోలుపబుద్ధ్ది విలుప్త సర్వ 
కర్మాచరణుండయి గంగానదీస్నాన 

మును మాని గురుసేవయును సుతీర్థ 
యాత్రాపరాయణాద్యర్చనంబు లొనర్చి 

శ్రీరామచరితవిశేషసాంఖ్య 
పాంచరాత్రక్రమంబుల బహుపురాణ 
వేదశాస్రేతిహాసముల్‌ వినుచునుండు 
తంతుమాత్రంబు సంధ్యావిధాన జపము 
సల్ప నొకనాండు తద్విప్రసద్మమునకు. 8 


146 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


ఆ.వె. 


ధర తీర్థాచరణమునన్‌ 

స్థిర(తరుదృఢవ్రతుండు జ్ఞానసింధుడు నను భూ 
సురవరుండు పుణ్యధామునిం 

బరికించి మృదూక్తినిట్లు పలికె నతనితోన్‌. ) 


తలంప దేహుల కన్యధాభావమున ముక్తి 
గలుగునే చర్చింపం దెలియ వినుము 
స్థావరంబులకంటె జంగమంబులు ముక్తు 
లంతకంటెను నరు లరయముక్తు 
లంతకంటెను ద్విజులధికులు వారల 
కంటె ముక్తులు తత్వఘనులు వారి 
కంటెను ముక్తులు కాముకుల్‌ వారల 
కంటెను భూపాలగణము ముక్తు 


లవనిపునికంటె పితృదేవతాళిముక్తు 
లంతకంటెను మునివరు లధికులండ్రు 
వారికధికులు కనజాల వారియందు 
నరయ సప్తర్ను లతిముఖ్యు లనిరి బుధులు. 


వారికంటె వహ్ని వహ్నికంటెను గురుం 
డతనికంటె యింద్రుం డమరవిభుని 
కంటె గౌరి గౌరి కంటెను శంకరుం 
డతనికంటె ముక్తుడండ్రు విధిని. 


కమలజు కన్నను ముక్తులు 
గలుగరు జీవతతిలోన గణుతింపంగ న 
జ్ఞలరుహభవు కంటెను న 


త్యలఘుమహిమగలుగ ముక్తుం డండ్రు రమేశున్‌. 


10 


11 


12 


చతుర్లాశ్వాసము 147 
థి 


దేవా! నిష్మామమతులగువారలకు మార్గద్వయంబులు కీర్తితంబులందు 
సంసారభ్రమితుల మార్గంబు దక్షిణాయనం బది ధూమ్రాధికంబనియు 
బీతృయానంబనియును జెప్పుదురు విపశ్చిన్మార్గంబు ద్వితీయం బుత్త 
రాయనం బది యర్చిరాదికంబని చెప్పుదు రిట్లు మతద్వయంబు 
దేవయాన బ్రహ్మయానంబులండ్రు. దేహంబున నిడా పింగళ సుషుమ్న 
లను నాడీ త్రయంబు లధిష్టించియుండు దక్షిణంబున పింగళయును 
వామంబున నిడయును నాడీద్వయమధ్యంబున సుషుమ్నయును నని 
వేదపారగులచే వచింపంబడు సుషుమ్నానాడి పార్వ్వస్థంబై యిడా 
పింగళాభిధా (ననాడులుండు) పింగళ దక్తిణనాడి నామంబున నిడా 
వామ సంజ్ఞం ట్రకీర్తితంబగు పింగళ శతపంచనాడికాచయంబు 
దక్షిణాయనంబన వామభాగంబునం దిర్యక్షసారితంబులైయుండు 
నిడానాడియు తత్సంఖ్యనాడీయుక్తం బుత్తరాయణంబన దక్షిణ భాగం 
బునం దిర్యక్షృసారితంబులై యుండు నుత్తరాయణమార్గస్టులు కళేబర 
నిమాంతులై దక్షిణకర్ణంబువలన వెలువడి ముక్తులగుదురు. దక్షిణాయన 
మార్గస్థులు కళేబరంబులవలన వామకర్ణంబున వెలువడి నరకవాసు 
లగుదురు రోమాదిమార్గనిర్గతులగు కర్ములు పితృయాన మార్గస్థులు 
రాత్రిశబ్దాహ్వయ నరులు పితృమేధజలంబులను క్రమంబునను పునః 
ప్రాప్తలై ధరణియందు నానా యోనిసంభవులై ఘోరకర్మంబులుచేయ 
నుదయింతురు. ఉత్తరాయణ మార్ల్గస్థులు కళేబరంబులవలన నిర్గతులై 
యాదియందర్చిషం బొందుదురు. వహ్నివలన వాయువు, నందువలన 
పూర్వపక్షంబునం దయన వత్సరపితృవరుణ ప్రభాసూర్యవైశ్వానర 
చంద్రాకాశవాయువులం బొంది పరమపురుషుండగు పురుషోత్తముం 
జెందుదురు. ఇవ్విధంబునం గ్రమక్రమంబున హరిపదప్రాప్తలగుదురు 
లింగశరీరాఖ్యభంగకాలంబు ప్రాప్తంబగుచుండ సుషుమ్నానాడి 
మార్గంబు వలన హరిం బ్రాప్తింతురు మహాత్ముండగుయోగి శక్తిచే 
నాత్మయందు ప్రవేశంబుచేసి భూమి యుదకంబుల, నుదకం బగ్ని 


148 


మాఘమాహాత్యము 


ఆ.వె. 


యందు, నగ్ని వాయువులయందు వాయు వాకాశంబునందు6 (గమ 
క్రమంబున మాత్రాయుక్తంబుగా నియమించి యాకాశంబు మనస్త 
త్వంబు నందు నియోగించి మనస్తత్వంబు బుద్ధియందు బుద్ధి యహం 
కారంబునందు యహంకారంబును యాదివ్యక్తియందుం జేర్చి తత్వాఖి 
మానక్రమంబున యోజించి తదంతరస్థుండగు హరితోంగూడ విష్ణు 
పురస్సరుండై బ్రహ్మరంధ్రంబుచేం (బ్రాణనిప్ర్రమణంబు చేసి విష్ణు 
పదంబునుం బొందు. తన్మార్షత్రయంబు లందున సర్వకిల్చిషవిముక్తుం 
దగు. తదీయానుష్టానవంతులగు నరులకు ముక్తి కరతలస్థితంబగు. 


అకృతాత్ములకు దుర్లభంబని చెప్పి వెండియు 


జ్ఞానమునకు కర్మమునకు 

వీనుల శ్రీవిష్ణుకథలు విన్నదియె గుణం 

బే నియమంబుల విను మ 

ట్లైనను దోషములు వొరయ వదియెట్లన్నన్‌. 


హరికథావిరహితమైన కృత్యములు ని 
రర్థకంబులును మహాస్థలముల 

నైన విష్ణుసుచరితామృతవాణితోం 
బరగ నుండునదియె బ్రహ్మపదము. 


దళముగ నిందిరావరకథానది యెచ్చటనుండు నచ్చటన్‌ 
దెలివిగ నుండు నిర్ణరనదీసరయూయమునాసరస్వతీ 
సలలిత గౌతమీనిఖిలశైవలినీతతులున్‌ గయాప్రయా 


గలు నురుజాంగలప్రముఖగౌరవతీర్థములున్‌ బ్రసిద్ధిగన్‌. 


ధీరత బ్రహ్మేశ్వర కే 

దార ద్వారావతీశతద్రుత కాశీ 
చారుప్రభాస పుష్మర 
హారిసుతీర్ధంబులుండు హరికథ యుందన్‌. 


18 


14 


15 


16 


17 


చతుర్లాశ్వాసము 149 
థి 


వ. మతియు (బ్రహ్మోదిదేవతలు సమస్తధర్మంబులు వివిధ యజ్ఞంబులు 
సాంఖ్యాదియోగంబులు లక్ష్మీ విష్ణుకథాప్రసంగంబుల వసియించి 
యుండు. కర్మలేశ దుఃఖలేశ భూతపిశాచ(గహపీడలుం బొరయనేర 
విందులకు సాదృశ్యంబైన యితిహాసంబు చెప్పెద వినుండు తొల్లి కృత 
యుగంబున 18 

పుణ్యధాముని చరిత్రము 

స పుణ్యధాముం డనెడు భూసురప్రవరుండు 

(వరు గంగతీరాన వరలు సత్య 
వ్రతమనుపురము నివాసంబుగా నుండు 

నచట దీర్హతమాఖ్యుం దనంగం బరగు 
జాత్యంధుండు వసించి శతవత్సరంబులా 

యనకు తత్వనిరూధి ఘనతం దెలిపె 
నంతట నొక్కనాం డతిథులై సూర్యాస్త 

మయమున దూరంపు పయనగతుల 

గి. (సిద్దులు) దృఢప్రతజ్ఞానసింధు లర్మ 
తేజ(సన్నిభు) లిరువు రేతేరం జూచి 
వినయమును సంభ్రమంబును బెనగొనంగ 
నా గృహస్థామహాత్ముల నాదరించి. 19 


క. కూరిమి సాష్టాంగనమ 
స్మారంబులు సేసి పూజంగావించి సవి 
స్ఫారమతి భోజనాద్యుప 
చారంబులం దనిపి ప్రియము సలుపంగం బలికెన్‌. 20 


ఉ. ఎందులనుండి యెచ్చటికి నేంగుచు నెట్టివ్రతంబు పూన్మి మీ 
రిందుల కేంగుదెంచితి రహీనగుణాకరులార! యిట్లునా 
నందముతోడ వచ్చుకతనన్‌ జననంబు ఫలించె భాగ్యముల్‌ 
చెందె సమస్త పుణ్యములు చేరెం గృతార్భుండ నైతి నింతటన్‌. 21 


150 మాఘమాహాత్యము 


గీ. బహుభవార్దిత దోషముల్‌ వాయు కొజకుం 
గలుగు మీవంటి సుజనసాంగత్య మింది 
రాధినాథకథాశ్రయు లైన సాధు 
లరయ ముల్లోకదుర్లభు లనిన వారు. 22 


ఉ. భూనుత! తీర్థయాత్రకయి పూన్మిమెయిం జనుదెంచినార మీ 
జానపదంబునన్‌ సుజనసంగతి యేమి యొనర్పుచుండు గం 
గానది యెంతదూర మవగాహమొనర్తుమటన్న వారితో 
మానితభక్తి భూమిసురమౌళి ప్రియం బలరార నిట్లనున్‌. 28 


గీ. పూని నూటేండ్లబట్టి సుజ్ఞానబోధ 
దీర్హతముం డొనరింపంగం దివిరి నిఖిల 
కర్మములు మాని శ్రీహరి కథలు విందు 
గంగ యిట కెంత దూరము గలదొ యెజుంగ. 24 


ఆ.వె. అనిన చెవులు మూసికొని హరి పరమాత్మ! 
యిట్టి పాపకర్మునింటం గుడువ 
వలసె నమరతటిని జలములం గ్రుంకని 
సుకృతరహితు నితనిం జూడం దగదు. 25 


జనుండు భాగీరథీ యనుచు నూజామడ 
నుండియెనను భక్తియుక్తి మెజయం 
దలంచిన నఖీలపాతకములు చనుం దుది 
నంబుజనేత్రు లోకంబు గలుగు 
నిట్టి పావనగంగ నెలమి సేవించని 
జదునకుం బితరులు శాపమీరె 
దేవతల్‌ హరియును దృప్తిం బొందుదురె గం 
గాస్నానమున ముక్తి గలుగు టరుదె 


ర్‌ూ 


చతుర్లాశ్వాసము 151 
థి 


గీ. యెట్టి దుర్మార్గుడైన దా నెజుకలేక 
చేరి గంగాజలస్పర్శ చేసెనేని 
కలుషతతుల దహించు నీఖలుండు తీర 
భూమినుండియు దర్శింపం బోవడెట్లు. 26 


క. అని దూషింపుచు దద్భుహ 
మున నిలువక యొండుకడకు ముదమునం జని పెం 
పెనయంగ నన్నిశి గడచిన 
ననిమిషనదిం గాంచి మొక్కి యత్యుత్సుకులై. 27 


వ. అవగాహనంబు సేయ నుద్యోగించు సమయంబున గంగ వారికి దృష్టి 
గోచరంబు గాకున్న విస్మితులై సాగరపర్యంతంబు నరయవలె నని 
చని చని ముందట. 25 
మహాస్రగ్ధర : 
కనిరంతన్విప్రు లుద్యత్మమఠ రుషతిమిరగ్రాహసందోహ హేలా 
జనితోత్తుంగోరుభంగస్వనిత జలకణాసారసంసక్తతీర 
స్థ నవామోదప్రసూనచ్చదఫలభరిత స్వాదకాళీగుణాళీ 
వనపాళీ రమ్యశాలీవ్యవహితమహిమా వ్యాప్తిభద్రున్‌ సముద్రున్‌. 29 


వ. ఇవ్విధంబునంగాంచి గంగాదర్శనంబు సేయనేరక మగుడి హిమవ 
త్రాంతంబునకుంబోయి యచ్చటను సర్షపమాత్రంబు జలకణంబునుం 
గానక మరలి కాశీస్థలంబునకువచ్చి స్నానంబుసేయుజనంబులం 
జొచ్చి తమకు లేకున్న విన్నంబోయినచిత్తంబుల బహుస్తోత్రంబుల 
గంగ నుద్దేశించి యిట్లనిరి. 30 


చ. శివుమకుటంబునం దధివసించి భగీరథు ప్రార్థనంబునన్‌ 
భువి ప్రవహించి యాసగరపుత్రులం జేర్చితి మోక్షసీమ కే 
శవ పదపద్మసంభవ వజగస్రవిశేషతరైకపుణ్యరా 
శివి నిను బ్రస్తుతించెదము చిత్తమునన్‌ గరుణించు జాహ్నవీ! 31 


152 


మాఘమాహాత్యము 


౬ 


ఘనతరమగు నీయవగా 

హనమునం గైవల్యసిద్ధి యనివిని దూరం 
బుననుండి భక్తినిన్నుం 

గనుగొన వచ్చితిమి లోక కళ్యాణనిధీ! 


తనయు లపరాధమొనరింపం దల్లియెవ్వి 
ధమున రక్షించు నట్లు దుస్తరమహావృ 
జిన నియుక్తులమగుమమ్ము చిత్కృపా వి 
లోకనమున విలోకింపు లోకజనని. 


హరి లోకజనకుండగు గతి 
నరరక్షకురాలవీవు నలువుగ నిన్నున్‌ 
గరమాశయించితిమి మ 

మృ్మరయంగాం దగుం బ్రసన్నవై కళ్యాణీ! 


అని బహుప్రకారంబులం టబ్రస్తుతించిన 


పూర్ణశశాంకవిస్ఫురితవక్రంబుతో 
విలసితహరినీలవేణితోడం 
బాటలద్యుతిరత్నతాటంకయుగముతో 
రమణీయబింబాధరంబు తోడం 
గుంభికుంభస్తనకుంభద్వయంబుతోం 
గంబుసమాన కంఠంబుతోడం 
గటి విరాజిత్మాంచికాదామకంబుతోం 
గమలినీపత్రనేత్రములతోడ 
సలలితాంగద రుచిరహస్తములతోడ 
విమలనూపురతారహారములతోడ 
నాశ్రితావనపావన యెనగంగ 
ధరణిసురులకు నపుడు ప్రత్యక్షమయ్యె. 


32 


33 


34 


35 


36 


చతుర్లాశ్వాసము 153 
థి 


౬ 


అటులు ప్రత్యక్షమైన ధరామరేంద్రు 

లలరి సాష్టాంగదండంబు లాచరించి 

కరములు మొగిద్చి పులకితగాత్రులగుచు 

నున్న నద్దివ్యనదియుం బ్రసన్నమతిని. 37 


ఘనగంభీరవచోనియుక్తి వెలయంగాం బల్మె నప్పుణ్యధా 

ముని నిందించితి రమ్మహాత్ముండు కడున్ముఖ్యుండు లక్ష్మీధవుం 
డనయంబున్‌ నిజదాసదూషకుల మాయంజేయు నాధర్మమూ 

ర్తిని సేవింపుడు సర్వదోషములు నర్థింబోవు తత్సేవనన్‌. 38 


హరికథాకర్ణ నాసక్తు లరయ నెచట 

నుందు రచటనె పాయకయుండు సకల 

తీర్థచయములు దీన సందేహమేల 

భక్తదూషణదోషముల్‌ పాయవెందు. 39 


అపరాధసహ(స్రంబులైనను హరి క్షమించుంగాని భక్తిపరాయణుల 
నవమానంబు చేసినం గించిదైనను సహించడు. కల్పకోటి శతంబులను 
దూషకునకు గతి యొదవ దదికావున భక్తుల నేమరక పుండరీకాక్షుండు 
(ప్రవర్తించుటంజేసి వారలు సకలలోకపూజ్యులు. అగణ్యపుణ్యకలితుండైన 
పుణ్యధాముని కదకుం జనుండని విష్ణుం డాజ్ఞాపించినవాండు గావున 


విష్ణుపాదముల నావిర్భవంబైన నన్‌ 

గూర్చి బృహత్తపగుణగణాధ్యుం 
డలరు మత్తీరంబునందు శిష్యులతోడ 

నున్నవాం డచటికత్యుత్సవమునం 
బోయి యాయనచేత బోధతత్వజ్ఞులై 

ధృతిం బుణ్యధాముం బ్రార్ధింపుడనుచుం 
బలికిన జాహ్నవి పలుకులువిని బృహ 

త్తపసుని కడకు మోదమున వచ్చి 


154 మాఘమాహాత్యము 


గీ. యతండు తెలుప సమస్తవిద్యలు నెతీంగి 
వినయమున నమ్మహాత్ముని వీడుకొనుచు 
భూమిసురులు సత్యవ్రతపురమునకును 
భూరి సుజ్ఞానకలితులై పోయి యచట. 41 


ఉ. వీతసమస్తదోషు నరవిందదళాక్షకథానురక్తుం గం 
జాతభవాన్వయా[గ్రణిం బ్రశస్తగుణాశ్రయు౯ బుణ్యధాముం (బ్ర 
స్ఫీతమనస్ములై ప్రణుతిచేయుచు సంభ్రమలీలమీఅంగాం 
జేతులు ఫాలభాగమునం జేర్చి ప్రియంబునం బల్కి రెంతయున్‌. 42 


గీ. స్థిరగుణాధార! నిన్ను నిందించు కతన 
గంగ దండించె మమ్ము సత్మరుణతోడం 
గావవే యపరాధులం గమలనయన 
భజననిరతులం జెందునే పాపతతులు. 483 


క. ఎజుంగక యజ్ఞానంబునం 
దెజవొప్పక నిందచేసితిమి మముగావం 
దజియని యనవుడు నయ్యి 
ద్దజ నాతండు కౌగిలించి తలకొను భక్తిన్‌. 44 


గీ. వారితోడ బృహత్తప వరమునీంద్రు 
కడకునేతెంచి వీరిపై గలుగ దలుక 
గుణగరిష్టుల వీరలం గొని నిలింప 
సింధుసన్నిధి శుచులుగాం జేయవలయు. 45 


వ. అనిన విని యా మునిచంద్రుండు జ్ఞానసింధు దృఢవ్రతులం దోడొని 
గంగకుం జనినన్‌ గంగయు బృహత్తపమునీంద్రునకు సన్నిహితంబై 
(ప్రత్యుత్తానంబు చేసి సంభ్రమంబున నిలిచిన నమ్ముని యనుమతి 
నవ్విప్ర లిజువురు గంగాస్నానంబు చేసి స్నానసిద్ధింబొంది శుభప్రదం 
బైన విష్ణుకథలను కృతార్థులై రిట్లు సకలకర్మంబు లొనర్చియు విష్ణుకథా 
విముఖులైనవారి జీవం బజాగళస్తనంబుల చందంబు 46 


చతుర్లాశ్వాసము 155 
థి 


క. ఎక్కడ విష్ణుకథలు గల 
వక్కడనే యుండు సకలయజ్ఞంబులు పెం 
పెక్కగ సమస్తతీర్థము 
లెక్కుడు హరికీర్తనంబు లిలం జర్చింపన్‌. 47 


మ. అని శౌందిల్యుండు వెండియుం బలికె నత్యాసక్తి యోగీశ్వరుం 
డెనయన్‌విశ్రమవేళ మానసమునం దీక్షింప భద్రంబె కో 
రినమే లట్లనినన్‌ జనంబులకు నర్ధిన్‌ బంధమోక్షంబు లె 
ల్లను చేతోజయవృత్తి చక్కనగు నుల్లాసంబు సంధింపగన్‌. 48 


క. అది గావున యత్నముచే 
హృదయంబె జయించెనేని యీహితములు పెం 
పు దలిర్ప నొందుం జిత్తము 
కుదురుకొనక యొదవుటెట్లు కోరిక లెందున్‌. 49 


క. చతురగతి నిది నిమిత్తం 
బితిహాసం బొకటి గల దహీనమనీషన్‌ 
వితతముగ వినుండు శుభసం 
గతమై సంతోషహేతుకంబగు మీకున్‌. 50 


సువృత్తవృతోపాఖ్యానము 

శా. కాళీదేశమునందు నందిపద సద్దామంబునన్‌ వేదవి 
ద్యాశీలుండు సుశీలుండన్‌ ధరణిదేవాగ్రేసరుం డొప్పు నా 
ధీశోభాన్వితునందనుల్‌ సుగుణవర్థిష్టుల్‌ దినాధీశసం 
కాశుల్‌ ధాత్రి సువృత్తవృత్తవిమలాఖ్యల్‌ గల్లు ధీరోత్తముల్‌. 51 


క. ఒకనాండు తీర్థయాత్రో 
త్సుకులై వైశేష్యకర నిధులు నదులు శుభ 
ప్రకటిత గతిం గనుచుం బ్రయా 
గకుంజని హరింజూచు వేడ్క కడలుకొనంగన్‌. 52 


156 మాఘమాహాత్యము 


మ. పురవీధిం జన నాదినాంతమున నంభోవృత్తము ల్లోకభీ 
కరలీలన్‌ గగనంబుం గప్పి కరకాఖండోపలోదగగని 
ర్భరగర్దాప్ఫథులార్భటీ ప్రబలధారా శ్రేణివర్షించ న 
ద్ధరణీభాగమునందుం (బర్వె) బహుళధ్వాంతం బనంతంబుగన్‌. 58 


వ. అంత నిబిడాంధకారంబున నొండొరులు తెరువులు దప్పి యెడంబాసి 
వృత్తుండు దేవగృహంబునకు సువృత్తుండు వేశ్యాగ్స్భహంబునకుంజని 
రంతవృత్తుండు మాధవమందిరంబునం గృష్టాష్టమీదినంబుగావునం 
బురజనంబు లత్యుత్సవంబొనర్చుచున్న దుర్భుద్ధింజేసి తదుత్సవ 
విముఖుండై యాత్మగతంబున 54 


చ. కడంక సువృత్తుం డట్లు గణికాసదనంబున కేంగ నప్పు డ 
ప్పడంతి మెజుంగు గుబ్బలను పైకొని కాంగిటం జేర్చం గన్నెపు 
ప్పొడి వెదజల్లు చెంగలువ పువ్వులునించిన శయ్యపై దగ 
న్విడె మనురక్తినిచ్చి ననవిల్తుని కేళికి డాయకుండునే. ర్‌ర్‌ 


& నేర్చున నేనునొక్క నళినీదళలోచన యింటికేంగి పెం 
పేర్పడ నాసువృత్తుగతి నిందునిభానన నిండుకౌంగిటన్‌ 
జేర్చం దదాధరామృతవిశేషరసంబులు (గోలుకొంచుం గం 
దర్పసుఖోక్తిం జెందక వృథామతి నిచ్చటి కేలవచ్చితిన్‌. 56 


క. అని చింతింపుచు మాధవు 
గనియును వందనమొనర్పక తదీయ కథల్‌ 
వినక తగుపూజసేయక 
మనసునం దద్దాననుతులు మజచె జడుండై. 57 


క. హరిముందజ భక్తులు ప్రియ 
కరముగ నాట్యంబు సేయంగాం జేయక త 
ద్వరపుణ్యకథాసక్తులం 
బరిశీలించక యతండు పరహృదయమునన్‌. 5్‌రి 


చతుర్లాశ్వాసము 
థి 


157 


ర్‌ూ 


ఇత్తెజంగున జేయెల్లను 

జిత్తరువున నున్నప్రతిమ చెలువుననుండెన్‌ 
హత్తి గణికాగ్భహమున సు 

వృత్తుండు వసియించియుండి విమలమనీషన్‌. 


తనలోన నిట్లని తలంచు జన్మసహగస్ర 
ముల వృత్తుండేమి నిశ్చలతపంబుం 
జేసెనో యెట్టి విశేషపుణ్యమున మా 
ధవపదపద్మసందర్శనంబు 
గలిగె వానికి నార్యగణము మెచ్చంగ న 
ర్వంబిచ్చు లోచనకమలములను 
బూజించు భక్తితోం బుష్పాంజలి యొసంగుం 
బ్రతియామమునను సంభ్రమము మెజయ 
నలరి సాష్టాంగదండంబు లాచరించు 
బహువిధస్తోత్రము లొనర్చు విహితజనుల 
తోడ నృత్యంబు తగసల్బు ధూపదీప 
చయము లొడగూర్చి పూర్ణప్రశస్తిం జెందు. 


నారాయణ కథ వినుచున్‌ 

ధీరోన్నతి నుండు నెవడు దేవగ్భహమునన్‌ 
గోరి యటుచనక వేశ్యా 

గారంబున నుంటి నేను కడుహీనమతిన్‌. 


కమలదళాక్షుం గన్గొనని కన్నులు కన్నులె శాళ్ళపాణి స 
ద్విమలచరిత్రముల్‌ వినని వీనులు వీనులె సింధుకన్యకా 
రమణున కర్థిమొక్కని శిరంబు శిరంబె జనార్దనాభిధా 


నము నొడువంగలేనియది నాలుకనాలుకయే తలంచంగన్‌. 


59 


60 


61 


62 


158 


మాఘమాహాత్యము 


అక్కట! గోకులాష్ట్రమిం బ్రయాగ మహాస్థలి కేంగుదెంచియుం 
[గ్రక్కున మేఘమున్‌ దమము కార్మొని యెటికిం గప్పె నప్పుడా 
దిక్కున వృత్తు వెంబడిని దేవగృహంబున కర్థిం బోక నే 

నిక్కడి కేలవచ్చితి రమేశునిం జూడక మోసపోయితిన్‌. 63 


హరిం బూజించని కరములు 

కరములె నిర్మాల్యపుష్పగంధా ఘ్రాణ 

స్ఫురణ దనరి తత్పేవా 

పరతం గనని నరుని బ్రతుకు బ్రతుకే ధరణిన్‌. 64 


అదియునుంగాక సత్పురుష సాంగత్యంబుకంటె నితరకర్మంబులు పాటి 
గావని పెద్దలెంతురు. తత్సమాధానంబున హరికిం బ్రదక్షిణ నమస్మార 
విశేషణీయంబులు సలుప నస్మాదృశులైన కర్మజీవులకు సిద్ధించునే 
వృత్తుండును నేనును నొక్కట జన్మించి యొకపథంబున ముక్తిస్థానంబైన 
ప్రయాగకుం జనుదెంచ దైవయోగంబునం గృష్టాష్టమి నొక్కరికి మాధవ 
సందర్శనంబును నొక్కరికి వేశ్యాభవన వర్తనంబును సంధిల్లె. పూర్వజన్మ 
(పుణ్య) ఫల స్వల్పంబు గాకేమి యని యన్నిశియంతయు విచారించు 
చున్న సమయంబున 65 


మునిసంఘంబులు మొక్కం దామరలు సమ్మోదమ్మున న్నిక్కం గో 
కనికాయంబుల కింపులెక్కం గుముదౌఘంబుల్‌ రుచుల్దక్క యౌ 
వనగర్వంబులు చింతదక్క మది జీవంజీవముల్‌ స్రుక్కం దూ 
ర్పున మార్తాండుడు గానిపించె భువనంబుల్‌ రంజిలన్టేయుచున్‌ 


ఇట్లరుణోదయంబైన సహోదరుండైన వృత్తుండు చనుదెంచిన నతనిం 
గూడి సువృత్తుండు నిజపురీయాక్రోన్ముఖుండై పోవుచున్న గతిపయ 
దినంబులకు నొక్కసమగ్రన్యగ్రోధసమీపంబున నశనిపాతంబునంజేసి 
యిరువురు పంచత్వంబు నొందిన 67 


చతుర్లాశ్వాసము 
థి 


159 


ఆ.వె. 


హరికింకరులును యమకిం 

కరులును జనుదెంచిరపుడు కమలేశుభటో 
త్మరము సువృత్తుని నాంగిన 
ఖరకరసుతుభటులు వృత్తుం గట్టిరి 'పెలుచన్‌. 


అట్లు వృత్తుం గట్టి యమపురంబునకుం ద 
దృటులు గొనుచుం బోవు పగిదిం జూచి 
యిందిరేశ భటుల సీక్షించి పలికె సు 
వృత్తుం డధికభక్తివినతుం డగుచు. 


నరనుతులార! వృత్తుండు ఘనంబుగం గృష్టజయంతినాండు సు 
స్థిరతం బ్రయాగమాధవుని సేవయొనర్చినవాండు వారసుం 
దరిసదనంబుం జేరి సుకృతంబు లొనర్చినవాండగాను వాం 
డిరవుగ దండభృత్యతతి నేంగెడుం గారణమేమి నావుడున్‌. 


హరిభటులు సువృత్తునితో 

వెరవొందగ బలికి రతండు విష్ణునివాస 
స్థిరుండయ్యు నన్యచింతా 
పరిశీలుండగుటంజేసి పాపముం జెందెన్‌. 


వారకాంతాగ్భృహాంతర వర్తియయ్యు 
నీవునాం డంబుజోదరు నీలవర్డు 
మాధవుని మానసంబున మరువవైతి 
కావున హృదయశుద్ధియె కారణంబు. 


అంతఃశుద్ది గలిగి హరిం 
జింతించితి కనుక ముక్తి సిద్ధించెను నీ 
కంతఃశుద్ధిరహితు బర 


చింతాత్ముండతండు జముని చెంతకుం బోవున్‌. 


68 


69 


70 


71 


72 


783 


160 


మాఘమాహాత్యము 


ఆ.వె. 


హరి కరుణించె నిన్ను సుగుణాకర! పుష్పక మెక్కుమన్ననా 
ధరణిసురాన్వయుండనియెం దమ్ముని బాసి చనంగనొల్ల స 
త్పురుషులు మీ కటాక్షమున దుష్పథవర్తను(డైన తమ్మునిన్‌ 
స్థిరమతులార! యా జముని చెంతకుం బోవు విధంబు మాన్నరే! 74 


అనుచుం బెక్కువిధంబులం (బ్రార్థించిన నాశ్రితజనరక్షకు(డైన భక్తవత్స 
లుని దూత లతని కిట్లనిరి. 75 


అనఘ! పూర్వతనువు నందు మాఘస్నాన 

మాచరించినాడ వందు ఫలము 

ప్రకటబుద్ధి వృత్తునకు నొసంగిన మోక్ష 

సిద్ధి చెందు ననిన చెలంగి యతండు. 76 


వారలు చెప్పిన రీతిగ 

ధారాపూర్వకముగాంగం దత్సల మొసంగెన్‌ 

గోరి యనుజునకు నంతసు 

ధారోచిస్సురితకాంతిం దగ వృత్తుందున్‌. 77 


యమకింకరులచేత బంధమోచనుండై యున్నయెడ నయ్యిద్దణను దివ్య 
విమానారూఢులం జేసికొని విష్ణుకింకరులు వైకుంఠపురంబునకుం 
గొనిపోయి రిట్లుగావున దానతపస్స్వాధ్యాయపితృతర్పణ నిత్యనైమిత్తికాది 
విధులు విష్వక్సేనార్పితంబుగా నొనర్చిన మోక్షంబు గలదు. ఇంద్రియ 
(భాంతి బొందినవారికి ఫలితంబులుగావు కావున నెజుక గలవారు 
హృదయంబున కుదురుగ నిలుపవలయు నట్లైన శాస్త్రశ్రవణంబునం 
జిత్తశుద్ది నెలకొనునని చెప్పి 78 


చేకొని చిత్తస్వాస్థ్రము 

లేకుండిన నరుండు దివ్యలీలాన్వితమౌ 

శ్రీకరవిరాట్స్వరూప ప 

దాకాంక్షాసాయమున నియతి నిల్చ్పంగన్‌. 79 


చతుర్లాశ్వాసము 161 
థి 


ఆ.వె. 


నియతి సునిస్సంగుండయి హృ 

దయమునను జితేంద్రియుండయి తన్మాహాత్యా 

(శయుయడగు(నెడం) దద్రూప మ 

రయంగంజను (నుసుస్థిరముగం బ్రతి) నిత్యంబున్‌. 80 


విరాడ్విగహస్వరూపంబునందు భూతభవ్యంబులుగానంబడు తద్ధారణం 
బుచే మనోమలక్షీణంబగు. తన్మహిమారూపం బెట్లనినం బాతాళంబు 
పాదమూలంబు మహీతలంబు గుల్భంబు తలాతలంబు జంఘలు 
సుతలంబు జానువులు వితలం బూరువులు కుతలంబు జఘనంబు 
నభస్థ్రలంబు నాభి జ్యోతిర్గణంబు లురంబులు మహర్షోకంబు గ్రీవ 
స్థానంబు జనర్లోకంబు వదనంబు తపోలోకంబు లలాటంబు సత్య 
లోకంబు శిరస్సు నింద్రాదిబహుదిగ్గేవతలు (శ్రోత్రేంద్రియంబులును 
శబ్దంబు నాసికం బశ్వినులు మఘ్రాణేంద్రియంబులు గంధంబు 
ముఖంబు నందగ్ని సంభవంబయ్యె శశి దివాకరులు నేత్రంబులు మూర్ద 
జలంబులు హృదయంబవ్యక్తంబు ఇంద్రియంబులు హనువులు మతి 
విజ్ఞానశక్తి గంధర్వచారణులు స్వరంబులు వేదశాస్త్రంబులు పల్ములు, 
నసురసంతతి స్మృతంబులు సముద్రంబులు కుక్షి పర్వతంబు లస్ధి 
చయంబులు (తరువులు) తనూరుహంబులని పల్ముదురు ముఖ 
బాహూరుపదంబుల బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులు ననంతరంబ సంకరు 
లుదయించిరి గుహ్యంబు ప్రజాపతి వృషణంబు మిత్రుండు ఉదకంబు 
తాలువులు రసంబు జిహ్వా, ....... శీర్షంబు (మాటలు) ఛందంబులు 
దంట్టలు యమమృత్యువులు, (దంతంబు) లుడు గణంబులు ..... 
మాయాహాసంబులు జగత్‌ సృష్టి అపాంగమోక్షణంబు ఇవియన్నియు 
విష్ణంగంబులని భావింపనగు నదియునుంగాక. 81 


కలియుగంబునందు కలుషమనస్ములై 
యల్పబుద్దులగు నరాధములకు 
జలజనయన సుగుణ సంకీర్తనంబులు 


వేదపాఠమనిరి వేదవిదులు. 82 


162 


మాఘమాహాత్యము 


2» 


హరినామ మొక్కటొకటియుం 
బరికింప ననేకవేదఫలమని నొడువన్‌ 
దిరమగు తత్పథమునం జే 


కురు బహుసుకృతములు, భారకుండు గాండు కడున్‌. 


హృతభర్తయగుసతి వితతసౌందర్యంబు 
నిరత ప్రాణివర్ణిత్వగరిమ 
విజ్ఞానయోగి దుర్విషయపరిభ్రాంతి 
షండుని కామినీసంగమంబు 
గుణహీనుండగుపుత్రకునిం గన్నవంశంబు 
పగిదిని శ్రీహరిభక్తి లేని 
యతని జన్మంబు నిరర్ధకంబని మున్ను 
నిగమాగమములు వర్ణించుంగానం 


బాపకుండేని హరినామ పఠనవలన 
దోషనిర్ముక్తుందై కాంచుం దుదిని ముక్తి 
నారదుడు యమపురినుండు నారకీజ 
నులను ముక్తులంజేసె సన్మునులు వొగడ. 


నారదుడు నరసవాసులను ముక్తులుగా చేయుట 


క. 


అనవిని శాడిల్యమునిం 

గనుగొని తత్పురుషులనిరి కలహాశనుండే 
యనువున నరకావాసుల 

ననిపెన్‌ సద్దతికిం దెలియనానతి యీవే. 


83 


84 


రి5 


అనవుడు శాండిల్యుం డిట్లనియె శారదనారదోల్బణుండైన నారదుం 
దొక్కనాండు వైకుంఠంబునకరిగి యందుం జిన్నూర్తియైన నారాయణుని 


దర్శించి వందనంబాచరించి యిట్లని స్తుతియించె 


86 


చతుర్లాశ్వాసము 163 
థి 


దండకము : 

శ్రీమజ్జగన్నాథ! సత్యత్రయీబోధ! లోకేశ్వరస్తుత్య! నాకాధిపాద్యాదిదేవావళీ 
భూరిభాస్వత్మిరీటస్ఫుర ద్రత్నదీప్తాంఘిపీఠా! కఠోరామరారాతికుత్మీలవజ్రాయుధా! 
శంఖచక్రాయుధా! నీ మహత్వంబు వర్ణింప నేనెంతవాడన్‌ విరించ్యాదులన్‌ 
బ్రోవంగాం బూని మీనంబవై డంబకంబొప్పంగా నంబుధింజొచ్చి భీమాసురుం 
డైన యాసోమకున్‌ భీతికృన్నామకున్‌ జీవే, మీ వేల్పుల్‌ బలానల్పులై 
విస్తృతంబైన యామందరాగంబు భోగంబు శౌర్యానురాగంబునన్‌ జుట్టి 
దట్టించి యిట్టట్టు మల్లాడుచుండన్‌ రహింబట్టి బెట్టల్మతో వారిధిన్‌ సార 
ధైర్యోన్నతిం జొచ్చి యచ్చంచలద్లో త్ర మచ్చోన యుచ్చంబుగానుంచి నన్నిచ్చ 
గుండిచ్చులన్‌(?) మెచ్చులేకొంచు కొంచెంబుగా నవ్వియచ్చారులెన్నన్‌ 
బ్రసన్నాళ్ళులై యున్న యన్నిర్టర శ్రేణి మన్నించి యన్నీటిలోం బాపి పారీనమున్‌ 
చాటుకున్‌రా నిరాఘాట నీరాటకోటిం గరాటోపకోటిం [బ్రపాటించు 
లీలాఢులీనాథ సన్మూర్తితో వర్తులంబైన దివ్యత్రికాగ్రంబునం దానవా, 
దానవారాతిజాతా గ్రహోగ్రక్రియా వ్రాతుండైనట్టి హేమాక్షదైతేయుం డత్రాస్య 
జైశత్రాత్ముండై భూతధాత్రిం విచిత్రంబుగాంగొంచు నంభోధిలో దాంగినన్‌ వేగ 
సద్యోగలీలా గతిన్‌ గ్రోడమై పోడిమిన్‌ బోణిమై నాణమొప్పార గీర్వాణక్రేణి 
నిస్తాణపారీణులై భీరులై పాజఖం దోరంబుగా రక్కసున్‌ ఘోరపున్‌ బోరిలో 
మీజఖుచున్‌ ధీరతన్‌ గేరుచున్‌ గోజలం జీలీ యాధారమింపార నాధారుణిన్‌ 
శూరరూపాతిశ్చంగారతన్‌ నిల్చి రక్షించవే, మించి వైరించి చంచర్గదోదగ్రజాగ్ర 
త్రభూతాగ్రహుండైన యాహేమనేత్రాగ్రజుండుగ్రుండై దేవతాకోటి కిన్బాటియౌ 
తేట నానాంటికిన్‌ నీటితోనాటి వాటింప నాటోపనోత్తాలకూటప్రకూటంబు 
బోటారికంబంబునన్‌ గుంపులై పెంపుసొంపిల్లగం బోయి దింపన్‌ నిలింపుల్‌ 
మిమున్‌ వేడినన్‌ వాండియౌ వేండిమిన్‌ వాని గర్వంబఖర్వంబుగాం బర్వు 
దుర్వారనిర్జాహమున్‌ వంపం దత్సూనునిన్‌ విష్ణుసేవామితధ్యానునిన్‌ దుస్స 
'హైనస్తమోభానునిన్‌ సజ్జనవ్రాతసన్నానునిన్‌ సత్యధర్మ ప్రశస్తేంగితజ్ఞానునిన్‌ 


బోధగావింప నా బాలుం డాలోలకేళీకళాలీలసంశీలవాచాలుండై పూని 


164 మాఘమాహాత్యము 


విద్యాపరీక్షా ప్రసంగంబునన్‌ దండ్రియొద్దన్‌ బ్రసిద్ధంబు గావింప సుత్రాముం 
డున్‌ సోముండున్‌ బద్మసంభూతుండున్‌ వారండున్‌? జిత్రభానుండు భానుండు 
పంచేషుండున్‌ శేషుండున్‌ సప్తవారాశులున్‌ దారకారాశులున్‌ వాణియున్‌ 
శంబరం బంబరం బద్రులున్‌ రుద్రులున్‌ యక్షులున్‌ బక్షులున్‌ సిద్దులున్‌ 
సాధ్యులున్‌ గిన్నరుల్‌ బన్నగుల్‌ ఖేచరుల్‌ భూచరుల్‌ చారణుల్‌ వారణంబుల్‌ 
నిమేషక్షణాదుల్‌ నిశాహర్ముఖాహంబులున్‌ బక్షమాసర్తుసంవత్సరంబుల్‌ 
సమస్తంబు నీవంచు వర్ణించ దాపించయె? వంచనంబుంచి నక్తంచరుం 
డించుకంతైన నర్చించగా లేక ప్రహ్లోదు వైకుంఠభక్తేతరవ్రాతసంరక్షణాహ్హ్లాదు 
దూషించి లక్ష్మీధరుం డెందులేడంచు భాషించి బాలా వివేకింపవేలా 
పయోరాశివేలావనిన్‌ లోకపాలస్టు లాలోలకేళీపురాళిన్‌ శుభాలోకనవ్యాళ 
లోకావళిన్‌ మత్ర్రతాపంబు దీప్తోద్ధతింజెంది కోపాదిలోపంబుచేం బూని 
పాపంబు ప్రాపించు నీపల్కు లేపారునా తాజునా శౌరిమద్భూరిధాటిన్‌ 
వృథామాటలింకేల నాకేల నీస్తంభమున్‌ దంభినై వాండి శౌర్యంబునన్‌వైతు 
నీతో హితోదీర్ణపూర్జాత్ముందై వచ్చునా యచ్యుతుం జూపుమాయంచు కేయూర 
చారూరు హస్తంబునన్‌ వైవ నా(వేటుతో నమ్మహాస్తంభమధ్యంబునన్‌ 
గోటి సూర్యప్రభాభాసమానైక శశ్వత్మిరీటంబు ఖండేందు తుల్యోజ్ఞ్వలచ్చారు 
హస్తంబులన్‌ సటాభీలనృత్యస్ఫుర ద్రూయుగంబున్‌ గటాదృష్టియుగ్రేక్ష 
ణాత్యక్షయంబున్‌ గనత్పూర్జ్దచంద్రోపమానాననంబున్‌ గళన్మార్టవోద్యత్మపోల 
ద్వయంబున్‌ జపారాగసారప్రసూనాధరంబున్‌ గరాళాతిశాతో(గ్రచంచ 
న్నఖంబుల్‌ దిశాహస్తిహస్తాభరంగత్మరంబుల్‌ లసత్మౌస్తుభోద్భాసి వక్షః 
స్థలంబున్‌ గదా శార్‌బ్బచక్రాబ్దఖడ్డాదినానాయుధాకీర్ణమున్‌ శారదాంభోధరా 
ధారశూరాంగమున్‌ మేఘగంభీరగర్జాకహారావభీమంబునై బంధురంబై 
నృసింహాకృతింబొల్పు నీమూర్తి వీక్షించి శిక్షించు దక్షత్వమున్‌ లేక రక్షోధి 
నాథుండు పక్షక్షమాధ్రంబు లీలన్‌ గరాళంబుం దాంబట్టి దట్టించి కట్టల్మతో 
బింకమైతాంకినన్‌ గాకతో నాగం గైకోక రాకాసి నాకాశవీధిన్నిరీక్షించి శిక్షించు 
పక్షీంద్రు డోనాంగ యుంకించి యంకించి లంఘించి యంకంబు నందుంచి 
పొంకంబునన్‌ భూమియున్‌ వ్యోమమున్నాని యూరుప్రదేశంబు నందున్‌ 


చతుర్లాశ్వాసము 165 
థి 


నిశాహంబునుంగాని సంధ్యాసమాచర్యవేళన్‌ బహిర్గేహముంగాని ద్వారంబు 
నన్‌ శాతశస్తాస్త్రముల్లాని చంచన్నఖా(గంబులం జీల్చిచెండాడి తత్సూనుం 
బ్రహ్లోదు సౌజన్యసమ్మోదు భంజీకృతోద్యన్మనుష్యాదుతో సాదరామోద 
మింపొంద భాషించి వైశేష్య వైష్ణవ్య శుద్ధాత్ముండానట్లు పోషించినన్‌ రాక్షసేంద్ర 
ప్రసూతుండు ప్రేమన్నిమున్‌ ద్రినేత్రార్చితా! కామితార్థప్రదా! కిన్నరేంద్రస్తుతా! 
కీర్తినిత్యోదయా! కుంభినీభారకా! కూహదైత్యాంతకా! కోశవాక్యస్థితా! పార 
వాక్యాంబకా! కోటిసూర్యప్రభాకార! పాపాపహా! కంధికన్యాధినాథా! 
కహారావభీమా! యటంచుం (బ్రశంసింప నావేళ లక్ష్మీసమేతుండవైయున్న 
శూలాయుధాంబోజ గర్భేంద్రముఖ్యామరుల్‌వచ్చి దేవా మహాదేవ! 
దివ్యావతారా! శతానీక ముఖ్యావనా! భావనాతీత! దైతేయు మర్దించి 
భూతావళిం ట్రీతిగావించితో వేదవేద్యా! చిదానందమూర్తీ! గదాచక్రధారీ! 
యటంచున్‌ బహుస్తోత్రముల్‌ సేయ వారిం గటాక్షించవా! వామనాకారమై 
ప్రేమ నాయాగవేళన్‌ రహింజూచి నన్‌ లోచనానందమైయొప్పు వైరోచనున్‌ 
భూమి పాదత్రయం బిమ్ముగావేండి బ్రహ్మాండభాండంబు పూర్ణంబునొందించు 
విశ్వాకృతింబొంది యాదైత్యుంబాతాళలోకాంతరావాసుగాంజేసి నాకాధినాథున్‌ 
ద్రిలోకాధికారత్వమేకాక్ళతిన్‌ జోకయౌనట్లుగాంచేయవే, డాయవే హైహయున్‌ 
భార్గవానర్గళస్ఫూర్తిమై వేయి హస్తంబులం ద్రుంచి చంచత్ముఠారోరుధారల్‌ 
విరాజిల్లగాం బైతృకార్థంబు ముయ్యేడుమారుల్‌ ధరిత్రీశులం ద్రుంపవా, 
పెంపువాటిల్ల గారాముతో రామ నామంబు భూమిం బ్రసిద్ధంబు గావింపం 
గౌసల్యకుం బట్టివై పుట్టి యాచిట్టి 'ప్రాయంబునన్‌ గాధిపట్టిం గటాక్షించి 
తోబుట్టువున్నీవు చేపట్టి యాయాగమున్‌ రాగ లీలాగతోద్యోగమున్‌ గావం 
గాం బూని మౌనీంద్రువెంటన్‌ రహిం బోవుచోం ద్రోవలో నిత్యకృన్మానవా 
ఖేటకన్‌ విస్ఫురచ్చాంబరీఘోటకన్‌ శౌర్య భృన్నాటకన్‌ దాటకన్‌ సూటిబాణంబు 
లన్‌ గీటణంగించి దుర్భాషణాభీల దుర్గ్జూషణున్‌ దూషణున్‌ బొల్పునం గెల్చి 
ప్రాణేశకోపోగ్రశాపాతి శృంగార వైకల్యయౌ నాయహల్యన్‌ బదాంభోజరాజ 
ద్రజోరాజిచే పూర్వభాద్దేహగాం జేసి యావంక నత్యంత యాగోత్సుకస్వాంతుడౌ 
నా విదేహక్షమా నాథు చాపంబు శశ్వన్మదోన్మత్తమాతంగపోతంబు శుండా 
బృహచ్చండదండంబుతో నికుదండంబు ఖండించులీల న్వెసం ద్రుంచి 


166 మాఘమాహాత్యము 


శృంగారలజ్ఞాసమేతన్‌ శుభాకార నుద్యద్దుణవ్రాత సానందచేతుపయోజాత 
సీత న్వివాహంబు మోహంబుతోనై యయోధ్యాపురిన్‌ సౌఖ్యలీలారతిం 
దేలుచున్‌ గేకయాపత్యకృత్యైకవాక్యోన్నతిన్‌ దూలు భూపాలు పెంపొప్పం 
గాం జేయంగాం బూని వైదేహియున్‌ దమ్ముండున్‌ దోడరాగా నరణ్యావనిన్‌ 
మౌనిబ్బందంబు లానందముంబొంది వందిం పంగా నేంగి కూలంకషా 
భంగరంగత్తరంగన్‌ విహారాగతత్రౌంచపాళీరథాంగన్‌ సరోవిస్ఫురద్వాస 
నామోదభృంగన్‌ దరస్ఫారహింతాళతాలామ్లికా చూతనా రంగగంగన్‌ 
నిరీక్షింపుచున్‌ దాంటి గాటంబుతో దండకారణ్యవాటీ విశాలోటజం బాశయం 
బొప్పంగానుండి యాగాంతరీకృన్నిశాటాఢ్యుండౌ నీచు మారీచుమాయించి 
బాహాబలాభీలలీలావికారాధిదేహున్‌ సుబాహున్‌ విదారించి భంజీకృతానేక 
నాథున్‌ విరాథున్‌ మనుషాశనున్‌ దుర్మదాంధున్‌ కబంధున్‌ ధరంగూల్చి 
వైదేహిజాడల్‌ ఖగేంద్రుండు దెల్పన్‌ వెసన్‌బోయి పంపాసరస్తీరమున్‌ దోరమున్‌ 
మీజంగాంజేరి యాచేరువన్‌ సౌఖ్యలీలారతిన్‌ మారుతిం గాంచి సుగ్రీవుతోం 
జెల్మి వాటించి వాలిన్‌ మహాశౌర్యశాలిన్‌ సదారాధితోద్యత్మపాలిన్‌ రహింగూల్చి 
భూపుటత్రి చందంబు సామీరి తామీణి వినింపగా శౌర్యదర్పోద్ధతుల్‌ 
వానరాధీశ్వరుల్గొల్వంగానేంగి వారాశిబంధించి దేవేంద్రజిత్ముంభకర్ణాదులన్‌ 
లోకవిద్రావణున్‌రావణున్‌బంధుయుక్తంబుగాందూల్చి యక్షేశ్వర శ్రీకరంబైన 
యాపుష్పకంబెక్కి విశ్వంభరాపుత్రి సౌమిత్రియుం దోడరా నిర్ణరస్తోత్రపాత్ర 
క్రియాశాలివై సంతతశ్రీకరంబైన సాకేతమత్యద్భుత స్పీతవిఖ్యాతలీలం 
(బవేశించి విశ్వంభరాభార ముద్యద్గతిందాల్చవే! రోహిణీదేవికిం బుట్టి 
యాజట్టిమల్లున్‌ ఖలున్‌ ముష్టికాద్యుగ్రదైతేయులన్‌ గొట్టవే! బుద్ధరూపంబునన్‌ 
దానవప్రీలనీమంబు ప్రేమంబుతో మాన్నవే! కల్మివై నిల్మడల్‌ దప్పి దర్పోద్దతిన్‌ 
మించు దౌర్దన్యులం (దుంపవే! బాలకేలీ విహారంబునన్‌ లీలగోపాలసన్యూర్తి 
విస్ఫూర్తిం జాణూర కంసాది దుష్టావళిన్‌ రూపు మాయించి భూభారమున్‌ 
మాన్న్సవే యిట్టి మీభవ్యలీలావతారంబు లింపొంద వర్ణింపంగా భారతీ 
నాయకుందున్‌ సమర్థుండు గాండేం బ్రశంసింపగా నేర్తునే దేవదేవా మహాదేవ 
రక్షింపు రక్షింపు నన్నున్‌ నమస్తే నమస్తే నమః. 87 


చతుర్లాశ్వాసము 167 
థి 


2» 


అని మతియును రి 


శ్రీనాథున్‌ భుజగాధినాథుశయనుం జిద్రూపునిన్‌ దేవతా 

ధీనున్‌ దీనజనావనుం బ్రవిలసత్మేయూరహారాన్వితున్‌ 
నానానూనతపోనిధాను మునిహృన్నాళీకసద్భానునిన్‌ 

భానున్‌ సూరసహస్రతేజగుణ విభ్రాజున్‌ హరిం గొల్ఫెదన్‌ 89 


మును లెవ్వానిభజించి కాంతురజునిన్‌ మోక్షంబు లోకేశుం డె 
వ్వనినాభీకమలంబునన్‌ జననమై వర్తిల్లు నెవ్వానిప్రా 

పున నింద్రాదులు ధన్యులైరి సుజనాప్పండెవ్వం డప్పుణ్యుని 
న్ననఘున్‌ భవ్యు ననంతు నచ్యుతు నమేయాకారుం గీర్తించెదన్‌. 


అని విష్ణుదేవుని బహు(ప్రకారంబులం బ్రశంసింపం దదనుగ్రహంబునం 
గృతార్భుందై (కమ్మటి యింద్రలోకంబునకు వచ్చి యచ్చట నారాయణుం 
గాంచి బహుస్తోత్రంబు లొనర్చి యింక నేనేలోకంబుం జూచువాండ 
ననిజోకన్‌ బుద్ధినూహింపుచు 91 


యమలోకస్థితిదర్శనార్హమని యూహాపోహగావించి ని 
త్యమహావైభవవిశ్రుతంబగుచు నూత్నస్ఫూర్తిం జెన్నాందు న 
య్యమునావాసముం గాంచి ఘోరనరకప్రాప్తిన్‌ బరీభూతులై 
బ్రమచేం జిక్కి బహుప్రరోగయుతులౌ పాపాత్ములం జూచుచున్‌. 92 


తామకటాహసంతప్తల నొకచోట 
నుత్‌క్షుధాయుక్తుల నొక్కచోటం 
దైలయంట్రనిపీడ తనులను నొకచోట 
నుపలభిన్నాంగుల నొక్కచోటం 
(గకచాసి(కుంత) నిర్దలీతుల నొకచోట 
నురుఖడ్డహతులను నొక్కచోట 
వహ్నిశిఖాశస్రవర్షసంతప్తులై 
యురలు శరీరుల నొక్కచోటం 


168 మాఘమాహాత్యము 


గీ. గాకబకమత్స్యకూర్మాహి ఘూక ఘన జ 
లూకలపటాక (9) పీడితలూనదేహ 
యష్టికా క్షారకర్ణమాయాన ఘోర 
యోగదుఃఖితజనముల నొక్కచోట. 93 


2» 


భీకరవ్యాధినిర్భిన్నగాత్రుల భగ్న 
పాదభుజోరుదృక్పాణితతుల 
శార్జూలసింహపిశాచరక్షోభూత 
భక్షమానాంగుల బహులతాడ 
నములను పై తర్జ్దనములను భర్దన 
బాధల విభ్రాంతిం బదెడిజనులం 
గంఠపర్యంతంబు ఘనతప్తకర్దమ 
పచ్యమానాఘోరపాతకులను 
గీ. పూర్వజన్మార్థితానేక భూరిదోష 
వర్తనలు నొడివిపొరలెడి వారిం జూచి 
రహి దయాక్రాంతమతిని నారదుడు చిద్వి 
శారదుండు పల్కె నిట్టుల జనులు వినంగ. 94 


క. అలసులకు దురాత్ములకు స 
కలకర్శవిహీనులకును కష్టాత్ములకున్‌ 
గలదె హరినామజీవన 
మిలం దద్వ్యతిరిక్తమార్గ మేమియుం గలదే. 95 


మ. అని దుఃఖించి కృపారసంబు టు re 96 


(ఇక్కడ 114వ నంఖ్య గల తాటియాకు లోపించినది) 
నంత అతల యిమానుగస్వర్గము చేరి రిమ్ముగన్‌. 97 


చతుర్లాశ్వాసము 169 
థి 


ఏను చేసిన నేరమిందేమి చెపుమ 

నన్ను నిందింప నీకిటు న్యాయమగునె 

యెపుడు నీపురిచూడ మే మింతనుండి 

యనిన శమనుండు కలుషితస్వాంతుండగుచు. 98 


నరులకు మేలుచేసితివి నారద! నేంటిదినంబుదాంక నీ 

వరసి జగంబు లెల్ల కలహాశనుం డీతండనంగం గీర్తిచేం 

బరగుము నేంటినుండియని పన్నుగశాపమొసంగి ధర్మరా 

జరిగెను పట్టణంబునకు నమ్మునిచేరెను సత్యలోకమున్‌. 99 


కావునం గర్మక్షయమగు 

శ్రీవిష్ణునినామపఠనచే మృత్యువు తా 

రా వెజచును హరిభజనము 

గావించిన యేని ముక్తిం గాంచు దిరముగా. 100 


. సతతాచార విహీనుండై ఘనతపోచర్యాలసుండై మహా 
వ్రతసుజ్ఞానవివేకదూరుండగుచున్‌ వర్తిల్లువాందైన సం 

తతమున్‌ విష్ణుకథాసుధానుభవ తాత్పర్యంబునం జెంద సం 
గతుండౌ యోగివరేణ్యుండొందుం బదవీకైవల్యసంస్థానమున్‌. 101 


ఏ నరు జిహ్నాగంబున 

శ్రీనాయకునామపఠన చేకురుచుండున్‌ 

మానుగ శ్వపచుండైనను 

వే నుతిందాం గాంచునండ్రు వేయును నేలా! 102 


అనిన విని యష్టావింశతి పురుషులిట్లనిరి మహాత్మా! ఆది భూరికర్మం 
బులు మాచే చేయంబడియె సుయజ్ఞుం డనాయాసకృతకర్మంబులచే 
మద్దోషంబులు నష్టంబు నొందించె నది విస్తరించి పల్ముమనవుడు 
శాందిల్యుం డిట్లనియె. 103 


170 


మాఘమాహాత్యము 


2» 


ఆ.వె. 


ఏయెడల (మనుజు మరణ) మ 

నాయాస మహాయసంబునగు నాసర్వో 

పాయంబులం గర్మములను 

జేయు న్మానవుండటంచుం జెప్పిరి సుజనుల్‌. 104 


అతిగురుత్వలఘుత్వము లప్రయోజ 

కములు ఫలహితువులుగాం దలంప 

క్షితిననాయాసమునను గోక్షీరసాధ 

నంబు గావించి చెలంగు మానవుని మాడి 105 


గృహములో దీపంబు కింగిరై యుండిన 
నతుల తమోనాశమగు6 దలంప 
నతిధౌతమై స్థూలమగు కంచుపాత్రచే 
నణుమాత్రమును తమమణంగం గలదె 
సరవిగా మాఘమాసము వారిసంస్పర్శ 
స్వల్పమయ్యును నఘసమితి నణంచు 
మకరసంయుక్తుండై మార్తాండు డుండంగం 
బూర్యోక్తవిధిని యద్భుతము గాంగం 


బేర్మిని జలావగాహము (విధియుతముగ) 

నెవ్వండొనరించు హరిభక్తి హితము చెలంగ 

నతండొనర్చిన వాండగు నఖిలధర్మ 

ములును గృతకృత్యుCడై కాంచు ముఖ్యపదము. 106 


మకరమాఘమునను మధువైరి చరితము 

వినుచు నీటంగ్రుంకి విష్ణుపూజ 

సేయువాని కవ్విశేషఫలము కోటి 

యజ్ఞఫలసమాన మండడ్రు బుధులు. 107 


చతుర్లాశ్వాసము 171 
థి 


సీ 


కేతకీ కుసుమాలచేత సకృత్తుగా 
హరినర్చన లొనర్చు నతండె సకల 
కోరికలను జెంది చేరు వైకుంఠంబు 
తులసీదళముల నుజ్జ్వలసువర్ణ 
పుష్పంబులను విష్ణుపూజ చేసిన నేక 
పత్రంబె కోట్యబ్దఫలము నిచ్చు 
మాధవప్రతిమం (బ్రేమ మహీసురునకు దా 
నంబొసంగినం బద్మనాభపురము 


వర్తుం దదృలమేచెందుం గీర్తిమెిజయ. 108 


మతియుం గ్రియాలోపవర్తనలు గలవారలు తద్దోషంబున దుర్దశలం 
బొందుదు రెట్లనిన 109 


తలమున లక్షణయనంగం దగు వారవధూ 


దడలఘుండు శూద్రుండు దాసుందనువాండలరున్‌. 110 


గీ. గలుగుటరుదె యుషః న్నానఘనతం జేసి 
బాల్య యౌవనవార్థకప్రాప్తదుష్ట 
చర్య దురితంబులును జను సత్సహాయ 
రః 
లక్షణ యను వారవనితా ప్రభావము 
క. కలదార్యావర్తనమహి 
తిలకంబు దాని వల్లభుం 
గీ. 


అది బుతుస్నాతయై వల్లభాన్వితముగం 

బొసంగ గోదావరీతీరభూమినుండి 

నిర్ణతప్రాణ భర్తసన్నిధిని దుఃఖ 

తాపమును జెందు నొక విప్రతరుణిం జూచి. 111 


172 మాఘమాహాత్యము 


క. చేరంజని తత్పరివృత 
పౌరజనము దాని దుఃఖభావము గని చిం 
తారతి నుందంగ నధిక వి 
చారంబున విటుని వారసతి కని పల్శ్మెన్‌. 112 


గీ. బాల్యమున నీయవస్థలు ప్రాప్తమైన 
మరణపర్యంత దుఃఖముల్‌ మగువలకును 
తరళలోచన దుర్దశ తలంగుకర్మ 
మెవ్వరొనరింతు రేని చేయింతు నేను. 118 


వ. అదియునుంగాక లలనకు విధవత్వంబును మృతసంతానంబును 
దుర్భరంబు లందులో బాల్యంబునం బతిహీనయయిన నుత్మృష్టఖేదం 
బది తొలంగు నుపాయంబు చింతింపుమనిన నతం డిట్లనియె. తొల్లి 
కమలసంభవుండు జనరక్షణార్థంబు మంత్రవిదులైన బ్రాహ్మణులం 
బుట్టించె వారలు శాస్త్రంబుల వలనను స్వభావంబుల వలనను జీవుల 
కర్మంబులెజుంగు (దురుగాన) మంత్రవిదులైన భూసురోత్తములం 
దెలియుమనిన నవ్వారాంగన తీర్ధార్థంబచ్చటికి వచ్చియున్న యాజకుం 
డగు భూసురశ్రేష్ణుంగని వందనంబాచరించి ప్రియపూర్వకంబుగ 
నిట్లనియె 114 


గీ. వల్లభుని దండ తనవంకవారిం గూడి 
చేయునది లేక యున్నది చింతనొంది 
యీతరుణి బాల్యమున బతిహీనయైన 
వివర మనురక్తి నెజింగింపవే మహాత్మ! 115 


క. ఏకర్మం బొనరించిన 
నీ కాంతవిభుండు బ్రతుకు నిచ్చట గుణర 
త్నాకర! యుపశమనక్రియం 
జేకొనవే యనిన నతండు చేడియ కనియెన్‌. 116 


చతుర్లాశ్వాసము 173 
థి 


ర్‌ూ 


అళినీలాలక! దేవతాపితృలతో యత్నంబు గావించు వే 

ళలం గాంతల్‌ సదనాంతరంబులం బనుల్లావించుచోటన్‌ రజ 
స్వలలై భాండచయంబులంగలసి యోజన్‌ లోభలజ్ఞాభయం 

బుల గోప్యంబొనరింపకుండు కతనన్‌ బుట్టున్మహాదుర్దశల్‌. 117 


ఆదోషమునం దత్రియలు దూష్యములు తత్‌ క్రి 

యాలోపముల లతాంగులకును 
నియ్యవస్థలు చెందు నెపుడు బుతుస్నాత 

యె బాలు జూచిన యతివ విగత 
సంతానయగు రజస్వలయయ్యు డింభకు 

నర్ధిం గన్గాను కాంత యౌవనమునం 
బతిహీనయగును బుష్పవతియై భాండసం 

కరముం జేసిన వారకమున నాతి 
యగు వితంతువు పతి సేయునట్టి ధర్మ 
ములకు ననుకూల గాని యాలలన బాల్య 
ముననె నిజనాథరహితయౌ నెనసి యట్టి 
తెరువు లెతింగి నడువందగుం దెజవలకును. 118 


దీనికి బ్రాయళశ్చిత్తం 

బైనది బుషిపంచమీ మహావ్రత మది య 

బ్దాననలు నియతవర్తన 

తో నొనరిచి కడతు రెట్టి దుఃఖములైనన్‌. 119 


లక్షవర్తివ్రతము నకలంకభక్తిం 

జేసిన రజస్వల లొనర్చు చిరమమౌఘ 

తతులు నిశ్ళేషమగునన్నం దపసికపుడు 

వందనమొనర్చి యావార వనిత పలికె. 120 


174 


మాఘమాహాత్యము 


హితమునను లక్షవర్తి 

వ్రతము విధానంబు భవ్యవర! కరుణాసం 

గతమతిం దెల్పవె నావుడుం 

జతురమతిని యాజకుండు జలజాననతోన్‌. 121 


లక్షవర్తి వ్రత విధానము 


వ. 


లోకహితార్థంబు లక్షవర్తివ్రతస్థితియెల్ల నిట్లని వివరింపం దొణంగె. 
కార్తీక మాఘ వైశాఖంబులలో నేమాసంబుననైనను జేయవలయు. 
సర్వ మాసంబులకన్నం గార్తీకంబు పుణ్యకర్మంబులకు సహస్రగుణితంబు 
మాఘంబు. అంతకంటె వైశాఖం బనంతగుణఫలదంబు. తద్విధానం 
బెట్టిదనిన నొనరించుమాసపౌర్ణమికిం (గితంబు నూజుదినంబులు 
గల్టుదినంబునం బ్రారంభీంచి నిత్యంబును వేయువత్తులు నియమంబు 
చేసి ఘృతంబైనను తైలంబైనను సంగ్రహించి విష్ణునకర్పితంబుగా 
దీపంబులం బెట్టవలయు వ్రతాదిం బ్రాతస్నానంబుచేసి పుణ్యాహంబు 
గావించి యాచార్యుని బ్రహ్మను బుత్విక్కులను వరించి తిలాక్షతల 
తర్పణం బొనరింపవలయు. వర్తులలోన దశాంశంబు తర్పణంబులును 
తర్పణంబులలోన దశాంశంబు హోమంబును హోమంబులలో 
దశాంశంబు మంత్రవంతంబుగా పాయసంబును ఫలసమిచ్చయంబును 
ఘృతంబుతో విష్ణుగాయత్రినాడువుచు వేల్వవలయు. కలశస్థాపనంబు 
చేసి వస్త్రంబుమూసి తదధిదేవతను మాధవస్వరూపంబుగా స్వర్ణంబునం 
బ్రతిమనొనర్చి తన్మూర్తింబూజించునప్పుడు కాలాయనమః విష్టవేనమః 
వహ్నినేనమః దీప్తాయనమః దిశాకరాయనమః రుద్రాయనమః శేషాయ 
నమః జగద్వ్యాపినేనమః తేజోరూపిణ్యేనమః జగత్రభవేనమః 
స్వప్రకాశాయనమః స్వయంజ్యోతిషేనమః చతుర్వ్యూహాయనమః 
జనార్దనాయనమః పరబ్రహ్మణేనమః అని పూజించి వెండియు. 122 


చతుర్లాశ్వాసము 
థి 


175 


ల్త్‌ 


౧. 


2 


పాదముల్‌ (బూజింతుం బన్నగ) శాయికి 
జానువుల్‌ పూజింతు శౌర్యనిధికిం 
గటిపూజ సేయు దుదృటదైత్యజితునకు 
నాభిం బూజింతు శ్రీనాయకునకు 
నుదరంబు పూజింతు ద్రిదశరక్షకునకు 
స్మందంబు పూజింతు శంకరునకుం 
గంఠంబు పూజింతు గరుదవాహనునకుం 
గరములు పూజింతు మురహరునకు 


భుజము లొప్పంగం బూజింతు నజనుతునకు 
ముఖము పూజింతు మందరశిఖరిధరున 
కక్షువులు పూజసేయు దబ్దాక్షునకును 
శిరము పూజింతు వైకుంఠపురపతికిని. 


అని యంగపూజ యొనరిచి 
ననుపొందంగ ధూపదీపనైవేద్యాదుల్‌ 
ఘనభక్తి నొసంగి యాచా 


ర్యుని బ్రహ్మను బుత్వికులం బ్రయోక్త విధోక్తిన్‌. 


పూజలు గావించి భూరిదక్షిణల గో 
దానంబొసంగి యుక్తముగం గాంస్య 
పాత్ర వింశతినవమాత్రంబు గల యందు 
లోన నాజ్యము నించి పైన బెండు 
వత్తిహత్తించి యత్యుత్తమంబైన యా 
చార్యున కిచ్చి భోజనము విప్ర 
పుంగవుల కిడినం బూర్తియౌ వ్రతము భా 
సురముగ నిది సేయు సరసిజాక్షి 


128 


124 


176 


మాఘమాహాత్యము 


ప్రాణపర్యంతమును మను భర్తతోడం 

బౌర్ణమికి నాంతమైనం దద్భలము వినుడు 

మంచి వాక్యంబులకు నుచ్చరించరాని 

పాపపుంజంబు లెల్లను బాయు నపుడు. 125 


అల ముప్పది పలముల కం 

చలవడ లేకున్న నందు నర్ధంబైనన్‌ 

వలయు నది తూంగకుండిన 

వలనొప్పం దదర్ధమైన వలయుం జేయన్‌. 126 


ఇమ్మహావ్రతరాజంబు ప్రభావంబున చండాలగమనియు రజకగామి 
నియు దుష్టచారిణియు మాతులగమనియు జనకసహోదరగమనియు 
(భ్రాత్భ్ఫవర్తనియు. బుత్రవర్తనియు6 బతిహంతబాలహంతలును బితృ 
మాతృ హంతలును గోవధూహంతలును జోరిణియు రజస్సంకరాకారి 
ణియు గృహదాహియు విషదాయకియుంగలహకృత్యయు భర్తానంతర 
సంతానియు క్షత్రియార్యప్రసరియు మొదలయిన కామినీజనంబులీ 
(వ్రతమాహాత్యంబునంజేసి బ్రహ్మహత్యాదిపాతకయుక్తంబైన సమస్త 
దురితంబులం బాయుదురు పురుషులొనరించిన ననంతమహాకోటి 
పాతకంబుల నివృత్తులగుదురు కావున లక్షవర్తిదీపంబులు విష్ణు 
కర్పితంబు సేయునంతకంటె వ్రతంబులేదని లక్షణతో యాజకుం 
డిట్లనియె. [127 


ఇది యొనరింపుము నీ విది 

యొదవించిన సిద్ధియౌను ఏలడిగితి ప 

ద్మదళాయతాక్షి! యనవుడు 

నది వెండియు నమయై మహామునితోడన్‌. 128 


చతుర్లాశ్వాసము 177 
థి 


అనఘవిచార! యింతటి ప్రయత్నము చంచలచిత్తురాల నే 
నొనరుప నేర్తునే కరుణ నొండువిధంబు దలంపుం డంబుజా 

నన కడుబాల దీని నిజనాథుండు జీవితుండౌ వ్రతంబు (గ 

కున గలదేని యిప్పుడ యకుంఠితభక్తి నొనర్తు నావుడున్‌. 129 


ఇదె మకరస్థుం డయ్యెను దినేశుండు నేం దవగాహ మిమ్మహా 

నది నొనరించి స్నానము ఘనంబుగ విష్ణునకర్పితంబు పెం 
పొదవంగం జేసి తత్సలమనూనతం జేడియకిచ్చినన్‌ వడిన్‌ 

గొదవ యొకింతలేక బ్రతుకున్‌ గడు నద్భుతలీలం గోమలీ! 180 


క్షయరోగంబున నీతండు 

నియతింబ్రాణములు బాసె నీవు పరహిత 

క్రియ నొసంగు మాఘపుణ్యో 

దయమున నీక్షణమె బ్రతుకుం దామరసాక్షీ! eat 


ఈ లతాతన్వియును బ్రియంబెసంగం గాంస్య 

పాత్రలో వర్తిం దగనుంచి పద్మినీద 

శేక్షునకును హారతి(భక్తి) నిచ్చెనేని 

ప్రాణపర్యంతమును మను భర్తతోడ. 132 


అనవిని వారవారిజదళాంబక యన్నది వారింగుంకి యిం 
పెనయ జలావగాహము రమేశున కర్పణమొప్పం జేసి త 
ద్ధనఫలమిచ్చె నాక్షణమె గ్రక్కున నాసతి భర్తలేచె స 

న్మునులును బంధువర్గమును మోదము విస్మయమున్‌ జెలంగగన్‌. 


వారసతియంత విటుచే 

ధీరత నొకకాంస్యపాత్రం దెప్పించి సవి 

స్తారమతి విప్రకన్యకు 

సారమతిం దానమిచ్చి సతతి వెలయన్‌. 184 


178 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


ఏతదత ప్రభావము 

చేతను ధనధాన్యపుత్రచిరతరపుణ్య 

వ్రాతములు గల్లి పతితో 

నాతన్వి ధరిత్రి మనియె నధికాబ్దంబుల్‌. 1835 


అవ్వధూవరులును వారి బంధుజనంబులు స్నానార్థంబు వచ్చిన 
తటస్టులు బహువిధంబుల వారాంగనం బ్రశంసించిరంత నా గణికయు 
విటుండును సుస్నాతులై లక్షవర్తివతంబాచరించి కొన్ని వర్షంబులు 
మని కాలవశంబునం బంచత్వంబునొందిన మాఘస్నానమహిమంజేసి 
యా విటుండు భూచక్రంబునం జక్రవర్తియై పరాక్రమంబున నఖిల 
ద్వీపంబులు పాలించుచు గయుండనాం బరగె లక్షణయును సర్వలక్షణ 
సంపన్నయె గయుపట్టపు మహాదేవియై యుదయించి కీర్తిగాంచె నది 
గావున పరులకు సహాయంబుసేయుట యుత్తమంబు స్నానంబునకు 
శక్తుండు గాడేని మాఘశుద్ధసప్తమి ద్వాదశి పౌర్ణమియను నీ త్రిదినం 
బులు స్నానంబు సేసినవాండు పూర్ణఫలంబు గల్లి విష్ణులోకప్రాప్తుండై 
వర్తించు ద్రిదినంబులకుంజాలండేని పౌర్ణమినైనను నొనర్చిన ముక్తి 
సిద్ధించు రోగార్తుండేని పాదప్రక్షాళనంబు చేసికొని ధౌతవస్త్రంబు ధరి 
యించి త్రిరాచమనంబొనర్చి గాయత్రి చేత మంత్రించి యుదకంబు 
శిరంబునంజల్లుకొన్న స్నానఫలంబు సిద్ధించు మోక్షంబునుం గల్లునని 
మటియు నిట్లనియె. 136 


మకరసంయుక్తమగు మాఘమాసమునను 
స్నానమొనరించి తులసికాచ్చదములను ర 
మేశు నర్చించి మటియుం బరించవలయు 
మాధవస్తవరాజంబు మనుజులెందు. 137 


నీలవర్గుని నొక నెలను పూజించి త 

త్రతిమ నీయందగు (బ్రాహ్మణునకుC 
బొసంగ నిట్టివ్రతంబు పూర్తిగావించిన 

యతని పుణ్యము కడ యడుగనేల 


చతుర్లాశ్వాసము 179 
థి 


౬ 


కోటిజన్మముల మిక్కుటమైన బ్రహ్మహ 
త్యాదులు దుస్తరాఘౌఘములును 
దూల మగ్నికణంబుచే లీనమగుగతి 
నణంగు నిహంబున నధికభద్ర 
కలితుండై పుత్రపౌత్రులుగల్లి దుష్ట 
రోగబాధలం జెందక భోగమహిమం 
బ్రబలి తోటికులజులతోం బన్నగేంద్ర 
తల్పు నిజధామమునను మోదమున నుండు. 138 


కలియుగంబున వివిధ దుష్క్మర్మములకు 

ఖరకరోదయ మాఘావగాహనంబు 

సర్వదుఃఖోపశమనంబు సకలభయని 

వారణము భద్రములకెల్లం గారణంబు. 139 


శీతార్థులగువారి చెంగట నెగడిడు 
నత డగ్నిలోకంబు నందునుండుం 
గరమొప్పం జిమ్మలి హరికర్పితముగానొ 
సవిన యతండు మృత్యువు జయించు 
వెలయం గుంచెడు నెయ్యి విప్రనకిచ్చిన 
నపమృత్యుదోషంబు నతండు గడచుం 
దగ నిత్యతాంబూల దానంబొనర్ప ద 
రిద్రుండుగాక సిరిం దనర్చు 


గోపికాచందనధరుండు కోటి వేల 

బారువులు గురుజాంగల ప్రాంతమునను 

పరగ దానంబు సమకూర్చు ఫలముగాంచుం 

జెలంగి యివి మాఘదినములం జేయవలయు. 140 


180 మాఘమాహాత్యము 


గీ. వరలు తండులములచేత వైశ్వదేవ 
మర్ధి మాఘంబునం జేయునతండు నరక 
వసతిచూడండు నూరేళ్ళు వసుధం టబ్రబలి 
యంతమున నిత్యసుఖుండగు నమరపరిని. 141 


గీ. _ మాఘపౌర్ణమి మధువైరి మందిరమున 
తైలమునదీపమిడ్డ సద్ధర్మమూర్తి 
యబ్దనయను ననుజ్ఞచే నంతమునను 
దలంపం గులకోటితో నుండుం దత్పురమున. 142 


క. ఒకదినమైనను మర్వుండు 
మకరస్నానంబుచేసి మధువైరి కథా 
ప్రకరణము క్షణము విన్నను 
సుకరంబుగ విష్ణుపురముం జూచునతండున్‌. 143 


క. తిలపాత్ర మాఘదినముల 
సలలితముగ దానమిచ్చు జనునకు (గహపీ 
డలు వొరయనేర వాతండు 
బలమర్దను లోకమున శుభస్థితి నుందున్‌. 144 


వ. ఇది నిమిత్తంబొక్క యితిహాసంబు గల దవహితమతులై విన్న శత 
జన్నార్జితదురితనివృత్తియగునని శాందిల్యుం డప్పురుషుల కిట్లనియె. 
పూర్వంబున 145 


లుబ్ధకోపాఖ్యానము 
ఉ. దారుణ నామ లుబ్ధికుం డుదగ్రబలుం దతిసాహసక్రియా 
కూరు(డు లోకకంటకుండు రూఢిమెయిన్‌ సరయూసమీప వి 


స్తారవనాంతరంబున నజస్రమున న్విహరింపుచుండు దు 
ర్వారభటాశ్వ (వార వినివా) రితదూరిత జంతుజాలుండై. 146 


చతుర్లాశ్వాసము 181 
థి 


కర్మటాందజ మృగపక్షికమఠములను 

శశకగవయ కిటివ్యాఘసామజములం 

గణంకం (జిక్మముల వ) లల గాలములను 

జిక్కు వరచి వధించి భక్షింపుచుండు. 147 


మొట్టిలగు బోయిపోతుల 

కిట్టి లెజింగి వెంటం దగిలి కినుకను రాత్రుల్‌ 

గొట్టిలను మేకకదుపుల 

బట్టిలనుం బసులం జంపు బల్లైలయందున్‌. 148 


కాలరులం గూర్చి రథికుల 

చే లంపులు సాదమ్ము తిను విశేషతురంగీ 

జాలముల నపహరించున్‌ 

మేలెజుంగక తిరుగు నాల మృత్యువురీతిన్‌. 149 


ఇవ్విధంబున విహరింపుచు నొక్కనాం డేకతంబున సరయూతీరోపవన 
సమీపంబునం బుణ్యక్షేత్రాంతరంబునం గుటీరనికటంబున గాలంబుచేత 
రుషంబులం బట్టుచుండి తత్సమయంబునం బ్రాతఃస్నానార్థంబు 
చనుదెంచిన (బ్రహ్మవేత్తలైన భూసురులు సరయూమహానది నవగాహనం 
బొనర్చి నిత్యకర్శంబులుదీర్చి తదీయ తటాశ్వల్ణ మూలంబున మాధ 
వార్చన నొనర్చి గాలవమహామునీంద్రువలనం గథలు వినుచున్నంత 


ఒక సారసవిహగంబును 

నొకధాత్రీధరచరము తదున్నతవిటప 

ప్రకరముల నుండి దైత్యాం 

తకుని కథలు క్షణము వినియెం దాత్సర్యమునన్‌. 151 


అంతట నారెంటికి న 

త్యంతజ్ఞానంబు గలిగె నట మర్మటకం 

బెంతయు విహగముం బట్టెడు 

చింతన్‌ దచ్చాఖకుటికం జిత్రస్ఫురణన్‌. 152 


182 మాఘమాహాత్యము 


క. ఆరీతి నుటికి పట్టిన 
సారసమును జెక్కలార్చి చకితగతిం దదా 
ధారంబు దప్పి గ్రక్కున 
బారి నదింబడి మునింగి పడెనా రెండున్‌. 158 


గీ. అటు లహర్ముఖమున నదియందు మునింగి 
ప్రాణములు బాసి దివ్యరూపములు దాల్చి 
హరిభటులు దెచ్చినట్టి బంధురవిమాన 
మతి ముదంబుననెక్కి ధన్యతవహించి. 154 


క. సురకన్యల గానంబులు 
కర మిష్టము గాంగ వినుచు గగనపదమునన్‌ 
హరిపురికి నేంగువారలం 
దిరముగ నా లుబ్ధకుండు తెలియంజూచెన్‌. 155 


గీ. చూచి దుష్టస్వభావంబు దాంచిపెట్టి 
వినయమున గాలవునికి వందనమొనర్చి 
తాపసవరేణ్య! యొకటి చిత్రంబు గంటి 
ధీరమతి నది వినుము నేం దెలియ నిచట. 156 


క. మీనములం బట్టుచున్న న 
నూనత నీచెట్టు కొమ్మనొకపక్తిని బల్‌ 
వానరము పొదువ రెండు మ 
హానదిం బడి దివ్యమూర్తులాయె మహాత్మా! 157 


వ. ఆక్షణంబ విమానారూఢులై యిరువురుం బుణ్యలోకంబున కరిగినవారిం 
జూచి మహాశ్చర్యంబు బొంది దుష్టభావంబు విడిచి మిమ్ము నడిగెద 
నను తలంపున వచ్చితివారలెవ్వరు పూర్వంబున నేకర్మంబున దిర్యగ్యోను 
లందు జన్మించిరి యొట్టివిశేషంబున ముక్తులైరి పరమ కరుణారసదృష్టి 
దీనిని విస్తరింపవే యనిన గాలవుండు ప్రశాంతచిత్తుండైన లుబ్ధకునితో 
స్నానార్భులై వచ్చిన జనంబులు విన నిట్లనియె. 158 


చతుర్లాశ్వాసము 183 
థి 


ఇబ 


౬ 


క్రమమున విను వానరము పూర్వభవమున 
పైరినీశీకుల (బ్రాహ్మణుండు 
కనకాహ్వయుండనాం౭ గనందగు వాండు నె 
మృదిలోన విదిత ధర్మములు విడిచి 
హరికథావిరహితుండై విప్రగణముల 
నిందించు హాస్యంబు నెరయ సకల 
కర్మముల్‌ వర్ణించి కలుషకృత్యములచే 
విహరింపంగా బ్రహ్మవేత్తలైన 
పెద్దలాతని దూషింపం బెంపుందక్కి 
యణంగి వానరమైపుట్టి యవని నీ మ 
హీరుహాగ్రంబునందుండి శౌారిసత్మ 
థాశ్రవణమున నెజుక చిత్తమునం గలిగె. 159 


కల్యమున నిన్నదీ సె 

కల్యంబున (?) మునిగి యపుడ ఘనతరమగు కై 

వల్యంబు గాంచె ఘన సా 

ఫల్యత నింకం దెలియ వినుము పక్షి తెబింగున్‌. 160 


క్షత్రబంధుండను ధాత్రీవిభుం దనా 
రతమును భోగసంగతిం జెలంగు 
మకర మేష తులలం బ్రకటించియెన్నండు 
స్నానదానంబులు సరకుగొనక 
యుండంగ నొక్కనాం డుర్వీసురుండు వై 
శాఖంబునను పథశ్రమమునాంది 
వచ్చినం బ్రియముతో వలయుమృష్టాన్నంబు 
భుబజియింపం బెట్టించెం బూర్తిగాను 


184 మాఘమాహాత్యము 


గీ. దానం బేసి జాతిస్మరత్వంబు గలిగెం 
గలుషములకతన జనించె ఖగకులమున 
విష్ణుదేవుని చరిత మీ వృక్షశాఖ 
నుండి విన్నంత నయ్యె జ్ఞానోదయంబు. 161 


గీ. వినుము పూర్వకృతోద్వత్తి విధివశమున 
మర్మట[గ్రస్తమై మాఘమాసమునను 
ఖగము ప్రత్యూషమున నీట గలసి తత్త 
భావ (మునం బుణ్య) లోక సంప్రాప్తిం జెందె. 162 


క. నను నీవడిగితి గావున 
వినిపించితి ననిన వాండు వినయంబున నో 
ఘనపుణ్యచరిత! జనియిం 
చినమొదలు నొనర్చినాండ చిరపాపంబుల్‌. 163 


క. కించిన్మాత్రము ధర్మ ము 
దంచితమతిం జేయ నేను తగమోక్షము సి 
ద్ధించు విధమెద్ది యాయువు 
చంచన్మతి! యెంతగలదు సంయమివర్యా! 164 


వ. అని ప్రియపూర్వకంబుగా నడిగిన గాలవుండు ధ్యానదృష్టిం జూచి 
బోయతో నిట్లను నీకునాయువు ముహూర్తద్వయంబు మాత్రంబుగాని 
లేదు నీవింకం గొంకక మాఘశుద్దత్రయోదశి నేం డిమ్మహానదియందు 
మాధవస్మరణ సేయుచుం (బ్రాతన్నానంబు విధివంతంబుగా నొనర్చిన 
యనంతరంబ గజేంద్రమోక్షంబు పఠియించి సర్వసంగపరిత్యాగినై 
చిత్తంబునం బరమాత్ముండైన రమాధీశ్వరుధ్యానంబు చేసిన మాధవాను 
(గ్రహంబున మోక్షంబు సిద్ధించు ననిన నమ్మాని పలుకులు విని హర్షించి 
యాక్షణంబ లుబ్ధకుండు సరయూజలంబులం గృతస్నానుండై నిజ 
హృదయంబున 165 


చతుర్లాశ్వాసము 185 
థి 


క. హరింజింతింపుచు నిశ్చల 
గరిమన్‌ బాహ్యంబు మజచి గాలవమౌనిన్‌ 
గురునింగా భావింపుచు 
నురుతర గతినున్న నమ్ముహూర్తము నందున్‌. 166 


క. తనువు దొజంగి చనుదెంచిన 
ఘనదివ్యవిమానమెక్కి కమలాక్షుపురం 
బున కరిగె నా కిరాతుడు 
మనుజులకు నుతించ వశమె మాఘము మహిమల్‌. 167 


క. వానర ఖగ లుబ్ధకులు మ 
హా నియతిని యోగిజనుల కందని పదమున్‌ 
స్నానంబున విష్ణుకథా 
ధ్యానంబునం గాంచి రధికధన్యత వెలయన్‌. 168 


వ. అంత నా గాలవమహామునికి వందనంబాచరించి కుటీరస్థులు బహు 
విధంబుల స్తోత్రంబులు చేసి మహాత్మా! యీ యర్థంబు పురాతన 
శౌస్త్రంబుల విందుము నేడునీకతంబునం బ్రత్యక్షంబయ్యె మాఘస్నాన 
మాహాత్యంబును హరికథాశవణంబునుంగాని యింతకంటె నధిక 
ధర్మంబులులేవని మాహృదయంబుల నున్నయది. మీవంటి సత్పురుషుల 
సాంగత్యంబున జ్ఞాన హేతుకంబగు సూక్ష్మదృష్టించేయబడ్డ ధర్మంబులు 
విశుద్ధమనస్ములైనజనులం బవిత్రత్వంబు నొందించు. మాఘమాహాత్యం 
బింకను విన వేడుకయ్యెడు నందుల విశేషంబు లెజింగింపుము శిష్యు 
లము సేవకులమునైన మాకు సత్మృపాలోకనంబున నీక్రించి వివరించు 
మన గాలవుం డిట్లనియె. 169 

మాఘ మహిమము 

గీ. ఎవ్వండైనను మాధవహితకరముగ 
మాఘదినమున సుస్నానమహిమం జెంది 
శ్రీధరునిం జూచి విరుల బూజించు నతండు 
విష్ణులోకనివాసుండై వెలయుచుండు. 170 


186 


మాఘమాహాత్యము 


౬ 


ర్‌ూ 


స్నానాంతరమున విష్ణు 

ధ్యానము గీతాపఠనము దగం జేసిన యా 
మానవుని పుణ్యమహిమకు 

మానుగ సామ్యంబులేదు మతినూహింపన్‌. 


శ్లోకపాదంబైన శ్లోకార్ధమైనను 
భాగవతంబు లోపలిది యొక్క 
శ్లోకంబు నరుడు సుశ్లోకుందై మాఘమా 
సమున నహర్ముఖ సమయములను 
వరుసం బఠించ జీవన్ముక్తుం డనందగు 
నవగాహమొనరించి నపుడు భాగ 
వతము పఠించుచు వనజనాభునిం బూజ 
చేసినం గైవల్యసిద్ద్ధియగును 
సరవితోడ గజేంద్రమోక్షంబు స్నాన 
మరి నొనరించి చదివినయతనిం బద్మ 
నయనుం డెల్లప్పుడును (బోవ నియతిం దలంచి 
కోరిక లభీష్టతతు లొనగూర్చుచుండు. 


ఇల భాగవత సుశాస్తము 

పాలుపొంద లిఖించినట్టి పుస్తకమేని 
శృలహృదయు నింటనుండిన 

వెలయుం దద్ద హము విష్ణువినుతస్థలమై. 


ఒనర మాఘావగాహన మొనర్చి విభూతి 
విశ్వరూపస్తుతుల్‌ వెలయం జేయ 

భవ్యపుణ్య మనంతఫలము తత్పరతను 
పాదమైనను భక్తిం బఠనసేయు 


172 


1783 


చతుర్లాశ్వాసము 187 
థి 


నతండు నిష్పాపియై యమరత్వమొందును 
శ్లోకార్ధమైనను శ్లోకమైన 

వచియింపంగా నిరువదియొక్క కులముతో 
సత్యలోకప్రాప్తి జనుండు గాంచు 


నింక పద్యద్వయమ్ము పరఠించెనెని 

కలుషహరమగు నొకటిచేం గడమ మధ్య 

మునను సిద్ధంబుగాం జెందు మోక్షపదము 

మాధవారాధనాసక్త మానవుండు. 174 


మజియు మాఘస్నానంబుచేసి విభూతి విశ్వరూపాధ్యాయములలో 
సుశ్లోక త్రయపఠనగావింప రెంట సంసారనాశంబును మోక్షంబు 
నొసంగు తృతీయ శ్లోకంబున హరి రుచికుండైయుండు నధ్యాయ పఠన 
ఫలంబు నొడువ కల్పశతంబులనైన నేరికి శక్యంబుగాదు. అధ్యాయ 
ద్వయ పఠనఫలంబు బ్రహ్మ విష్ణు రుద్రులకైన వచియింప నలవి 
గాదు. 175 


అర్ముండుదయింపకయమున్న నర్ధి మాఘ 

మునను సుస్నాతుండై మాధవుని భజించి 

మాధవస్తవరాజ మేమరక పఠన 

సేయ సర్వాఘములును నశించునండైు. 176 


వైజనన మాధవస్తవ 

రాజము పఠియించుజనులు రవిమండల ము 

ద్వేజగతి విభేదించి వి 

రాజితసాయుజ్యపదవిం బ్రబలుదు రెలమిన్‌. 177 


188 మాఘమాహాత్యము 


క. హరినామసహస్రము సు 
స్థిరమతి ముమ్మాజు పఠనచేసిన ఫలమున్‌ 
దొరకొను సుస్తవరాజ 
స్మరణంబున ననుచు బుధసమాజము నొడువన్‌, 


క. అనినం గుటీరవాసులు 
మునితో స్తవరాజ మతులముఖ్యము భవ్యం 
బని పలికితి రది తెలియంగ 
వినుపింపుము మాకు వినుత విమలగుణాథ్యా! 


వ. అని యడిగిన 


ఆశ్వాసాంతము 
మ. హరిదశ్వప్రతిమానతేజ సుషమాహంకార తారాశ (?) స 
ద్గురుసేవాపరతంత్ర నైజమహిమాస్తోక ప్రభాభోజ సు 
స్థిరసర్వజ్ఞ విశేషపోషితకవిశ్రేణీమరుద్భాస్వర 
స్వరసౌభాగ్యసుయోగ భోగసురరాజా రాజమానోదయా! 


తోటకము : 
ధరణీసురరక్షణధర్మమతీ! 
సురసానుసమానవిశుద్ధధృతీ! 
పరిపూర్ణదయాన్వితబంధుయుతా! 
వరసద్దుణశోభిత! వశ్యసుతా! 


మాలిని : 
సురనగసమధిర్యా! శుద్ధహేమోపకార్యా! 
నిరతవినుతభూపా! నిత్యతేజఃప్రదీపా! 
సరససుకవిపోషా! సాధుసౌశీల్యభూషా! 
హరిపదనలభ్యృంగా! హారిపుణ్యానుషంగా! 


178 


179 


180 


182 


183 


చతుర్లాశ్వాసము 189 
థి 


గద్య. ఇది శ్రీమద్వరాహగిరి లక్ష్మీనృసింహ వరప్రసాదలబ్ధ సారస్వత విచిత్రాపస్తంబ 
సూత్ర కాశ్యపగోత్రపవిత్ర వర్లపూండి వెంకటమంత్రిపుత్ర సకలసుకవిజనవిధేయ 
పెద్దయనామధేయ ప్రణీతంబైన వాయుపురా ణంబునందు మాఘమాహాత్యంబను 
మహాప్రబంధంబున యమ నియ మాద్యష్టాంగ యోగలక్షణంబులును 
పుణ్యధాముని చరిత్రంబును సువృత్తవృతోపాఖ్యానంబును నారదుండు నారకి 
జనంబుల విష్ణులోకం బున కనుపుటయును లక్షణవనితాప్రభావంబును లక్షవర్తి 
వ్రత విధానం బును ప్లవంగ విహంగ మోక్షణంబును దారుణాహ్వయ లుబ్ధకుండు 
ముహూర్తద్వయంబున మాఘస్నానంబుచేసి నిర్మలధ్యానపరుండై కైవల్యంబు 
నకుం జనుటయు విభూతి విశ్వరూపాధ్యాయ ఫల విశేషంబులు నను కథలు 
గలయది చతుర్థాశ్వాసము. 


శ్రీః 
మాఘమాహాత్యము 


పంచమాశ్వాసము 


క. శ్రీమత్మమ్మకులాంబుధి 
సోమా! శా(స్త్రాభిరామ! శూరవినుతసం 
గామ! బుధబాంధవా[(శిత 
తామరసవనీపతంగ! దాసరిగంగా! 1 


వ. అవధరింపుము వివిధ పుణ్యపురాణేతిహాస ప్రసంగవిఖ్యాతుందైన 
సూతుండు హరికథాశ్రవణసమ్మోదులగు శౌనకాదుల కిట్లను నట్లడిగిన 
కుటీరస్థులతో గాలవమహామునీంద్రుం డిట్లనియె 2 

మాధవ స్తవ ప్రశస్తి 

క. పాదక్షాళన మాచమ 
నాదులుం దగందీర్చి స్వస్తికాసనుండగుచున్‌ 


శ్రీదయితుని మదిలో సం 
పాదితుగాం జేయవలయుం౯ బరియించుతరిన్‌. 3 


గీ. చిన్మయుని స్వస్తికాసనాసీను యోగ 
ముద్రికాపుస్తకాంచితు మోదచిత్తుం 
డైన సద్దురు సాధు హృదంతరమునం 
దలంచి వినుతించి ప్రతిమం దాం దగంగ నునిచి. 4 


పంచమాశ్వాసము 


191 


ఇబ 


ఆ.వె. 


తదనంతరంబున దక్షిణదిశయందు 
భావంబులోపల (బ్రహ్మహత్య 

మస్తకంబుగను స్వర్ణస్తేయమే భుజ 
ద్వయముగం దాపమె స్వాంతముగను 

క్రమమున గురుతల్పగము కటిస్థలముగాం 
దద్యోగవృత్తి పాదములు గాంగ 

నంగదోషములు సర్వాంగంబులుగ నుప 
పాతకంబులు రోమపంక్తులుగను 

రక్తవర్ణంబులై తనరారు నేత్ర 

ములును శృశ్రువులును గల్లి భూరికృష్ణ 

వర్ణమున ఖద్గధారియై వరలు పాప 

పురుషుని జయింపవలయు నేర్చున నరుండు. 


అనువున నాభిస్పర్శన 
మును దద్దత వాయు బీజమున్‌ దలంచి హరిన్‌ 
ఘనవర్హుగాంగ షట్మో 

ణనిరూపితచక్రనిలయు నతిసేయందగున్‌. 


వాయువుచే ఖలపురుషున్‌ 
జేయంగవలె దూషణంబు శిఖిమండల సం 
స్థాయియగు విష్ణు హృద్వన 
జాయత్తునిగా నొనర్చి యంతన్‌ మజియున్‌. 


యోగినిం ద్రికోణయుక్తుని రక్తాంగు 
హరిం దలంచి దేహ మాశ్రయించి 
యున్న పాపపురుషు నుగ్రాగ్నిబీజంబు 
చే దహించవలయు సిద్దముగను. 


192 


మాఘమాహాత్యము 


౬ 


శిరమున హస్తపంకజము చేర్చి చతుర్దళరూపమై యినా 
వరణవిమండలస్థమయి వర్తిలి సుస్ఫటికోపమానమై 
పరగంగ దేహముందలంచి భావనచేసి సుధారసంబుచే 
నరులొనరింపంగాం దగు మనఃస్థిరవృత్తి జనారయోగమున్‌. 


మతియు గాయత్రీమంత్రంబుచేం బంచాంగన్యాసంబొనర్చి హృన్మూర్ధ 
శిఖా నేత్రపదంబులందు మాధవ కేశవ నారాయణాచ్యుత విష్ణవే నమో 
అస్త్రాయ ఫట్‌ అని యంగన్యాసంబుప్రయోక్తవ్యంబు నరులకు సర్వకర్మ 
పాపోపశాంతియు భుక్తిముక్తిప్రదంబును నఖిల రోగనాశనంబునునై 
చెలంగు. 10 


వినుతార్తిహరణ గోవిందాచ్యుతానంత 
భవదీయవినుతిచే భావశుద్ధి 
సమకూర్చుమీ కర్మసాక్షి హృషీకేశ 
యిపుడు ధర్మములందు నింద్రియంబు 
లనుకూలమైయుండు నట్లుగాం జేయుమీ 
సూర్యగంబైన చక్షువులు గలుగు 
శుభగ! సూర్యాహ్వయ! సూరిసేవితమైన 
సుకృతిపద్ధతి నాకుం జూపవయ్య 
సకలది(గ్రూపక[శ్రుతిస్థాయి సర్వ 
గోచరుండ నీదు కథలు చేకురుగం జేయు 
శ్రుతివిబోధితమైన మట్రోత్రములకు 
హరి సదానంద పరమాత్మ యని మతియును. 11 
నాసస్వరూపి విష్ణుండు 
నాసస్టుం డవ్యయుం డనారతము వర 
శ్రీసారభయుతముగ మ 
న్నాసికముం జేయుంగాత ననిచిన కరుణన్‌. 12 


పంచమాశ్వాసము 193 


ర్‌ూ 


2 


ఇరవొంద జిహ్వాత్మ వరుణస్యుడౌ(హరి) 
సన్మాధవుండనంత శక్తిధరుండు 
జిహ్వం దపోరుచిం జెన్నాందగాం జేయు 
ప్రాణాత్మకుండనం బరగు విష్యు 
డలరు త్వక్స్పృర్శల కాద్యుండై తతత 
పాతకంబులు భంగపబచు నెపుడు 
ఘస్తఘ(?) నామముల్‌ గల భగవంతుడు 
హరుడు సర్వవ్యాపి యగు విభుండు 
వ్యోమకృతపాతకంబుల నామమణంచు 
వాయుగురువాయు వనుపేర వరలు శౌరి 
వాయుగుణదోషములను సర్వంబణంచు 
ననుచు మటియును భజన సేయంగం దగును. 13 


వహ్నినామంబున వరలుతేజస్టుందై 
యతులస్వయంజ్యోతియైన శౌరి 
ప్రతిభం దేజోభూతకృతపాతకంబుల 
నణంచును తోయస్టుం డైన విష్ణుం 
డఖిలజీవవ్రతుం డంబుసంభవపాప 
చయములం ద్రుంచు భూస్థాయి యగుచు 
భూమినామంబునం బొల్బు జగన్యూర్తి 
భూభూతకృతదోషముల హరించు 
నభవుండు జనార్జ్దనుండు విష్ణుందార్యుండును మ 
హద్దతుండు మహత్తు తానైన చక్రి 
యొపుడు కర్మనిధానంబు లెల్ల నణంచు 
సత్మృపాలోకనమున నిశ్చలతం బరగు. 14 


194 మాఘమాహాత్యము 


స్ప అనుజగద్దేతు నిరాశయుండౌ యహం 
కారి విష్ణుం డహంకార జనిత 
కలుషనాశమొనర్చుం గామరూప (ప్రవ 
ర్తకుండై మనస్సుండై తగు విభుండు 
తా మానసకృతపాతకనాశ మొనరుచు 
బుద్ధినామంబున బుద్ధియందు 
బోధాత్మహరి బుద్ధిపూర్వకృతాఘంబు 
లణంచు వాక్‌స్థితవహ్ని యగు గుణా(శ 
గీ. యుండు వాచాకృతాఘంబు లొగి నణంచు 
హస్తకుండును హస్తుండునైన విష్ణుం 
డెపుడు హస్తకృతాఘంబు లెల్లం గరుణ 
దలకొన నణంచు నని మదిం దలంచి మజియు. 15 


౬ 


పాదస్థుండై పక్షిపతి వాహనుండగు 
భగవంతుం దడంఘ్రిసంభవకృతాంహ 
మణంచు గుహ్యస్థుండై యతిగుహ్యమూర్తియౌ 
కృతి రమాపతి శిశ్నకృతమహాఘ 
మణంగించు (నీరీతి) హరి! కృష్ణ! శంఖచ 
క్ర గదాసిధర! సార్వకాలమీవు 
రక్షింపుమీ నన్ను రామ! వామన! బలి 
ధ్వంసి! విశ్వాత్మ! భూస్థలులయందు 
గీ. _ నెపుడు (బ్రోవు త్రిధామ త్రయీమయా! త్రి 
విక్రమాఖ్య (త్రికాలజ్ఞ వియదధీశ 
గగనతత్వమునందు రక్షణము సేయు 
మనుచు సదృక్తియుక్తిచే ననంగవలయు. 16 


పంచమాశ్వాసము 


195 


ల్త్‌ 


౧M. 


హరివజకల్ప నఖాయుధనరసింహ 
దుర్గాంబికాగ్రహాదుల భయంబు 
వలన రక్షింపుము వారాహమూర్తివై 
ధరణి వహించు మాధవపథంబు 
నను బ్రోవుమీ శార్జి నారాయణా జయ 
దుఃఖ(ప్రమాదముల్‌ ద్రోచిప్రోవు 
మాగత్రేయడ్రోత్ర దత్తాత్రేయ యోగవి 
హీనునిన్‌ నన్‌ బ్రోవుమీ మహాత్మ 
నను హయగ్రీవ కపిల సనత్ముమార 
మూర్తివగు నీవు భవబంధములను బాపు 
సర్వభూతభయావహ జగదధీశ 
ప్రోవుమీ ఘోరనరకాప్తిం బొందకుండ. 


స్ట జ్ఞానానందుండు విశ్వభేషజుండనంగా నొప్పు ధన్వంతరీ 


శ్రీనాథాహ్వయ దుఃఖపథ్య భయదుళ్చిత్తంబులం బాపు స 
న్మానిస్తుత్య తతాత్మ యజ్ఞవృషభానంతా ననుం (బోవుమీ 


ధ్యానారూఢమనఃప్రయుక్తుని హతద్వంద్వాశయుంగా మదిన్‌. 


మును కృష్ణద్వైపాయన 

మునివై మణి బుద్ధకల్మిమూర్తివి యగు చి 
దనసుజానప్రద న 

యు (Sy 

న్ననిశము రక్షింపుమయ్య హరి! సర్వాత్మా! 
కృష్ణ దామోదరాచ్యుత కేశవేశ 
మాధవానంత! ప్రాతస్స్నమయము సంగ 


మంబు మధ్యాహ్నమను త్రికాలంబులందు 
రక్షణము సేయుమీ ఫణిరాజతల్ప! 


17 


18 


19 


20 


196 


మాఘమాహాత్యము 


మతియు శ్రీవత్సాంకా! శ్రీమచ్చక్రపాణీ! భవార్తిహా! యజ్ఞానాంధకారంబు 
వలనను వాసుదేవ! చతుర్భుజ! నాసేయు జ్ఞానకృతపాపంబు వలనను 
వేదసార! సత్యవిక్రమ! జగత్రాణ! యజ్ఞానజనితమహౌఘంబులవలనను 
సర్వపాతకహరణ! సర్వావస్థనియామక! విస్మృత మహాపాపంబుల 
వలనను పరానంద! పరబ్రహ్మ! సత్యబోధాత్మక! ధ్యాన రహితమహా 
పాపంబుల వలనను సర్వసాక్తి! సర్వకర్త! శివప్రద! శివరూప! సుశివ! 
జ్ఞానరాహిత్యంబు వలనను యజ్ఞకర్త! యజ్ఞభోక్త యజ్ఞస్వరూప! యజ్ఞ 
సాధన! మాధవ! క్రియాత్యాగ మహాపాపంబుల వలనను భక్తవత్సల! 
నిఖిలాధార! నిరామయ! పుణ్యకీర్తి! మాధవ! ఆగతమహౌఘంబుల 
వలనను నిర్దుణానంత! నిశ్చల! నిరాకార! నిరంజన! గుణత్రయ 
కృతదోషంబుల వలనను దాక్షిణ్యార్థలో భంబులవలనను దుష్టసాంగత్య 
కృతాఘంబుల వలనను ఆలస్య దుష్టభావంబుచే మోక్షోపాయం 
బసాధితంబయ్యె నయ్యపరాధంబువలనను అగమ్యాగమ నాభక్ష్యా 
భక్షణల అకార్యకరణపాపంబుల వలనను భోగలౌల్యదురాచార 
దుస్సాంగత్య దుష్ప్రతిగ్రహపాతకంబుల వలనను వహ్నిత్వాగదురాలాప 
సంధ్యాదికర్మలో పభగవత్పూజావిహీన పాపంబుల వలనను ఏకాదశీభుక్త 
శ్రాద్ధకర్మపరిత్యాగంబు వలనను వేదప్రతకర్మ(భ్రంశదురా గ్రహ గురు 
సాధు నిందా అనాశ్రయ అనధ్యాయ అధ్యయన దోషంబుల వలనను 
గురుపూజనావిశ్వాసకుల కన్యకా దూషణేశ్వరపూజారాహిత్యవృజినం 
బుల వలనను భార్యాద్వయంబులో నేకస్రీవిశ్వాసదోషంబుల వలనను 
పరకాంతాభిమర్శన బ్రహ్మహత్యాదిమహాపాతకోపపాతకంబులవలనను 
మాధవ! రక్షింపుమని యిట్లు నియతుండై మహాపాతకహరంబును 
బుణ్యప్రదంబును దుష్మరదారిద్యనాశకంబును ఆయుర్యశఃకరంబును 
నగు నీ మాధవ స్తవరాజంబు మాఘంబునంబఠింపం గోటిగుణిత 
ఫలంబు. నిత్యంబు శుచిర్భూతుండై ప్రాతఃకాలంబున బఠనక్రియలు 
సేయువాండు దేవపూజ్యుండగు (గహవ్యధనివృత్తియగు ధర్మాదిమోక్షాంత 
చతుర్విధ పురుషార్థసిద్ధియగు నంతంబునం గల్పకోటి సహస్రంబులు 
విష్ణుమందిరంబున సుఖియించునని గాలవుండు వెండియు. 21 


పంచమాశ్వాసము 


197 


విమలమతులార! యీ సో 
త్రము పుణ్యఫలప్రదము కరము పుత్రవియో 
గముం జెందు వసిష్టునకుం 
గమలజుం డుపదేశమిచ్చెం గడుహితబుద్ధిన్‌. 


అనినం గుటీరస్టులు స 

నుని జూచి వసిష్టుం డేల మునుకొని సుతశో 
క నియుక్తిం జెందె మటి యే 

యనువున ఖేదంబు మానె నాపుణ్యునకున్‌. 


వసిష్ట విశ్వామిత్ర వివాదము 


క. 


ర్‌ూ 


అత్తెఖంగుం దెలుపవే సమ 

చిత్తంబున ననినం బ్రియము చేకొని సువచో 
వృత్తిం గుటీరస్థుల గ 

ణ్యోత్తరుండగు గాలవుం డనూనతం బలికెన్‌. 


తనర వసిష్టుకంటె ఘనతం (బ్రభవించెద నంచు గాధినం 
దనుండు తపంబొనర్చి సముదగ్రధ్భతిం బదివేలదివ్యహా 
యనములు తొల్లి యంతం గమలాసనశాసనమర్థిం బూని పెం 


22 


28 


24 


పున బుషి సంయమింగలసి భూవినుతోన్నతి నొప్పుచుండంగన్‌. 25 


ఒకనాడింద్రుండు కణ్వకశ్యపపులస్వోదంకమాండవ్యశౌ 
నకజాబాలి వసిష్టకుత్సముఖనానామౌనులున్‌ దేవతా 
ప్రకరంబున్‌ గొలువన్‌ మహావిభవతన్‌ భాస్వత్సభాసీనుండై 
యకలంకస్థితి నుండి యిట్లను వినోదాలాపలీలారతిన్‌. 


సురలార! మౌనిశేఖరులార! మిమ్మొక 
టడిగెద జీవులయందు నధికు 

డెవ్వండు బుద్ధినూహింపంగ (బ్రహ్మల 
లో నెవ్వండాద్యప్రధానమూర్తి 


26 


198 


మాఘమాహాత్యము 


౬ 


బ్రహ్మర్షిగణణములోపల ముఖ్యుండెవ్వండు 
దేవర్షిచయములోం దెలియ నెవ్వం 
డుత్తముం డిపుడప్రత్యుత్తరంబిండు మీ 
రనిన నింద్రుని పల్కు లాలకించి 
యాసభాసదు లందరు ననుమతించి 
నారదుని నియమించిరి నాకవిభుని 
సందియము తేటపరుప నాసంయమియును 
వినయమున లేచి పాకశాసనునిం జూచి. 


అమరాధీశ్వర! జీవకోటులకు ముఖ్యస్థాని పద్మాసనుం 
డమరన్‌ బ్రహ్మలలో నధీశ్వరుండు దైత్యారాతి (బ్రహ్మర్షి సం 
ఘములో నుత్తముండీవసిష్యుడును యోగస్ఫూర్తి దేవర్షిపుం 


జములో (శ్రేష్టుండనేను నిందరువినన్‌ సత్యంబుగాం బల్మితిన్‌. 


అనిన నారదు పల్ములు విని కరంబు 
సంతసించిరి యాసభాసదులు గాధి 
నందనుడు క్రోధదీప్తమనస్కుండగుచుం 
గటము లదరంగం బెదవులు గదిమికొనుచు. 


ఓహో నారద! సభయం 
దూహింపక యిట్లుపల్ముటుచితమె బ్రహ్మ 
శ్రీహరులం జెప్పి తదినిజ 
మే హెచ్చున్‌ బొగడుకొంటి వీతని నిన్నున్‌. 


బ్రహ్మపూర్ణాయువు పరిపాటిం గల్లు మా 
ర్మందేయుమౌనిశేఖరుని విడిచి 

యరకాలం గన్ను మహాశక్తిం జూపి పెం 
పెసంగిన భృగుసంయమీంద్రు విడిచి 


27 


28 


29 


30 


పంచమాశ్వాసము 199 


యంబుధి నొక్కట నాపోశనము గొని 
ప్రజ్ఞమెరసిన కుంభభవుని విడిచి 
మొనసి బ్రహ్మర్చిత్రము తపోమహిమ జగ 
మెన్నంగం గాంచిన నన్ను విడిచి 
యీ వసిష్ణునిం బెద్దగా నెంచి తితని 
చనువు విడిచి (త్రిశంకుడు వినుతపదము 
గనండె నను నెం బొగడుకొనం గాదుగాక 
యధికబలమునం గమలజు నంతవాంద. 31 


కావున మా యిద్దజ తారతమ్యంబులు విమర్శింపక యిట్లాడితివి యాత్మ 
ప్రశంసాదోషంబు కల్పాంతంబునంగాని పాయునే నిన్నునీవ చెప్పు 
కొంటివి త్రిలోకంబులయందు నారదుండు సత్యవాదియన నసత్యంబు 
పల్ముదువే పూర్వంబు మబచితివే యీాసభామధ్యంబునం (గ్రమ్మజం 
బలుకుమనిన నారదుండు హాసంబుచే గాధిపుత్రుంజూచి వసిష్టునకు 
నీకు నైనవివాదంబు సంశయం బంతయు హిరణ్యగర్భుం డిప్పు డ 
మాన్ను లోకేశ్వరుండు సర్వంబునెజుంగుం గావున యద్దేవుని కడకుం 
జనుండనిన విశ్వామిత్రుండు తత్తరంబున నదరి పలుకుచు వసిష్టుం 
బిలిచిన నతండు సన్మునియగు గాధినందనుతో నాశ్చర్యకలితుండగుచు 
బ్రహ్మలోకంబునకుంజని యందుసకల మునిగణ సేవితుండయి యున్న 
పద్మసంభవుంజూచి నమస్కరించి నిలిచినం బరమేష్టియు వారివారి 
వివాదంబెటింగియు నెజుంగనట్లు వారితో నిట్లనియె. 32 


అలఘు తపోబలయుతని 

శృలమానసు లిరువురుం బ్రశస్తగుణులు రాం 

దలపెయ్యది యని యడిగిన 

నళినోద్భవుం జూచి గాధినందను౯ డనియెన్‌. 33 


200 


మాఘమాహాత్యము 


ఈ వసిష్టునకును మాకు నింద్రుని సభ 

వాదమైనను నారదుం డాదరమున 

మీకడకుం బంచె సకలము మీకుందెలియు 

ఘనుల మెవ్వర మనిన ని ట్లనియె నజుండు. 34 


నే మీఘనమేర్పరుపం 

గామువ్వురచేతంగాని కా దహివిభునిం 

దామరస హితు నగస్యుని 

వేమరుం జని పిలువుమనిన వినికౌశికుండున్‌. 85 


పాతాళంబున కేంగి శేషుంగని శోభం బల్మె వాగ్గాని ప్ర 

ఖ్యాతున్‌ నిన్‌ దయం బిల్చి మామకవసివ్యాధిక్యముందెల్పం బ్ర 
స్ఫీతప్రక్రియ వత్తుగా కనిన సాభిప్రాయలీలావచో 

చాతుర్యంబున గాధినందనునితోం జక్రీశ్వరుం డిట్లనున్‌. 36 


సూరినుత! నన్ను విష్ణుండు 

ధారుణి భరియింపం బనిచెం దలంగం దగ దే 

రారా దనవుడు గాధి కు 

మారుండు వెసం జనియె నంశుమంతుని కడకున్‌. 37 


అట్లు చని విశ్వామిత్రుండు కమలమిత్రునకు దనవచ్చినపని యెటిం 
గించిన నాదిత్యుం డిట్లనియె. 38 


శ్రీకాంతుని శాసనమున 

లోకహితము నడుచుటిది విలోకింపవె సు 

శ్లోకనిధి! తీఖ దనుటయు 

నాకుంభోద్భవుని కడకు నరిగె న్మునియున్‌. 39 


పంచమాశ్వాసము 201 


అటులు చని తనువచ్చిన యాతెజంగుం 

దెల్లముగం దెల్పవిని ముని వల్లభుండు 

గాధినందన! విను తొల్లి కనకనేత్రుం 

దవనిం గొనిపోవ హరి కిటియి కణంగి. 40 


దానవు నోర్చి భూమి యుచితస్థితి నిల్చిన నోరవోవుడున్‌ 
దానియమించి నన్నునిచె దక్షిణదిక్తటియందు మాధవుం 
డేనటువచ్చు టెట్లనిన నేమియనంగనులేక ఖేదభ్ళ 

న్మానసుండైన గాధినిజనందనుం డేంగెను (బ్రహ్మపాలికిన్‌. 41 


ఇవ్వీధంబునం జని తను పోయివచ్చిన తెజింగు సవిస్తరంబుగా 
నెటింగించి వారలధికారంబుల నున్నవారు వారలకురాం దీజఖునే యనిన 
విరించి వసిష్టునింజూచి నీ వెల్‌ యమ్మువ్వరం దోడ్మొనిరమ్మనిన 
నరుంధతీవల్లభుండు సమ్మతి నాగలోకంబునకుంజని పన్నగేంద్రునిం 
బిలిచిన నతండు. 42 


తన యధికారము చెప్పిన 

ముని దండము నిల్ప ధాత్రిమోవంగ నపుడా 

ఘనభారముడిగి శేషుండు 

చనుదెంచెను మౌనివెంటం జతురమనీషన్‌. 43 


అటులు శేషుండు చనుదేర నమ్మునీంద్రుం 

దబ్దమిత్రుని కడకేంగి యర్ధిం బిలువ 

నినుండు తనయధికారవర్తనలు నడచు 

తెజంగెజబుంగించిన నరుంధతీవిభుండు. 44. 


వెరవున దనపైవస్రము 

కరమరుదుగనుంచెం బ్రొద్దు గడువంగ నది బం 

ధురభానుదీప్తి నిలిచిన 

ఖరకరుండరుదెంచె మౌనిగణ్యుని పిజుందన్‌. 45 


202 


మాఘమాహాత్యము 


ఆరీతి శేషభాను లు 

దారత రా శక్తిగురుండు దక్షిణదిశకున్‌ 

ధీరమతినేంగి కుంభజుం 

గోరి పిలుచుటయు నతందకుంఠితభక్తిన్‌. 46 


వినయంబునం దనయధికారంబు చెప్పిన వసిష్టుండు కమండలం 
బచ్చట నునిచిన నయ్యుదకపాత్ర తదధికారంబునకుం జాలిన నగస్తుం 
దును వసిష్టు పిఖుందనె చనుదెంచె నిట్లు మువ్వుజం దోడ్మొని 
వసిష్టుండు భారతీవల్లభుపాలికింబోయిన బరమేష్టియు శేషసూర్యా 
గస్యులం గూర్చుండనియమించి వసిష్థవిశ్వామిత్రుల వాదంబు తెజంగు 
చెప్పి దీనికింబ్రతివాక్యంబు తేటపజిచునది యనిన వారలు విరించి 
యనుమతంబున గాధేయునితో నిట్లనిరి. 47 


ధీరత మమ్ముంబిల్చి యిట తెచ్చుటకున్‌ దగుశక్తిలేదు నీ 

కారయ నీ వసిష్టుడు తపో౭_ విషయోక్తి వహింపం జేసి మ 
ద్భారము దానం జేసె విదితంబుగ వచ్చితి మిట్టివాసి యె 

వ్వారికిం దేటతెల్లము ధ్రువంబుగ నిట్టి ఘనంబు పల్ముమా! 48 


అనుటయు సిగ్గున నమ్రా 

ననుండై  మజుమాట గాధినందనుం డీకుం 

డిన వారు పద్మసంభవు 

ననుమతి నిజధామములకు నరిగిన యంతన్‌. 49 


వసిష్టుండును జనకుచేత ననుజ్ఞాతుండై నిజాశ్రమంబునకుం జనియె. 
విశ్వామిత్రుండును తన వివాదంబునకు ఖేదంబు నొందుచు భూలో 
కంబునకు నేతెంచి (బ్రహ్మకుం (బతీకారంబును వసిష్టునకు నహితం 
బును గోరుచుం గ్రోధంబున 50 


పంచమాశ్వాసము 203 


ధీరుండు విశ్వామిత్రుండు 

భూరితపమొనర్చి యాతపోబలమున వి 

స్తారమహాద్భుతగరిమన్‌ 

ధారుణి జనులెన్న సృష్టిం దగంగల్పించెన్‌. 51 


ఆసమయమున సూర్యవంశాగ్రగణ్యుC 

డమలమతి మిత్రసహ మహారమణుందడెలమి 

నొక్కనాం డడవికినేంగి యుగ్రదనుజు 

నుద్ధతిం గరాసి (ద్రుంచె రణోర్వియందు. 52 


వాని యనుజుండు శుచియను 

దానవపతి కృత్రిమాంగధరుండై తగ ధా 

శ్రీనాథుని గేహంబున 

బానసుడయ్యుండి కీడు పరికించుటయున్‌. 63 


అంత నొకనాండు పితృదినం బరుగుదేర 

నవనిపతియు వసిష్టు నత్యంతభక్తి 

నర్చనలొనర్చి వడ్డించు నవసరమునం 

గపటరూపున నున్న రక్కసుండు చెలంగి. 54 


శాకంబులలో మనుష్యమాంసంబు సంగ్రహించిపెట్టిన వసిష్టుండు 
మానవమాంసం ముపలక్షించి రాజుంగోపించి యిట్టి యవజ్ఞంజేసితివి 
గావున రాక్షసుండవు గమ్మని శపియించి యంతనది యసుర కృత్యం 
బుగాం దెలిసి ద్వాదశవర్షంబులకు శాపమోచనం బగునని యనుగ్ర 
హించె నప్పు డమ్మహీనాథుండు వసిష్ట నుపలక్షించి ర్‌ర్‌ 


నేరంబు లేక శాప మ 

కారణమతి నిచ్చితిపుడు కావున శాపం 

బారయ నీవుంగొనుమని 

నీరంబులు గొనిన విభుని నెలంతుక పలికెన్‌. 56 


204 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


గురునకు (బ్రతిశాపంబి 

త్తురె నరవర! యనిన నతండు దోయిలి జలము 
ద్ధురమతిం దన పదములపై 

కరమరుదుగం జల్లె విహితగతి నెజయంగన్‌. 


అటులు శాపజలములు నిజాంఘ్రియుగళిం 
బడిన కతమునం గల్మషపాదుండయ్యె 
నంత నమ్మౌని శాపంబు కంతమహిమ 
గురుసురద్వేషురూపునం దిరుగుచుందె. 


ఈరీతిం దిరుగంగా దు 

ర్వారగతిన్‌ గాధిసుతుండు వచ్చి యసురతోం 
గ్రూరుండు వసిష్టుండీగతి 

నూరకె శాపంబొసంగె నుచితమె తనకున్‌. 


కపటి నిధిగుణసాంద్రుండు గాందతం డ 
సాధ్యుం డాక్రూరచిత్తుని సంయమీంద్రు 
డనంగ వచ్చునె తెలియక యతనితోటి 
మైత్రి యొనరించి తిన్నా ళ్ళమర్యవైరి! 


తొల్లి త్రిశంకు భూవల్లభు శపియించెం 
జండాలు. డనుచు నా జనపతియును 
దేవేంద్రలోకంబు ధృతిం జేర దేవతల్‌ 
మాల డాతండని మగుడంద్రోవ 
నతం డార్హుండై శిష్యు ననఘ! రక్షింపవే 
యనిన నేం గరుణించి యమరపురము 
పృథు తపోమహిమం గల్పించితి నొక్నటి 
యందు ద్రిశంకుండు నధివసించె 


57 


58 


59 


60 


పంచమాశ్వాసము 205 


2» 


ఆ.వె. 


నంబరంబున నిపుడు జనంబులకును 

గాననయ్యెడు కంటె యా కలుషబిత్తు 

గురుండనుచు నమ్మవచ్చునె కొసరకీవు 

తత్సుతులనెల్ల భక్షింపు తగవు మెజసి. 61 


అని విశ్వామిత్రుండు బోధించిన కల్మషపాదుండు రాత్రివేళ వసిష్టాశ్ర 
మంబునకుంజని యతండు ధ్యానారూఢుండై యున్నయపుడు తత్సుతుల 
నూజ్వుర నిద్రాసక్తుల వధించి భక్షించిచనియె నరుంధతియు నార్తయె 
బహుప్రకారంబులవనరుచున్న వసిష్టుండునుం దెలిసి పంచత్వంబు 
నొందిన పుత్రుల నూజ్వురం జూచి ముహూర్తమాత్రంబు మూర్చాన్వి 
తుండై లేచి యాత్మగతంబున నిట్లని వితర్మించె. 62 


అఖిల సంపదలకు ననుభవస్థితులం బెం 
పెసంగు పుత్రుల నేల యిచ్చి బ్రహ్మ 
యట్టి సత్పుత్రుల నభివృద్ధిసేయక 
కపటంపు విధి యేల యపహరించె 
నాజన్మశుద్దు లుదారదయాపరు 
లిట్టి పుత్రుల కాయు వెట్లు తటింగె 
నయ్యయో రక్కసుం దదయుందడై యొక్కరు 
నైనం దప్పంగనీక యణంచు టెట్లు 
శక్తి యిపుడేలొకో కల్యసమయకృత్య 
ములను వర్తించి కుశసమిత్సలములకును 
చతురగతి నేంగ డక్కటా! శతకుటీర 
తతులు శూన్యతం జెందెం నద్భుతము గాంగ. 63 


అనుచు వగలం గుంది యారాత్రి వేగించి 

సంయమీంద్రు లతని సాంత్వవచన 

ములను దీర్చ నందనుల కందజకుం బర 

లోకవిధు లొనర్చె జోక మెజయ. 64 


206 


మాఘమాహాత్యము 


ముని (ప్రియ)సుతులీ మాఘం 

బునం బంచత్వంబునొంది మోక్షంబునకున్‌ 

జనిరి వసిష్టుడు భేదము 

మనసునం బాయక కలంకమతి విహ్వలుందై. 65 


మరణంబుం గోరి మ్రింగెను 

గరళము నది జీర్ణమైనం గనకాచలమం 

దరశిఖికీలంజొచ్చిన 

సరసంబునం బావకుండు చల్లన నయ్యెన్‌. 66 


మతి మేరుపర్వతంబెక్కి భూపతనంబొనర్చిన నెద్దియుంగాకుండిన 
సింహవ్యాఘభల్లూకాది క్రూరమృగసమాకీర్ణంబైన వనంబు ప్రవేశించిన 
నొక్కమృగంబును దేరిచూడదయ్య. పృథుతరాసియుక్తంబు వెస్‌ 
కంధరంబునం గదియించి వారాశింబడినం దరంగిణీవిభుండును 
నభంగతరంగ ఘట్టనంబులం దీరంబు జేర్చె నిట్లెందును మృతిగాకున్న 
భీకరాసి కరంబున ననుసంధించి శిరంబు ఛేదింపంబూనినం గమల 
యోని ప్రత్యక్షంబై నిర్ణలితవిందుసందోహ రక్తసిక్తకపోలుండై తలవంచు 
కొని యున్న కుమారుని సాంత్వనవచనంబుల నూరార్చుచు నిట్లనియె. 


అలఘుతరజ్ఞానులు ని 

ర్మలహృదయదృఢవ్రతులు కరము దుఃఖములం 

గలంగుదురె యనుచు వెండియు 

జలజభవుండు తెలిపె నుపనిషద్వచనములన్‌. 68 


ఇట్లు తెలిపినం దెలిసి మునీంద్రుం డలరి 
ధాత గనుగొని యాత్మసంజాత శతముం 
బొలిసె వంశంబునకు నింక పుత్రరహిత 
మైన నిల్మడ గల్లు టెట్లనిన నజుండు. 69 


పంచమాశ్వాసము 


207 


జననుతంబైన మాఘమాసప్రభావ 

మునను నీసుతు లందజుం జనిరి పుణ్య 
గతికి నిక వచ్చువారలు గారు శక్తి 
యనుంగు భార్యకు నుదయించు నాత్మజుండు. 


అన్నెలంతకు గర్భిణియె 

యున్నది కౌశికుని బోధ నుగ్రతబలశౌ 

ర్యోన్నతి దైత్యు(డు చెటుపంగ 

నున్నాం డదియెటింగి యరసియుండు మునీంద్రా! 


లేజమున మాధవస్తవ 

రాజం బుపదేశమిచ్చి ప్రాభవశక్తిన్‌ 
రాజీవనయన నిండు వి 

రాజితమతిం గాచికొనుము రమణి గుమారా! 


ఆ మం[త్రమహిమచే వి 

శ్వామిత్రుని మాయవలన నడరెడు దైత్యుం 
దేమియుం(జేయంగ) నోపండు 
ధామంబున సుఖీవికమ్ము తలంకేమిటి కిన్‌. 


70 


71 


72 


73 


మటియు మాఘన్నానంబు చేసిన సంతతివర్థిల్లు నీవంశంబుననంబుజ 
నాభుండు ద్వైపాయనుండనం బ్రసిద్ధంబుగా నుదయించునని మాధవ 
స్తవరాజంబుపదేశించి యరుంధతి ననునయించి సురగణనందితుండై 
శతానందుండు నిజలోకంబునకుం జనియె. వసిష్టుండును భార్యా 
సహితుండై నిష్టేదుండై స్తవరాజంబు పఠియించుకొని కోడలిని రక్షించు 
కొనిన శక్తితేజంబున నమ్ముద్దియ పరాశరుంగనియె నప్పరాశరువలన 
వ్యాసుండుదయించె నమ్మునికి శుకుండుద్భవిల్లె నిట్లు వంశ విస్తర 
కారణంబైన మాధవస్తవరాజంబు మీకుంబ్రకటంబుచేసితినని గాల 


వుండు కుటీరస్థులతో వెండియు నిట్లనియె. 


74 


208 


మాఘమాహాత్యము 


విశ్వామిత్రుని బ్రహ్మహత్యలు వెంటాడుట 


క. 


అంతట విశ్వామిత్రుని 


యంతము చరియింప బ్రహ్మహత్యలు నూటున్‌ 


సంతతముం జుట్టి నిలిచి ని 
తాంతముగా బాధసేయం దలకొని కినుకన్‌. 


ఘోరాకారులు తామ్రవి 

కారశిరఃకేశు లూర్ద్వకరు లమితో(గ 
స్ఫారవికృతాక్తు లొక్కటం 

జేరి గములుగూడి బాధసేయుచుం గడిమిన్‌. 
శయనించిన శయనించును 


పయనంబై వెంటంబోవ పయనంబగు ని 
శృయముగ నిలిచిన నిలుచును 


నియతిం గూర్చున్న డాసి నెటిం గూర్చుండున్‌. 


ఈరీతినున్న సాధ్వస 

పూరితచిత్తమున గాధిపుత్రుండు నిలువన్‌ 
నేరక శమనునికడం జని 

గారవముగ శరణువేండెం గడు నార్తుండై. 


దినకరసూతియు హత్యలు 

చనం జేయం దనకు శక్తి చాలదనిన న 
మ్మునివరు సదనమ్మునకును 
వినయంబుననేంగి శరణువేండిన నతందున్‌. 


తనకు వశము గాదన్నను 

దిననాయకు కడకు నేంగి దీనతం బలికెన్‌ 
వనజహిత! శరణుం జొచ్చితి 

ఘనముగ రక్షింపుమనిన ఖరకరుం డనియెన్‌. 


75 


76 


77 


78 


79 


80 


పంచమాశ్వాసము 209 


మౌనిశేఖర! హత్యలుమాన్న్చ శక్తి 

చాల దనవుడు వెసనేంగెం జంద్రు కడకు 

హిమమయూఖుండు నవ్విధంబెటింగి తనకు 

వశము గాదన్న గాధిభూవరసుతుండు. 81 


. సురలోకంబున కేంగి యింద్రుం గని రక్షోయక్షగంధర్వకి 
న్నరవిద్యాధరసిద్ధసాధ్యముఖనానాదేవతాధీశ! పీ 

శరణం బే నినువేడెదం బ్రబిలతేజఃస్ఫూర్తిరక్షింపవే 
పరమస్ఫారకృపావలోకనమునన్‌ బాటించు జంభాంతకా! 82 


అనిన విని శచీనాథుండు తద్విధంబవలోకించి వారించ శక్తుండుగామి 
యెతింగించిన నెద్దియుం గానలేక కైలాసమహీధరంబున కేంగి రుద్రుని 
శరణంబు వేడిన గంగాధరుండును బ్రమథగణంబులతో నదృశ్యుండైన 
బ్రహ్మహత్యోద్రేకంబు భరియింపలేక యా కౌశికుం డుమానాథు 
నుద్దేశించి యిట్లని స్తుతియించె. 883 


భర్గ! శశాంకఖండధర! పావన! యబ్దభవాది దేవతా 
వర్గసమగ్రశౌర్య బలవత్రిపురాసుర భూమిభృచ్చయా 

నర్గళ జంభభేద్యమర నమ్రజనోత్మరరక్షణ క్రియా 

సర్గ! శివా! మనస్సరసిజాతవిరోచన! ఫాలలోచనా! 84 


. గాంగేయాచలచాప! మారహర! (ప్రాగ్ర) ప్రస్సురద్లోప, సా 
రంగాంకోరుకళాకలాప! శరచేరభ్రాతిసద్వ్యాప(?) మా 
తంగాంక[త్రిద శద్విషత్రకట దోర్దర్పాటవీపావకో 
త్తుంగజ్వాలరుచిప్రతాప! సుజనస్తోత్రప్రసాదోదయా! రిర్‌ 


వందనమో త్రిశూలధర! వందనమో సుగుణస్ఫురచ్చతా 
నంద పురందరాది సురనందిత! వందనమో మరుద్దునీ 
చందనకుందచంద్ర ఘనసారనిభప్రభ! నీకు నిచ్చలున్‌ 
వందనమో సదాశివ! భవా! తుహినాచలకన్యకాధవా! 86 


210 


మాఘమాహాత్యము 


మొనసినవేడ్క వారసతి మోసలం బువ్వులు మోయుచొక్క దు 
ష్టనరుండు చేతిపూసరము జాజ శివార్చణమంచుంబల్మి పెం 

పున రజతాద్రిం జేరె బహుపుష్పములన్‌ నిను బూజసేయు పా 
వనులెటులుండం (బ్రాప్తలొ శివా! తుహినాచలకన్యకాధవా! 87 


మటియు సంసారనామంబుగల మహారోగంబు నీ నిజనామస్మృతి 
మార్గ్లంబున దుద్రు నాశంబగుం గావున రుద్రుందవు భవదీయ స్మరణ 
దురితంబులు శీఘ్రంబ దుద్రువై పోవుటంజేసి ద్వితీయరుద్ర నామం 
బును క్షయాపస్మారరోగాదులు ద్రావశే యను ధాతువున హరించుటం 
జేసి తృతీయ రుద్రనామంబును రుజంబన దుఃఖంబుం ద్రావి యది 
నాశనంబు సేయుటంజేసి చతుర్ధ రుద్రనామంబును రుదంబన 
మార్గంబు సత్పురుషులకు రా ఆదానే యను ధాతువున సన్నార్గంబిచ్చి 
రక్షించుటంజేసి పంచమ రుద్రనామంబును రుద్రా యన వేదంబులు 
సత్పురుషులకు రాతించుటంజేసి షష్ట రుద్రనామంబును జయశీలుం 
డైన మన్మథుం డెవ్వరిచేత మంత్రదగ్గుండయ్యెం దత్మారణంబున సప్తమ 
రుద్రనామంబును రుదంబన నాదరణంబు నజ్ఞానంబును నంతఃపావక 
విజయంబుచే హరించుటంజేసి యష్టమ రుద్రనామంబును త్రిపుర 
దైత్యులకు రుదః బాప్పంబులు రాతి కల్పించుటంజేసి నవమ రుద్ర 
నామంబును రుద్రంబన జ్ఞానంబది దధాతి చేకూర్చుటంజేసి దశమ 
రుద్రనామంబును రుదంబన శ్రీలు తత్రియలకు దాయి నా సాక్షీభూతుం 
డగుటంజేసి యేకాదశ రుద్రనామంబును నీరీతిని రూఢంబులయ్యె 
నిన్నుం (బ్రణుతిసేయ నేర్తునే యని బహువిధంబుల మహాదేవు 
స్తోత్రంబు సేసిన నీశ్వరుం డంతర్జానంబున నుండి యవ్విశ్వామిత్రున 
కిట్లనియె. 88 


సంయమివరేణ్య! మాఘమాసంబునందుం 

గృష్ణ నవగాహమొనరించి పృథులనిష్ట 

నమర గాయత్రి జపియించి యాతటంబు 

నందు నన్నుం ట్రతిష్టించు హత్య లణంగు. 89 


పంచమాశ్వాసము 


211 


౬ 


అన విని గాధినందనుండు సప్తనదీ స 
మాగమంబునకుం బ్రేమమున వచ్చి 
మకరమాఘస్నాన మకలంకగతిం జేసి 
గాయత్రిని జపించె ఘనత వెలయ 
లింగప్రతిష్ట సత్సంగతి నొనరించి 
బ్రహ్మహత్యలనెల్లం బాసి శుద్ధ 
మూర్తియై బ్రహ్మర్షిముఖ్యత వెలసె జ 
నవ్రజంబెన్నంగ నాంటినుండి 
యతండు గాయత్రికిని బుషియయ్యె వేద 
మాతం బ్రకటంబుగ జపించు మనుజులకును 
సకలపాతకములు గడంజను సమస్త 
సంపదలు గల్టుం దుదిని మోక్షంబు దొరకు. 


మానవుందు మకర మాఘ 

స్నానము గావించి దర్శసంజ్ఞల గాయ 

త్రీ నిర్మలతర జపము మ 

హానియతిం జేసి (బ్రహ్మహత్యలం బాయున్‌. 


నరుండు మాఘంబునందు స్నానంబు సేసి 
రాజసూయాది సవనసారపు ఫలములు 
గాంచు బహుతరకుష్టురోగవ్రజములం 
గడచు నాయుస్సమెతుండై గణనం గాంచు. 


90 


91 


92 


అట్టి మంత్రరాజంబు వలన మాఘస్నానంబున గాధేయుం డధికుండై 
వసిష్టుమీంది మాత్సర్యంబు వదలక యమ్ముని నతిక్రమించెదనని 
సహగప్రదివ్యవర్షంబు లయశ్ఫూర్ణంబు ముష్టిమాత్రం బాహారంబుగా 
ఘోరతపంబొనర్చుచున్న నతనితపోవహ్ని ప్రబలంబై లోకంబులకు 
బాధగావింప నిలింపపతి తన పదంబునకై యొనర్పుచున్నవాందని 


భయంపడి మన్మథుం బిలిచి యిట్లనియె. 


93 


212 మాఘమాహాత్యము 


క. మనసిజ! నీవు వసంతుండు 
జని విశ్వామిత్రుతపము చలనము గావిం 
చిన మేలగు నాకని పం 
చిన మాధవయుక్తుండగుచుం జిత్రస్ఫురణన్‌. 94 


చ. ననవిలుతుండు గాధి నిజనందనుండున్న తపోవనంబు చే 
రిన సకలాగమంబులు పరిస్ఫుటమై విలసిల్లినం గనుం 
గొని కడుచోద్యమంది మునికుంజరుం డంగభవుండు వచ్చినాం 
డని కని వ్యాఘరూపధరుండై భయదాకృతి నేంగుదెంచినన్‌ 95 


క. చెంతం బలికెడు శుకపిక 
సంతతులును నెచ్చెలుండు వసంతుండు భయవి 
(భ్రాంతిం గని పోవంగాం 
గంతుండు ననవిల్లువైచి కదలెం దివికిన్‌. 96 


ఆ.వె. అవ్విధమున నేగి యంగజాదులు తపో 
విఘ్నమాచరింప వెరవు చాల 
దనిన ఖిన్నహృదయు౯ డయిన యింద్రుని తోడ 
లీలం బలికె నూర్వశీలలామ. 97 


ఊర్వశి విశ్వామిత్రుని తపోవిఘ్నమొనర్చుట 

ఉ. ఇంద్రుండ! నీవు దుఃఖపదనేటికిం గౌశికమౌని సేయు ని 
స్తంద్రతపంబు మాన్చుటకు శక్యము గాదననేల శక్తిచే 
రుంద్రమతిన్‌ సుఖింపుము నిరూఢిగ నేనిది చక్కం జేసెదన్‌ 
జంద్రముఖీవిలోకన సుసంగతిం జొక్కరె యెట్టివారలున్‌. 98 


ఆ.వె. మహి పురూరవుండు మైత్రావరుణుండు రు 
క్మాంగదుండు నీవు నాత్మజుండు 
నాదిగాం గలుగు మహాత్ములు కాంతల 
వలనం జిక్కువడక నిలిచి రెట్లు. 99 


పంచమాశ్వాసము 


213 


ఆ.వె. 


వ. 


సూర్యచంద్రులం బిలిచి నియమింపుము విశ్వామిత్రాశ్రమంబున విశ్వ 
కర్మ నిర్మితంబులైనపట్టణంబులనుండి రాజవిడ్వరం బొనర్చునటు 
దానంజేసి జనంబులు దేశాంతరగతులైన నప్పుడు నేను పతివ్రతా 
రూపంబు ధరించి యమ్మానియాశ్రమంబునకుంజని పెక్కువిధములగు 
మక్కువల నతనిం చక్కాజవిల్తుని వలలకుం జిక్కువడంజేసి చాక్కించి 
చొక్కంబుగ చక్కని శ్వానంబునుం జేసి యిక్కడికి వచ్చునట్లొనరింతు 
ననిన విని పాకశాసనుండు హర్షించి విశ్వకర్మ రావించి సూర్యచంద్రు 
లకును మాకును భూలోకంబున కృష్ణవేణ్యభయతటంబులం బట్టణ 
త్రయంబు నిర్మించుమని పంచిన వల్లెయని విశ్వకర్మ సోమశిల 
సూర్యశిల రాచకొండ యను పట్టణంబుల నిర్మించిన దేవేంద్రుండును 


సూర్యచంద్రులరావించి వారితో నిట్లనియె. 


ధరణియందు గాధితనయుని తపము వి 
ఘ్నంబు సేయ మీరు కణంగి రాజు 

లై తదాశ్రమమున నమరు పట్టణముల 
నధివసించియుందుం దనుచుం బనిచె. 


పనిచినను వారు నృపతులై బలము మెజసి 
సోమశిలయను పురమున సోముందడుందడె 
సూర్యశిలయను పురమున సూర్యుందుందె 
రాచకొండను దేవతారాజు నిలిచె. 


ఆలోనం జంద్రభాస్మరు 
లాలము సేయంగ జనములమితో(గ్రత నా 
భీలగతిం జూచి పజచిరి 


బాలురు భామినులు చెదరి పరభూములకున్‌. 


ఆ సమయంబున నూర్వశీలలామ 


100 


102 


103 


104 


214 మాఘమాహాత్యము 


క. మెజుగుంగన్నుల దీప్తులు 
గితీకొన నొకచేతి వెండి కేల్మడియముతోం 
గుఖుమాపుచీర కట్టుక 
తుజుమున విరి లావు మెజయం దొయ్యలి యయ్యెన్‌. 105 


క. ఆరీతి మర్యవనితా 
కారవికారంబు నెజయ గాధేయముని 
స్సార తపోవనభూమికిం 
జేర భయభ్రాంతయైన చెలువయ పోలెన్‌. 106 


వ. ఇట్లు సాయంకాలంబునంజేరి పతివ్రతయపోలె పతిం బుత్రుల నన్న 
దమ్ములను బంధుమిత్రులను దలంచుచు పాపంపువిధి తమవారు 
పోయివచ్చిన త్రోవ తప్పించి యిటేల తెచ్చెనని దూజుచు నెవ్వరైనం 
బుణ్యాత్ములగపది నిజనాయకుం గూర్తురొకో యని రోంజుచు నిక్కడ 
కేకతంబ వచ్చితి నెవ్విధిమెలంగుదునని వెచ్చనూర్చుచు వచ్చుదాని 
విశ్వామిత్రుండుచూచి యోడకోడకుమని యాదరించి యానెలంతుకతో 
నిట్లనియె. 107 


గీ. పడంతి! యొవ్వరిదానవు భర్తయెవ్వం 
దేకతమ రాను కారణంబేమి నీకు 
నిక్క మెటింగింపుమనిన యా నీలవేణి 
వినయమున భీతిగదుర నమ్మునికి మొక్కి, 108 


నారాయణాభిధానముగల భూసుర 
పల్నిని నిస్ప ్రహభావమతిని 

పేరు కాంతాలత ధీరుండు మాజన 
కుండు మజ్జనకుండఖండకీర్తి 


ర్‌ూ 


పంచమాశ్వాసము 215 


ఆ.వె. 


రాజవిడ్వరముచేం (బ్రజలెల్లం దలంకి య 
థాయథలై పోవ ధవుండుం బుత్రు 
లెందుంబోయిరొ వారి నెఖుంగ మార్గముం దప్పి 
యిటకు వచ్చితిని రే పెచటికైనం 
జనవలయు నెంటిమాత్రమో సంయమీంద్ర! 
నీ నిజాశ్రమమున నన్ను నిలుపు మిందు 
నునికి యెగ్గన రన్యు లత్యుత్తుముండవు 
సన్నుత పతివ్రతాభిసంపన్న నేను. 109 


బాలకులను భయవలితుల 

బాలికలను దుఃఖరోగభరితాత్ముల వా 

చాలమతిం గాచి ప్రోచుట 

పోలంగా నీకు నైజములు పుణ్యనిధీ! 110 


అన విని కానిమ్మని య 

మ్ముని బహుఫలతతుల నెయ్యమున నాతిథ్యం 

బొనరిచి గుహలోపల న 

వ్వనితనునిచి తతృమీపవసుధాశ్రయుండై. 111 


క్షణమాత్రంబు శయనించి నిద్రాసక్తుండై యుండునంత. 112 


కాముని మేనమామ కజకంఠుని యౌదలపువ్వు తారక 

సోమము నేలు రాజు మధుసూదను ముద్దుమఅంది బంధకీ 
భామలహృద్భయంకరుండు పంకజమిత్రునియుద్ది యత్తటిన్‌ 
సోముండు తోంచెం దూర్చుదిశం జూపటికున్‌ నయనోత్సవంబుగన్‌. 


ఇట్లు చంద్రోదయంబైన నప్పుడు 114 


మలయపవనుం బిలిచి వలరాజు కలువల 

రాజు గాయం దొణగె రాజసమున 

నూర్వశికిని లొంగకున్నాండు కౌశిక 

మౌని యచటికేంగి మసలు నీవు. 115 


216 


మాఘమాహాత్యము 


మ. 


ఆ.వె. 


అనిమందానిలు6 బంచి కీరవరవాహారూఢుండై తుంటవి 

ల్లొని వేం దమ్ములు నారి గూర్చి మకరాంకుం డుల్లసత్పుప్పుబా 
ణనికాయంబులు గాధినందను మదిన్నాటించినన్‌ సంచలిం 

చిన చిత్తమ్మున నమ్మునీశ్వరుండు రాజీవాక్షి నీక్షింపుచున్‌. 116 


మనసు బీగియంబట్టి మదనమందానిల 

చంద్రకిరణములకు జలదరించి 

యిందువదనం జూచు నేమని దూఖజునో 

యనుచు గొంకు నుస్సురనుచు లేచు. 117 


ఈరీతి గాధిపుత్రుండు 

మారవికారంబుచేత మనసు నిలుపంగా 

నేరకయ మృషానిద్రా 

కారమునను నున్న కాంతం గౌంగిటం జేర్చెన్‌. 118 


ఇట్లు కౌంగిటంగ్రుచ్చిన నచ్చెలువ యుల్ముచు మేల్మని కళంకుచూపుల 
నతనినిం జుల్మనం జూచుచుం ద్రోచిన లేచి విదలించుకొనుచు గుహ 
వెడలి జడముడివిడివడ ముడిచిననొస లడల నడుగులు తడబడ 
వెడవెడ కడువడినడచి యుడుగనితమకంబునం దొడరిపట్టె. కడంక 
తొడంగి నిదురచేతుల నప్పడంతి వెడంద గుబ్బ లుబ్బున నబ్బురంబుగా 
నొత్తి హత్తి క్రమ్మణ గుచ్చెత్తిన మెత్తదనంబెణింగికొని చిత్తం బీక వేం 
కడంక నాకలకంఠకంఠి యిట్లనియె. 119 


ఎజుంగక నిన్ను నిక్కమ మునీంద్రుండ వంచును భూజనంబులం 
దబు కొనియాదడంగా విని వృథామతినై యిటువచ్చియున్న నా 
తెజంగుం దలంపవైతివి పతివ్రత నుత్తమురాల నివ్విధిం 

బఅతురె మోసపోయితిం గృపాపరులెవ్వరు లేరు మాన్పంగన్‌. 120 


పంచమాశ్వాసము 217 


అనుచుం గన్నీరు దెచ్చిన నమ్మునీంద్రుం 

డబల! నిర్ణయురాలవై యకట నన్ను 

ద్రోచిపోయెదె నీవు కంతునకు నొచ్చి 

ప్రాణములు నిల్పనోప నీ పాదమాన. 121 


నీవెద్ది చెప్పి పనిచిన 

సేవామతి తోడ నదియెసేయుదు నన్నుం 

గావుము నళినీలోచన! 

నావుడు నచ్చెలువ గాధినందనుం బలికెన్‌. 122 


ఏమి చెప్పిన జేయుచు నెపుడువిడువ 

నెవ్విధంబున రమ్మన్న నేంగుదెంచు 

వాందనని బాససేతువె వరమునీంద్ర! 

యనిన హర్షించి యాయింతి యడిగినట్లు. 128 
ధర్మంబున గృష్టవేణియు సాక్షిగా బాసయిచ్చిన నయ్యళివేణియు సమ్మ 
తించిన 124 
కిక్కిరిసిన గుబ్బలు యెద 

నొక్కుచు కటితలము తొడలు నునుంజెక్కులు చ 

న్ముక్కులు నంటుచు ముద్దులం 

జొక్కుచుం గ్రొమ్మోవి యానుచున్‌ రతిసల్పెన్‌. 125 


ఆచందంబున నమ్మృగ 

లోచనతో గాధిసుతుండు లోలత సుమనా 

రాచవిరాజితకేలీ 

వైచిత్రిందేలి మోహవశుండై యుండెన్‌. 126 


ఇట్లు పదివేలే ళృమ్ముద్దియతో నిష్టసుఖంబు లనుభవింపుచున్న నొక్కనాం 
డక్కమలలోచన విశ్వామిత్రునితో నిట్లనియె. 197 


218 మాఘమాహాత్యము 


ఆ.వె. మౌనిచంద్ర! వినుము మామెనమామ కు 
మారుందొకరుం డల్ల యూరనున్న 
వాండు పోయి(చూచి) వచ్చెద ననుటయు 
సంయమీంద్రుం డులికి సఖియం జూచి. 128 


క. విరహాతురుండై యిట్లను 
సరసీరుహనేత్రి! వెంటం జనుదెంచెద నీ 
వరయ ననుం బాయదగునే 
పరికింపుమనిన లతాంగి పలికె నతనితో. 129 


ర్‌ూ 


నినుం దోడుకొనుచుం బోయిన గుట్టు బయలౌను 
దూషింతు రఖిలబంధువ్రజములు 
శ్వానరూపున వచ్చితేని యొజుంగ ర 
ట్లగుమన్న మౌని మోహమునం జేసి 
కుక్కురతనువు గ్రక్కున దాల్చి యూర్వశి 
వెంటనేతేర నవ్వెలంది దివిజ 
పురికి నేతెంచె నప్పుడు వసిష్టాదిస 
న్మునులు దిగీశులుం దనరి కొలువ 
గీ. నెలమిం బేరోలగంబున్న యింద్రుం డూర్వ 
శీ సరోజాయతాక్షినీక్షించి సార 
మేయమిది యెవ్వరనిన భామినియు గాధి 
నందనుండని పల్మె మానసము లలర. 130 


వ. ఇట్లు సభాసదులందజు వసిష్టుండును విని హాసంబుచేసిన విశ్వా 
మిత్రుండు లజ్జించి యూర్వశి వర్ణించి తపోవనంబునకు వచ్చి 
తద్దోషంబు పరిహారంబుగా మాఘస్నానంబును మాధవపూజయు గీతా 
పఠనంబును నొనర్చి లేజోవంతుండై కృతార్థత్వంబు వహించి పరమ 
మునీంద్రుండై విలసిల్లె నిట్టి మాఘస్నాన ప్రభావంబేమని వర్ణింతునని 


పంచమాశ్వాసము 219 


గాలవుండు వెండియుం గుటీరస్టులతో నిట్లను నట్లూర్వశి తన మనో 
రథంబు సమకూర్చుటకు హర్షించి యింద్రుం డయ్యింతిం గనుంగొని 
కౌశళికుండెవ్విధంబున నీతోం బ్రతినవల్మెనని యడుగుటయు నూర్వళి 
యిట్లను భూలోకంబునకు బోయి నేను 131 


మహాస్రగ్ధర : 


కనుగొంటిం గృష్టవేణిం గలుషనికరపంకవ్రజక్షాళనోద్య 
ధ్ధనపాదఃపూరజాలన్‌ గమఠమకరముఖ్యాస్పదజ్జంతుసంతా 

న నితాంతభ్రాజమానన్‌ నవపులినవిశీర్ణప్రభాశోభిడిండీ 
రనికాయోదారతీరన్‌ బ్రబలఘుమఘుమారావరంగత్తరంగన్‌. 132 


కని తదవగాహంబునం గృతకృత్యనై నానేర్చువిలాసవి భ్రమంబుల 
నమ్మానిం జొక్కించి యిటకుందెచ్చితి. కృష్ణవేణీభజనంబునం గార్యసిద్ధి 
యగుట సందియంబె యనినం బురందరుండు పరమానందంబునం 
గృష్టవేణి నుద్దేశించి 183 


విష్ణుశరీరసంభవ! పవిత్రతరోజ్ఞ్వలవారిపూర వ 

ర్ధిష్టు! సమస్తజంతుభయ ధీజనతాఘనతాపహారి రో 

చిష్ణు ఘనాఘనోత్మటరుచిస్ఫుటరూపన! పావనక్రియో 

త్మృష్ట నిరుష్ట కృష్ణ ప్రణుతించి భజింతు నభీష్టసిద్ధికిన్‌. 134 


అని కృష్ణవేణిం బ్రస్తుతించి యింద్రుం డిష్టమనోరథకలితుండయ్యె నని 
మటియు గాలవుం డిట్లనియె. 135 


తార చంద్రుని ఆశ్రయించినందుకు గురుడు దుఃఖించుట 


క. 


తారావధూశిరోమణి 

తారాపతి (నాశయించి) దర్పకకేళిన్‌ 

వారనిసౌఖ్యోన్నతి నను 

వారంబు సుఖింపుచుండె వైభవమెసంగన్‌. 186 


220 మాఘమాహాత్యము 


క. అంతట తన సతి చంద్రుని 
యంతఃపురమునవసించి యలరుచునున్నన్‌ 
జింతించి గురుండు రజనీ 
కాంతునితో నిట్టులనియె ఘనతరబుద్దిన్‌. 137 


చ. మనసునకొంక కిట్టు లభిమానముతోడను విప్రభామినిన్‌ 
దనరగ బాహుజుండు మమతన్‌ రమియించిన నాయువున్‌ ధనం 
బును సిరియున్యశంబును బ్రభుత్వమునున్‌ జెడిపోయి ఘోరయా 
తనముల పాలుగాక ప్రమదంబున భోగనియుక్తిం జెందునే. 138 


బలపరాక్రమములు గలవని చతురంగ 
వాహినీయుక్తిచే వరసువర్ణ 
మణిధాన్యవితతుల మహిమోన్నతివహించి 
యున్మిభావించ ననూనమంత్ర 
విదులము కోదండవిద్యాప్రవీణుల 
మమితతేజోధికులము సమస్త 
ధర్మవర్తనులము ధార్మికులమగుట 
నెజుంగవే దుర్గోషమేలనీకు 
గీ. నవని దేవుండు నిక్కమ యలిగెనేని 
నిఖిలజగములం బృథుశక్తి నిగ్రహింపం 
జాలు గావున పరసతీసంగమంబు 
నరకహేతువు ఇటుసేయ న్యాయమగునె. 189 


వ. మతియు క్షతియుండు బ్రాహ్మణ గోరక్షా నిమిత్తంబున నాపత్సృమయం 
బున భూసురునితోడ సంగమంబు సేయ నుచితంబు వేదాధ్యయన 
సంపన్నకులీనుండైనవిప్రండు తేజోశాసనంబు ప్రాపించుటకు శాస్త్రధారి 
యగు బ్రాహ్మణుండు శస్త్రధారియయ్యెనేని యతండిరువది యొక్క 
కులంబులవారితో నరకంబున నుండు. పూర్ణకాముండయ్యును కులీ 
నుండయ్యెనేని బ్రాహ్మణుండు నిష్టాతుండయ్యెనేని కాలాంతంబున బ్రహ్మ 
తేజం బడంగిన తెజంగున నుండు (బ్రాహ్మణునకు క్షత్రియవృత్తి హింసా 
రూపంబు కావున క్షతధర్మంబున (బ్రవర్తించుట హితంబుకాదు. 140 


2» 


పంచమాశ్వాసము 


221 


ర్‌ూ 


ఎనయ నయజ్జికు(డై గృహ 

మున సంవత్సరము మాత్రము వృథామతి నుం 
డిన విప్రనిం జండాలుం 

డని యెంతురు నిశ్చయించి యాగమవేత్తల్‌. 


అవని విద్వాంసుండై యుండి యన్యవనిత 
నభిలషించుచు మించెడు నతని బాప 
కర్ముండందురు నిఖిలలోకములయందు 
దొరయ భూసురతనువతి దుర్లభంబు. 


ఇలలోనం గోటిశూద్రులవధ సేయుపా 
పం బొకస్రీహత్యపాటి యగును 
వనితాజనము కోటివధం జెందు నఘమొక 
ధేనుసంహనన సమానమండ్రు 
ధేనుకోటి వధప్రదానదుష్కృత మొక 
యవనీసురవధాభమై తనర్చు 
నవనిసురులకోటి నణంచు దోషంబొక 
మనుజేంద్రుహత్యసామ్యతం జెలంగు 
నట్లనిన దుష్ట(జన)నిగ్రహంబు శిష్ట 
పాలనమొనర్చుకతన భూపాలుండధికుం 
దట్టి భూపతిగురుపలత్ని నభిలషించి 
హీనబుద్దులు చెడిపోవ కేల బ్రతుకు. 


141 


142 


143 


మానవుండు సకల యోనుల జన్మించి క్రమక్రమంబున గో బ్రాహ్మణ 
కులంబునంబుట్టి యధికుండై ప్రవర్తిల్లు. బ్రాహ్మణుండు లోకపూజ్యుండు 
నీవు విప్రస్త్రీని పరిగ్రహించుట నీతి కాదని యెటింగించి వెండియు 


వానితో నిట్లనియె. 


144 


222 మాఘమాహాత్యము 


౬ 


వెలయ లోకోత్పత్తి విష్ణుండొనర్చి సా 
మ్రాజ్యపట్టము గట్టె బ్రహ్మం దొల్లి 
పవనుం గట్టడిచేసి యువరాజుగా బరి 
పాలించ నభవుని పాలం బెట్టె 
బలవైరి సచివుగానిలిపె విఖ్యాతి సం 
భృతకుం దగం (బ్రజాపతుల నునిచెం 
'బ్రకట ధర్మముల బుషికులమ్ముం జాలించె 
స్తుతగూఢచరత వసువులకిచ్చిం 
గీ. జంద్రసూర్యులం బాటించె జగము నడుప 
శమనుం గారాగ్భృహాధికారమునం బూన్చె 
మహిమ సదసద్వివేక కర్మములకును న 
వగ్రహములను నియమించె వరుసతోడ. 145 


క. నలుబదితొమ్మండ్రనంగాం 
గలుగు మరుద్దణము లైరి కంచుకులు మహో 
జ్వల గంధర్వులు నచ్చర 
నెలంతలునై రతుల గీతన్ఫత్యంబులకున్‌. 146 


క. సురుచిర కిన్నరసంతతి 
సరసస్తుతిపాఠకవ్రజంబులు విద్యా 
ధరులెన్న వందిబృందము 
లిరవొందగనైరి పంకజేక్షణ కరుణన్‌. 147 


వ. మణియు గ్రామాధికారులను రాజులను లోకంబులకు లోకపతులను 
నిషాదరక్షోగణంబులను దేవతలను పరివారంబుగా సార్వభౌముండైన 
విష్ణుండు నియమించె ధర్మసంస్థాపనార్థంబు మిమ్ము గల్పించుటంజేసి 
మీరలు బుషులను ప్రసిద్ధికెక్కితిరి గావున మీరలు చంద్రుపాలికింబోయి 
బోధింపుండని గురుండు పనిచిన వారలు చంద్రునికదకుం జని 
యిట్లనిరి. 148 


పంచమాశ్వాసము 223 


ఆ.వె. 


సరసిజవైరి! నీతిగుణశాలివినీవు మహీసురుండు స 

ద్గురుండు సమస్తవర్ణములకున్‌ బ్రభు వట్లునుగాక దేవతా 

గురుడు మహాత్ముం డాధిషణుకోమలి నీకును దల్లి లోకసుం 

దరి నవినీతిమైం గదిసి దర్చకకేళి సుఖించం బాడియే! 149 


ఈకర్మ దురితచయములు 

నీకెందును బాయునే ధిషణు నెలంత విడువు సు 

శోకనిధి! యనుచు బలుక ని 

శాకరుండు నిరాకరించె సంయమివరులన్‌. 150 


అటులు నిరాకరించబడి యాబుషిసంఘము దేవతాగురున్‌ 
స్ఫుటమతిం గాంచి తా రెలమి6 బోయి శశాంకునిం జూచి బోధసే 
యుటయును దారం జిత్తముననుంచి మదంబునం దన్‌ నిరాకరిం 
చుటయును జెప్పి యింక బలసూదను పాలికిం బోవ మేలగున్‌. 


అనుచు గురుండుం దాము నమరేంద్రు కడకేంగి 

హిమకరుండు గురున కెగ్గుసేయు 

విధముం దెలుప హరియు విస్మయచిత్తుందై 

యెల్లసురలు వినంగనిట్టు లనియె. 152 


సురకిన్నర ప్రజాపతి 

గరుడ వసుఫణీంద్రరుద్ర గంధర్వదివా 

కరమునులారా! వింటిరె 

హరిణాంకుండు చేసినట్టి యపకారంబున్‌. 153 


మతిం గొంకక యాచార్యుని 

సతి గైకొందురె మదాతిశయభావమునన్‌ 

సితకరుండు రుద్రవరగ 

ర్వితుండై సత్మర్మమనుచరింపండు కంటే! 154 


224 


మాఘమాహాత్యము 


౬ 


ఈశ్వరుండు సముద్రమథనంబునాడు లోకకంటకంబైన విషంబు ధరి 
యించి తదీయతాపనివృత్యర్థంబు చంద్రకళాధారణంబుసేసి యతనికి 
రాజత్వంబిచ్చి రాజగంధర్వయక్షరాక్షసుల కవధ్యుందవు గమ్మని వరంబు 
దయచేసెంగావున శశి మన శిక్షంబొందండు సామ్రాజ్యంబు వహించి 
గర్వించియున్నవాందని సదాశివుండైన నమ్మదాంధుని భేదింపంజాలం 
డనిన గురుండు కడుదుఃఖించి యింద్రాదిదేవతలతో నలుకవొడమి 
యిట్లనియె. 155 


లోకధర్మంబులాలోకించ హరి మిమ్ముం 
గల్పించె మీరధికారులగుచు 
నున్నవారలు ధర్మమొకరీతిగాదని 
యలుకమై వలదనవలయుంగాక 
వెనుకకు వత్తురే యనిమిషులకుC బురో 
హితుండ నే నిట్లెన హితమె మీకు 
శిష్యులు గనుక విశేషించి యీదోష 
మన్యులకగునె మీయదియెకాక 
రాష్టదుష్కృతమెల్లను రాజుం జెందు 
క్రితివిభుని దురితము పురోహితుని కంటు 
భార్య చేసిన దోషంబు భర్త కొదవు 
శిష్యుపాపంబు గురునకుం జెందునండ్రు. 156 


అది గావున దోషము మీ 

కొదవుట నిశ్చయము దుర్ణయుని నెట్లెనన్‌ 

మదమణంగించుట ధర్మం 

బిదియదియని యెన్నుకొనుట యేటికి మీకున్‌. 157 


అని యనేకవిధంబులం జెప్పిన బృహస్పతి నూరార్చి యప్పుడు 


పంచమాశ్వాసము 225 


హరిశిఖివాయుపాశధరు లంతకకీలి శచీశ్వరాసురుల్‌ 

సురవిభు దండికీలిదితిజుల్‌ కలిపాశి నృగార్మజౌర్వ ని 
ర్టరపతివాయులొప్ప దనుజ శ్వసనాగ్ని శచీపతుల్‌ సురే 

శ్వర ధనదాశుగాబ్టిప నిశాగయమజ్వలనాంగమున్‌ భవున్‌. 159 


కలసికొని బుషులు రుద్రులు 

బలసికొలువం బద్మగర్భుపాలికిం జని ని 

శ్చలభక్తి (మొక్కి నిలిచిన 

జలజభవుం డాదరించి సత్మృపతోదన్‌. 160 


అనిమిషులు బుషులు వచ్చిన 

పనియేమన (మొక్కి వారు పద్మారియొన 

ర్చిన దౌర్జన్యంబంతయు 

వినిపించిన నబ్దభవుండు విబుధుల కనియిన్‌. 161 


శత్రుండు మిత్రుండుం బోరంగ 

మిత్రుని గెలిపించుటెల్ల మేలండ్రు బుధుల్‌ 

మిత్రులు మిత్రులుం గినిసిన 

మైత్రిం దదీయాగ్రహములు మాన్సంగవలయున్‌. 162 


ఎట్లనిన చంద్రుండు దేవతలకు మిత్రుండు గురుండు మహాత్ముండు 
గావున జంద్రుదుర్ణయంబు మాన్పుటకును మీరును మేమునుంగూడి 
యతనిపాలికింబోదుముగాక యనిపోయిన తుహినకరుండును సిగ్గును 
వినయంబును సంభమంబునునెజయ నందబకుందగు పూజా 
విధానంబు లాచరించిన యనంతరంబ నిలింపప్రకరంబులు విను 
చుండ బ్రహ్మ శశాంకునితో నిట్లనియె. 163 


గురుపత్ని తల్లికంటెను 

కరమెక్కుడు ధార్మికులకుం గావున ధరణీ 

పరిపాలన కర్తవు సుర 

గురుపత్ని వరింపందగునె గుణరత్ననిధీ! 164 


226 మాఘమాహాత్యము 


క. హరిసర్వాత్మకుం దవ్యయుం 
దరయంగా ధర్మహానియగు చోటుల బం 
ధురలీలం బుట్టి ధర్మము 
స్థిరముగ సంస్థాపనంబు సేయుచునుందడున్‌. 165 


గీ. కావునను గురుసతిని శీఘ్రంబు విడువు 
మనుటయును సమ్మతించి తారాధిపతియు 
నంతిపురముననున్న యేణాంకవబింబ 
వదనం దారను దోడ్మ్కొని వచ్చి యపుడు. 166 


క. గురునకు నర్చించిన శశి 
ధరునింగని ధిషణుందనియెం దనయు బుధును మ 
ద్వరవీర్యసంభవుని భా 
స్మరతేజునిం దోడితెమ్ము (గ్రక్కున నిటకున్‌. 167 


వ. అనిన చంద్రుండు మీకు సంభవించినవాండుగా దైదేండ్లయ్యె నస్మ 
త్తనయుండనినం గ్రమ్మజనిరువురకు వాదంబయ్యె నప్పుడు విరించి 
యీధర్మంబేర్చరింపుమని బ్రహ్మవేత్తల నియమించిన వార లిట్లనిరి 


క. పతియనుమతిం గొని నియతిన్‌ 
సతి యన్యుని వలన గనిన సత్పుత్రుం డు 
న్నతమతి క్షేత్రజ్ఞండనం 
దతమతి నర్హుండు తల్లిదండ్రుల కెలమిన్‌. 169 


ఆ.వె. ప్రథమపక్షమునను బలిమి నన్యుండింతిం 
బట్టెనేని యఘము పడతి కొదవ 
దపరపక్షమునను వ్యభిచరించిన కాంత 
తాన చెందు దుషృతముల నెపుడు. 170 


పంచమాశ్వాసము 227 


ర్‌ూ 


అనిమును లాడిన వనజా 

సనుండును నిర్ణరులు చంద్రు సదనమున వసిం 

చిన బుధునిం బిల్సి తగనా 

తనితో నిట్లనిరి సమ్మదం బలరారన్‌. 171 


తనయుని జన్మంబు తల్లి యెటుంగు ని 
వనఘ! తారాదేవి నడిగిరమ్ము 
పొమ్మని పంచిన బుధుండును బోయి ని 
శ్చలబుద్ధినంతయుం దెలిసివచ్చి 
దేవబృ్బందమునకుం దెలివితో నిట్లనె 
జారరూపంబున జననినన్ను 
వనజారికిని గంటి ననియె నావుడు సుర 
సంఘంబు లెల్ల నాచార్యుం జూచి 
నీకుం బనిలేదు చంద్రునన్నెలంత కోరి 
కనినయది శశియును బలాత్యారి కాండు 
బుతము గాన్పించె ననిన నమృతకరునకు 
నక్కుమారుని నొసంగిన నాతం డలరి. 172 


తన రాజ్యంబు బుధునకిచ్చి ప్రజలంజూచి యితండు మీకురా జితని 
యాజ్ఞలలో నడువుండనిన వారందరు చంద్రునితో నిట్లనిరయ్యా! 
యితండు కుండుండు రాజ్యంబున కనర్హుం డేల గైకొందుమని యంగీక 
రించకయుండి రంత దేవగురుండు నిజభార్యయైన తారం జూచి 
కోపించి యిట్లనియె. 173 


నీవు చేసిన పనులకు నిన్ను కుడ్య 

మధ్యమమునుంచి జీవనమాత్ర మశన 

మిడంగ దగు నొకవర్షంబు కడంక తోడ 

ననిన నాపల్చువిని బుధు దాత్మం గలంగి. 174 


228 మాఘమాహాత్యము 


క. అమరుల మునులంగని ప 
ల్కె మహామతులార! తల్లికిని నాకుం గళం 
కము బాయంగం బ్రాయళ్చి 
త్రము గల్లిన౯ దెలుపరయ్య తాత్పర్యమునన్‌. 175 


క. అని వేండుకొనిన సభవా 
రనయంగ లోకేశుహృదయమెటింగి తదీయో 
(గనిబిడ ఘనదుష్కృతనా 
శనమగు తెజం గాత్మం దలంచి చతురతం దమలోన్‌. 176 


క. జనకుడు గల్లియు నొరులకుC 
గొనకొని జన్మించు నతండు కుండుండయ్యెన్‌ 
బెనిమిటికి వీతతంతువు 
కును బుట్టిన పుత్రకుండు గోళకుండయ్యెన్‌. 177 


క. నాయకుండుండిన గతమై 
పోయిన నాయింతి యన్యపురుషుం గదిసి తా 
నేయెడం జండాలియనంగ 
నాయతసత్మర్మదూరయి వర్తిల్లున్‌. 178 


గీ. అట్టి కామినితోడ మోహముననైన 
దాస్యముననైన సురతతంత్రములు సల్పు 
చుండు నాతండు పితృగణయుక్తుందగుచుం 
గల్పపర్యంతమును నరకమున నుండు. 179 


మాఘస్నానాదుల వలన చంద్రాదులు విగతదోషులగుట 


వ. మలియా స్త్రీపురుషులకు బుట్టినవారలు కర్మచండాలులును కుండ 
గోళకులును సంకరులును నగుదురు. ఇట్లని ధర్మనిర్ణయంబునం 
బలుకంబడినయది యని దేవగణంబులకు విన్నవించి వెండియు 
హిరణ్యగర్భుంజూచి యయ్యా! మాకు వృథాప్రయాసంబయ్యె పూర్వం 


పంచమాశ్వాసము 229 


బున విష్ణుదేవుచేతం బ్రాయశ్చిత్త విధానంబు తెజం గెటింగితిమి 
మహాపాతకకోటైనను విలీనంబగు లక్షవర్తివ్రత మాఘస్నాన ఫలంబున 
మటతియు మాఘంబున నశ్వదానంబుచేసిన గురుతల్పగ దోషనాశనం 
బగు నదిగావున నీ మువ్వురచేతను నీవ్రతత్రయంబు సేయించిన 
శుద్దులై పూజ్యులయ్యెదరని బ్రహ్మయనుజ్ఞను లక్షవర్తి వ్రతంబు తారా 
దేవిని మాఘస్నానంబు బుధునిని సదక్షిణాశ్వ దానంబు చంద్రునునిం 
జేయించిన. 180 


. తతశక్తిందగు దేవతానుమతిచేతన్‌ లక్షవర్తిస్ఫుట 
ప్రతమత్యున్నతింజేసి తన్మహిమ నిర్వ్యాజప్రదీప్తిన్‌ బతి 
వ్రతలం దుత్తమసాధ్వినాం బరగి తారాదేవియొప్పెన్‌ బృహ 
స్పతియున్‌ బ్రహ్మయనుగ్రహంబునను జేపట్టెన్వధూరత్నమున్‌. 


బుధుడు మాఘావగాహనంబున విశుద్ధ 

భద్రమూర్తి వహించినం బ్రజలు నిఖీల 
రాజ్యపట్ట(భద్రార్హసంపూజ్యుం జేసి 

రశ్వదానంబున శశాంకుం దడనఘుందయ్యె, 182 


ఈరీతిన్‌ గురువాక్యము 

వారిజభవముఖ్యదేవవర్గము సుమన 

స్సారమతిం జక్కంజేసి యు 

దారత మాఘాతిశయమహామహిమంబుల్‌. 183 


బహువిధంబులం బ్రశంసయొనర్పుచు నిజస్థానంబులకుం జనిరని 
గాలవుండు కుటీరస్టులతో నిట్లనియె. 184 


హిమవిమలాంబు శీకరము లెన్నికసేయను దివ్యవాహినీ 
సముచితజీవనాంతరిత సైకతరేణుతతుల్లణింప బు 

క్షములగముల్‌ వినిర్ణయవశంబున లెక్కిడవచ్చుంగాని మా 
ఘమహిమ నెన్నంగావశమె గారడలేక నిజంబెపల్మితిన్‌. 185 


230 మాఘమాహాత్యము 


క. మంచిది మాఘమువంటి స 
మంచితధర్మంబులేదు మానవుండుందడున్‌ 
గించితుధర్మమొనర్చిన 
నెంచంగ నక్షయఫలము రమేశ్వరుండొసంగున్‌. 186 


క. ఏ నరుండైనను మాఘ 
స్నానఫలం బధికమని నిజంబుగ మదిలోం 
దా నెజుంగందేని శమన 
స్థానంబున నరకబాధసంగతిం జెందున్‌. 187 


క. ఎన్నంగ నీయితిహాసము 
విన్నను విన్సించినను సవిస్తారముగా 
సన్నుతిసేసినం జదివిన 
నన్నరులకు శుభములొదవు హరిపురిగల్లున్‌. 188 


శుచివ్రత వృత్తాంతము 
క. అని మజియుం గుటీరస్థులం 
గనుగొని దయంబల్మెం దొల్లి కౌశికదేశం 
బున నంగరమను పురమున 
వనజాక్షుని భక్తుండొకండు వైశ్యుండు వెలయున్‌. 189 


గీ. అతని నామంబు ధర్మరాజనంగం దగును 
చెలంగి యాధన్యుపుత్రి శుచివతయన 
ననఘమతి యగు దాని విహ్వలుందడనంగ 
నమరు నొకవైశ్యపుత్రున కర్ణి నొాసంగె. 190 


వ. అంత నాకాంతాతిలకంబు భూసురప్రీసమాగమంబున లక్షవర్తివ్రతం 
బొనరించె విహ్వలుండును వేశ్యాకాముండైధర్మరహితుండై (ప్రవర్తింపుచు 
కొన్నివర్షంబులకుం దనువుదొఅంగి తదీయదేశంబునంజిత్రవర్శాభి 


పంచమాశ్వాసము 231 


రబ్‌ 


ధానంబున జనియించె శుచివతయు బుణానుబంధరూపంబున పున 
ర్దన్మంబునొంది సత్యవ్రతయనుపేరం జిత్రవర్శ్మకు భార్యయయ్య నిట్లిరు 
వురు నధిక సంపదల విలసిల్లుచున్నం బూర్వకృతంబునం జిత్రవర్మ 
జారుండైన యాసాధ్వి లక్షవర్తివత ప్రభావంబునం బాతివ్రత్యంబు 
ధరియించి పతి శుశ్రూష సేయుచు 191 


ప్రాణేశుండన్యకాంతాసక్తుండైనను 
డెందంబు లోపలం గుందుకొనదు 
కాంతుండు నిజధనం బెంతవెచ్చించిన 
ననుకూల యగుంగాని యడలుకొనదు 
పతి సేయంగారాని పనియేమిచేసిన 
నావగింజంతైన నేవపడదు 
నిజనాయకుండవినీతిమైం దిట్టినం 
జింతాపరిభ్రాంతిం జెలంగలేదు 
భోజనాభ్యంగనాదులం (బోదిసేయు 
గంధతాంబూలకుసుమసౌఖ్యములం దనుపు 
గురుండు బంధుండు దైవంబు పరమసఖుండు 
విభుంద యని యనిశంబు సద్వృత్తిం జూచు. 192 


నిరతంబు నింటిలోపల 

వరమతి భుజియించి వారవనితామణిమం 

దిరమునకు నేంగు వల్లభు 

నిరవొందంగ ననిపివచ్చు నెవ్వగలేకన్‌. 193 


పతితోడుత యనుగమనము 

మతింగోరుచు నుండు నిండుమనసున నంతన్‌ 

కతిపయవర్షంబుల కు 

న్నతమతియగు తద్విభుండు వ్రణస్థుండయ్యెన్‌. 194 


232 మాఘమాహాత్యము 


వ. ఇట్లు వ్యాధిపూరితుండై పిచ్చుకకుంటై కదలమెదలలేక పుణ్యపాపంబు 
లిహంబున ననుభవింపుచు జారత్వంబుమానక కామాకులచిత్తంబునం 
గుందు నిజనాథుంజేరి యా లలన యొక్కనాం డిట్లనియె. 195 


క. వల్లభ! యజసేయక నీ 
యుల్లంబున నెద్ది కోరుచుందుదు వది రం 
జిల్లంగం గావించెద ధర 
నెల్లగ పతిహితమొనర్చు టింతి గుణంబుల్‌. 196 


2» 


అనిన సంతోషించి యా వధూరత్నంబు 
తోడ నిట్లను నీవు తోయజాక్షి! 
నాదు చిత్తము వారనారీశిరోమణి 
పైంగాని పెజచోటం బాదుకొనదు 
వేశ్య భుజించిన వెన్ననే భుజియించి 
తనుయాత్ర నడుపుదు దానితోడ 
వ్యాధిచింతకొకింత వగవను విరహాగ్ని 
మిగుల వేధింప శమింపరాదు 
గీ. రమణిరో! నన్ను నీదు భుజముల మీంద 
ననువు మీజంగ నెక్నించుకొని తదీయ 
మందిరమునకు గొని గరిమమునం జనిన 
వేడ్క సుఖనిద్ర జెందుదు వేయునేల. 197 


క. అని పతి పల్మిన కాని 
మ్మని యాసతి యర్ధరాత్రమప్పుడు విభునిం 
దనభుజములపై నిడుకొని 
యనువుగం బురిబాహ్యభూమి నరుగుచు నుందడెన్‌. 198 


వ. అట్లు భాద్రపద బహుళాష్టమినాండు నల్గడల వలాహకంబులు గప్పి 
చినుకం దొణంగిన కతన దృఢవ్రతంబే సహాయంబుగాం జనుసమ 
యంబునం దొలునాంటి నిశియందుం దత్పురరాజగేహంబు చోరులు 


పంచమాశ్వాసము 233 


చొచ్చి వస్తువ్రాతంబులుం గొనిపోవునెడ రాజభటులు వెనుదవిలిన 
వారు మాండవ్యుండు జపంబొనర్చు నచ్చటికి జాడ చూచి క్రమ్మథి 
యడవింబడి తొలంగినం దలార్లు జాడవెంబడివచ్చి జప సమాధానం 
బున నున్న మాండవ్యుంగని యతండు చోరుందని నృపతికి విన్నవించి 
తదీయానుమతంబున నమ్మునిని శూలంబుపై వైచిపోయినం బరమ 
ధ్యానారూఢుందడై యెద్దియుం బరికింపకుండిన నప్పు డప్పతివ్రత చీకటి 
చేత నాశూలంబు దాయి పడిలేచి మొక్కిన మునిపతి యిట్లు వ్యధచేసిన 
వా రెవ్వరనిన నా సాధ్వీతిలకంబిట్లనియె. 199 


క. మునిచంద్ర! యేం బతివ్రత 
ననుమతి మద్విభునకుం బ్రియంబుగ వేశ్యా 
వనితాగ్భహంబునకుం జే 
కొనిపోవంగ వానజల్లు గురియం దమమునన్‌. 200 


క. కానక శూలముం దాతితి 

మౌనీంద్ర! శమింపుమనిన మాటలు విని ధా 

త్రీనాథు భటులు (డగ్గతి) 

పైనున్న తపస్వింజూచి పరహితబుద్ధిన్‌. 201 
క. శూలంబు డించిపోయినం 

దాళక యాసాధ్వింజూచి తాపసియలుకన్‌ 

లోలాక్షి! భాస్మరోదయ 

వేళకు మృతిం బొందు నీదు విభుండని పల్మెన్‌. 202 


లక్షవర్తి వ్రతముచే శుచివ్రత సూర్యోదయమును నిలుపుట 


క. ఆరీతి శాపమిచ్చిన 
వారిజదళనేత్రియును దివాకరుం డుదయం 
బై రాకయుందుననినన్‌ 
సారధృతిన్‌ లక్షవర్తిస ద్వతమహిమన్‌. 203 


234 


మాఘమాహాత్యము 


ర్‌ూ 


లక్షవర్తివ్రతంబు చేయువారికి వైధవ్యంబు లేదని హరి నిర్ణయించిన 
వాండు గావున పూర్వజన్మంబున నాపతివ్రత యది యొనరించుటంజేసి 
సూర్యోదయంబు గాకుండె హరియును దద్వచనంబు పాటించిన హేతు 
వుచే భానుండు పూర్వశిఖరికి రాకుండునట్లు గావించె దినకరుండును 
కాలాత్మకుండయ్యును హరి యాజ్ఞం జేసి యుదయింపండయ్యె నిట్లొక్క 
సంవత్సరంబు సర్వక్రియాలోపంబైన జంద్రాదిగ్రహంబులును (బ్రహ్మ 
పాలికిం బోయి యిట్లనిరి. 204 


సరసిజగర్భ! భాస్మరబింబ మి ట్లుద 
యింపకుండిన లోకమెట్లునడచు 
నొకసాధ్వి పెనిమిటి నకలంకగతి వార 
వనితయింటికిం దోడుకొనుచుం బోవు 
చుండ మాండవ్యుం గొట్టారసి తాంకిన ముని 
శపియింప సతియును జలజమిత్రుం 
దుదయంబు గాకుండ నొనరించెం గావున 
నంధకారము నిండె నఖీలదిశలం 


జోరజన బాధ మిగుల విశుతము చెందె 

యజ్ఞములు సాగకుండె వజ్రాయుధాది 

శస్త్రచయములకుం బ్రయోగసరణు లుడిగెం 

గరుణతోడుత రక్షించి కావుమయ్య. 205 


ఉక్నటి జన్నము లుడిగినం 

జిక్కరె గీర్వాణు లశనచింతాపరులై 

యక్కట! కావందగవే 

దిక్కెవ్వరు నీవెకాక దేవస్తుత్యా! 206 


అనిన వారికిం గమలగర్భుం డిట్లనియె. 207 


పంచమాశ్వాసము 235 


2» 


చతురమగు లక్షవర్తి 
ప్రతమహిమను భాను పొడుపు(రహి) నిల్పెం బతి 

వ్రత తత్కృత నిశ్చయులను 

శతపత్రాక్షుండు ప్రోచు సముచితభంగిన్‌. 208 


కావున నమ్మదిరాక్షి నెన్నంబనిలే దందజ మచ్చోటికిం బోదమని హిరణ్య 
గర్భుండు దేవమునిగణంబులతో భూలోకంబునకుం బోయి పతివ్రత 
యున్న గృహంబునకు వచ్చిన నప్పుడప్పరమసాధ్ధి నిజనాథుని వేశ్యా 
గృహంబున నుంచి క్రమ్మతి వచ్చుటంజేసి విరించి ప్రముఖ దేవగణం 
బులం గని నమస్మరించి వినయంబున నిల్చిన బ్రహ్మసాంత్వన వచనం 
బుల నమ్మగువ కిట్లనియె. 209 


వనజాక్షి! మాండవ్యముని శాపమిచ్చిన 

కతన రవ్యుదయంబు గాకయుండం 
జేసితి వది విమర్శింపం బతివ్రత 

లకు నుచితంబగుం బ్రకటబుద్ధి 
నేమును దివిజులు నిటకు వచ్చితిమి క 

ళ్యాణంబునీకని యతివతోడ 
లక్షవర్తివత లక్షణంబునం బతి 

బాయునె యెటువంటి భామయిన 
దివ్యమగు మాఘఫలము మాండవ్యుచేత 
ధవున కీం దగు నతండు మృత్యువు జయించుం 
జువ్వె రోగంబులను బాసి శుద్ధమగు శ 
రీరము ధరించు నింక విచారమేల? 210 


మదీయ శాసనంబున నీ భర్తకు శాపమోచనంబగు మాండవ్వనికి 
బాధ లేకుండం జేసెదమని లక్షవర్తివ్రత ఫలంబులో లేశంబు మాండ 
వ్యున కిప్పించి యాయన మాఘస్నానఫలంబు పతివ్రతాధిపతికిప్పిం 


236 


మాఘమాహాత్యము 


౬ 


చిన దన్మహిమను వ్యాధినిర్ముక్తుండై కుంటు మాని పూర్ణాయురోపేతుండై 
స్వస్తీవ్యసనమనస్కుండయ్యె. పతివ్రతయు భానుబింబం బుదయింపం 
జేసిన లోకంబులు ప్రకాశంబునొందె నప్పుడు దేవతలచే నభీష్టవరంబు 
లిప్పించి విరించి నిజస్థానంబున కరిగిన. 211 


ఖచరబ్బందములు మాఘస్నానమహిమయు 
లక్షవర్తి వతలక్షణములు 
పరమపతివ్రతా భక్తియు తద్దుణా 
ధిక్యతలెన్నుచు దివికిజనిరి 
మాండవ్యమునియు సమంచిత సంతుష్ట 
హృదయంబుతోడ యథేచ్చం జనియె 
నాసాధ్వి భర్తతో నమితవర్షము లిష్ట 
భోగవిఖ్యాతి విస్ఫూర్తిం దనరె 
భర్త మును సతిం బజచిన పనులకాత్మం 
గుందుచుండియు సతితోదం గూడి మకర 
మాఘసుస్నానము లొనర్చి మహితశక్తి 
లక్షవర్తివతంబుచే దీక్షమైజయ. 212 


ఆ మహిమంబుచే దశసహస్రమహాయనముల్‌ సమస్తభో 

గామిత రాజ్యలక్ష్మి తగి యంచితవైభవలీలమీఅంగా 

భూమిం బ్రసిద్ధిగాంచి తగం బుత్రులు పౌత్రులు గల్లి శార్జ భృ 
ద్ధామమున న్వసించి రమితస్థితి నంతమునన్‌ శుభోన్నతిన్‌. 213 


కావున మాఘస్నానంబునకంటె నితర కర్మంబులు లేవని యెతింగించిన 
గాలవునకుం గుటీరవాసులిట్లనిరి. 214 


మునుపు వసిష్ణుని కొజకే 

మనుజాశనుం దొసంగె మరుమాంసము వాండదే 

యనువున మెలంగెను దత్మథ 

వినవేడుక యయ్యెం దెలుపవే మునినాథా! 215 


పంచమాశ్వాసము 


237 


అనుచు గుటీరవాసులు 

తను నడిగిన గాలవుండు తద్విధమెల్లన్‌ 
వినిపించెద నత్యుత్సవ 

మునను వినుండటంచు మౌని ముఖ్యుడు పల్తెన్‌. 


సహగస్రబాహుని కథ 


నొ 


కాలమృత్యుభయంబుచేం గలంగు నతి కృ 
తాగసుని దుష్టరాక్షసు వేగ నిటకు 
పట్టితెండన శమనుని భటులువచ్చి 

కదిసి ననుంజూచి భయముచేం జెదరి పబచి. 


లీలావిగ్రహమూర్తులౌ ప్రమథులోలింగొల్వ బ్రహ్మాది ది 
క్పాలశ్రేణిభజింప యోగినిచయోపాస్యుండు చిత్సూర్ణశో 
భాలంకారశివాయుతుండు శివుండానందంబుతోంబొల్పు నా 
కైలాసంబునకా నిశాటుండు భయోత్మంపంబుతో నేంగినన్‌. 


భక్తార్తిహరుండు శరణా 

సక్తమనస్ముండు యోగసాధ్యుండు నిరతా 
వ్యక్తప్రకాశకుం డను 

రక్తిన్‌ దానవునిం జేరరమ్మని కరుణన్‌. 


భీతిగదురంగ నీవి 

ట్లేతేరగం గారణంబదేమియనుడు సం 
జాతభయభక్తి (యుక్తి) న్‌ 
దైతేయవరుండు మదనదమనున కర్థిన్‌. 


216 


217 


218 


219 


220 


సాష్టాంగదండ(ప్రణామం బాచరించి ముకుళిత కరకమలుండై 


యిట్లనియె. 


221 


238 


మాఘమాహాత్యము 


౬ 


శివశంకర సర్వాత్మక 

భవ మృడ సర్వజ్ఞ భూతభావన గౌరీ 

ధవ బంధవిమోచన దుః 

ఖవిదారణ నన్నుం 'బ్రోవంగదవె మహేశా! 


హర మృత్యుసంహరుండవు 
సరసతను త్రియంబకమ్యజామహె యను సు 
స్థిరవేదమార్గ విధమునం 


బరికింపుము శమను భయము బాపుము దయతో. 


తల్లియ విషంబు పెట్టిన తండ్రి సుతని 
విక్రయించిన కినిసి పృథ్వీవిభుండు 

సిరులు సర్వంబు నపహరించినను నిందు 
కేల పరివేదనముం జెంద హృదయమునను. 


అనవుడు శంకరుందనియొం గృపాలోక 
నమున మున్‌ బ్రార్ధించినాండ వీవు 
కపటివై మోక్షము గావలె నని పల్కి 
తది సులభంబు చేనగునె తలంప 
సూచింప శీతోష్టసుఖదుఃఖమానావ 
మానముల్‌ దుల్యముగా నొనర్చి 
నిర్చందమగుమతి నిర్మమనిరహం క్రి 
యాభుక్తినిష్మాములై దృఢముగ 
వింధ్యనగమునం దపము గావించితేని 
హరిదయామతి మెచ్చి నీ యాత్మం గోరి 
నట్టి శుభములు దయసేయు నంత నీవు 
తత్రభావంబువలనం జిత్రంబుగాంగ. 


222 


2283 


224 


225 


పంచమాశ్వాసము 


239 


బలి యనాం దగు దానవప్రభుండు గలండు 
విష్ణుభక్తుండు కీర్తివర్ధిష్ణుం డతండు 
వాని పుత్రుండవగుచు నవార్యశౌర్య 
మహిమం బరగెద వీవు భూమండలమున. 


స్ట విజయస్స్ఫూర్తి సహ(స్రబాహుందనంగా విఖ్యాతిం జెన్నొంది భూ 
ప్రజలన్‌ బాలనసేయుచుండెదవు శుంభద్ర్వైభవోద్వ త్తి వా 
రిజనాభుండు యదూద్వహుండగును శ్రీకృష్ణాభిధానంబునన్‌ 
నిజయుద్ధంబగు నీకు శౌరికి భయోన్నిద్రప్రభావోద్ధతిన్‌. 


టంకారంబులు భేరీ 

భాంకారంబులును వీరభటరవ కరటీ 
ఘీంకారంబులు చెలంగన్‌ 

హంకారంబులను గడు మహాహవమొదవన్‌. 


గరుడోరగవిద్యాధర 

సురఖేచరు లద్భుతముగం జూచుచునుండన్‌ 
దురమొనరించెడు నత్తరి 
సరసిజనయనుండు శౌర్యసంరంభమునన్‌. 


ఊహాపోహ లెజుంగక 

సాహసమున నీవుపోరు సమయంబున నీ 
బాహుచ్చేదమొనర్చు మ 

హాహవమున నంత నే దయామతినగుచున్‌. 


పరమ సంప్రీతి వీడునా భక్తుండనుచు 
హరికి వినిపించి నీకునే నభయమిచ్చి 

పిదప రాజ్యంబునందు సంప్రీతి నుంచి 
క్రమమునను మోక్షమిత్తు విఖ్యాతిగాంగ. 


226 


227 


228 


229 


230 


2831 


240 మాఘమాహాత్యము 


వ. “నీవు మున్ను శైశవంబాదిగా నీ పర్యంతంబు పాపంబార్జించితి వదినీ 
దేహంబుతో నేకవింశతి నరకంబు లనుభవించిన యనంతరంబ బలి 
పుత్రుండ వయ్యెదు నీతోడ సఖ్యంబు సేసెద భవదీయ ద్వారంబున 
వసియింతు నంత కృష్ణప్రయుక్త సమరావసానంబున పుత్రపొత్ర సమన్వి 
తుండవై బహుభోగంబు లనుభవించి మదీయారాధన విశేషంబున 
మోక్షంబు నొందెదవని నిర్దేశించిన నప్పలుకులాకర్ణించి యమదూతలు 
మదంబు విడిచి నిజస్వామి కెజింగించి రంత రాక్షసుండును పరమేశ్వ 
రాజ్ఞచే వింధ్యాద్రియందు తపంబాచరించి విష్ణుని వలన లబ్ధమనో 
రథుండై యాయాకాలంబునం దత్తత్మర్మలనుభవించి దేహావసానంబున 
బలిపుత్రత్వంబుజెంది యనేకభోగంబు లనుభవించి క్రమక్రమంబున 
మోక్షంబు నొందెనని యెటింగించి వెండియు గాలవుం డిట్లనియె. 232 

కల్మాషపాదునకు మునికాంత శాపమిచ్చుట 

క. ధరణిని రాజర్షియనం 
బరగిన కల్మాషపాదపార్థివుండు మహ 
ద్దురుశాపంబున నక్తం 
చరుందడై కాననములందుం జరియింపంగన్‌. 233 


2» 


తరుణవయస్ములెంతయు మునిదంపతుల్‌ 

మమతరెట్టింప సమ్మదముతోడ 
నతులితశృ్ళంగారహావభావవిలాస 

గతులం బిత్రప్రసంగతతులం దనరి 
స్మరసంగరక్రీడ సల్పువారలం జూచి 

తలంకక భూపుం డాకలితచిత్తుం 
డగుచు మనుష్యమాంసాహారభక్షణ 

బుద్ధిచే నమ్మౌనిపుత్రుం బట్టె 
గీ. నంగములు సంచలింప మహార్తి కడలు 
కొనంగ విరహవ్యవస్థ యెక్ముడుగ మోహ 
మగ్గలంబుగ నధిక వ్యధాత్మ యగుచు 
నతనికామిని ధారుణీపతికి ననియె. 234 


పంచమాశ్వాసము 241 


మ. 


ఆ.వె. 


నరనాథోత్తమ! సూర్యవంశమున నెన్నంగల్లు నిక్షాకుభూ 
వరపాొత్రుండవు శౌర్యధైర్యబలశశ్వద్వైభవోత్కృష్ట సు 
స్థిరవిఖ్యాతుండ వార్యగణ్యమదయంతీ ప్రాణనాథుండ వీ 

వరయన్‌ రాక్షసకృత్యమర్హమె మహీశా! బుద్ధినూహింపుమా! 285 


స్థిరపుణ్యుండవు పార్థివోత్తములు సంసేవింప సత్కీర్తి న 
ధ్వరముల్‌ సేసినయట్టి మాన్యుండవు నిత్యప్రీతిగా ధారుణీ 
సురసంరక్షణ సేయుధన్యమతి వక్షుద్రప్రభుత్వంబుచే 

ధర పాలించిన రాజచంద్రుందవు తథ్యంబింతయున్‌ భూవరా! 


హీనవృత్తితోడ నిప్పుడు మత్రాణ 

విభు ననంతవేదవేత్త ననఘు 

బాలు విప్రతనయుం బట్టి చంపంగ నేల 

వలవ దుడుగు మయ్య చలము గొనక. 237 


అని ప్రార్ధింప నిశాటుండు 

తన మది నాక్కింత శంకదలంపక మునినం 

దనుం ద్రుంచిమ్రంగ నాతని 

వనిత యడలు గదురం జింతవంతయు నుడుగన్‌. 238 


బహువిధంబులం బబ్రలాపంబు చేసి కోపదందహ్యమానమానసయై 
యతని నిరీక్షించి ఓరి! దుష్టాత్మా! నేందాదిగాం గాంతాసంగమం బెప్పుడు 
నీకు ప్రాప్తంబగు నప్పుడ పంచత్వంబుం బొందుమని శాపంబిచ్చి తత్స 
మీపకాష్టంబులం జితిపేర్చి యందనల సంధానంబు చేసి నిజనాథు 
శల్యచర్మంబు లందారోపించి తదీయధ్యానారూఢమానసయె యతని 
తోడంగూడ నూర్ధ్వలోకప్రాప్తింజెందె నంతం గల్మాషపాదుం డసురవృత్తిచే 
పతివ్రతోక్తశాపసంప్రాపండై చరియించుచుండునంత 239 


242 


మాఘమాహాత్యము 


2» 


ధాత్రీరమణుని విశ్వా 

మిత్రుడు బోధింప మదము మిగిలి వసిష్ట 

చ్చాత్రాంతరమున శక్తిక 

కత్రధ్వంసనము సేయులా గూహింపన్‌. 240 


సంతతంబచటికిం జనుదెంచి మాధవ 
స్తవరాజపఠనచే దగ్గుం డగుచు 
దిరిగి వనము చేరు తీరును గనుంగొని 
శక్తి భార్య వసిష్టస్టంయమీంద్రు 
నొక్కనాండిట్లను నుడుగక నిరతంబు 
కల్మాషపాదుం డిక్కడికి వచ్చి 
హరిమంత్ర వహ్షిచే నతండు కార్యముం బొంది 
మగుడి పోయెడును సన్మానివర్య 
సూనుం డెట్లట్ల తలంప శిష్యుండు నీకు 
నాతని నిమిత్తముగం గను నాత్మజులను 
విధి వధింపంగం జేసె వివేకబుద్ధి 
దలంచి కరుణింపగదవయ్య ధరణిపతిని. 241 


అని కోడలు వినిపించిన 

మునివర్యుండపుడు శాపమోక్షము సేయన్‌ 

తనమది దలంచి పాత్రం 

బున నించిన జలముచేత భూమీనాథున్‌. 242 


స్నానమొనరించి మాఘమాసప్రయుక్త 

మజ్జనఫలంబు రాజసమర్పణంబు 

సేయం బరిపూర్ణుండయ్యె నా క్రితివిభుండు 

నంత మునివర్యు ననుమతి నాక్షణమున. 248 


పంచమాశ్వాసము 


243 


ర్‌ూ 


కరితురగరథికసుభటో 
త్మరసంకుల మతులవిభవధామం బతిసుం 
దరనారీసంభ్రమమగు 
పురము (ప్రవేశించి రాజపుంగవుం డెలమిన్‌. 


వారనృపభృత్యనామంతబాంధవులును 
దత్తదుచితార్భవిధుల ముదంబొనర్చ 
పూజ్యవైభవసర్వసామ్రాజ్యమహిమ 
నతిశయించెను ధరణి రాజర్ని యపుడు. 


ఒకనాందడు మన్మథోద్దీ 

పకమగు హృదయమున నాత్మభార్యను సురతో 
త్సుకతం బిలిపించి తగనా 

శుకవాణింగూడి రతులం జొక్కిన పిదపన్‌. 


మునికాంతా శాపవశం 
బున రాజవరుండు మృతము బొందినం దద్వ 
ర్తన మెలింగి వసిష్టుండు చ 


య్యన నచ్చటు కరుంగు దెంచి హర్షంబెసంగన్‌. 


పార్థివవరుండు కల్మాషపాదు(డమృత 
పదవి జెందంగ సత్కృపాపరత నొసంగి 
యార్యసమ్మతి మదయంతియం దపత్య 
మెలమింగావించి యిక్ష్వాకు కులము నిలిపె. 


244 


245 


246 


247 


248 


అని కుటీరవాసులకు గాలవుం డెతింగించి వెండియు నిట్లనియె. 


మహనీయమైన యిమ్మాఘమాహాత్య మి 
ట్లరసి వర్ణింప మా కలవియగునె 

కడకతో సూచనగా నెటింగించితి 
మాఘావగాహన మాధవార్చ 


244 మాఘమాహాత్యము 


నములు భక్తికి హేతుకములు గావున మీదు 
మతి నొనర్పంగ రమావిభుండు 
ప్రత్యక్షమై యిష్ట ఫలములు మీకిచ్చు 
నొగి నని గాలవుం డూరకుండె 
గీ. నంత వారలు భూషాంబరాదివస్తు 
తతులం బూజించి చాలసన్నుతులు 
యతనిచేత ననుజ్ఞాతులై నిజాశ్ర 
మములకు ంగుటీరజనులు సమ్మతిగం జనిరి. 250 


సేసి 


ఈ పద్యము ఈ కృతికి ముగింపు పద్యమె. తాళపత్ర ప్రతిలో దీని తరువాత 
'నిమియనురాజు...” ఇత్యాదిగా సాగే ఒక కంద పద్యమున్నది. ఆ తరువాత 'సర్వజిత్తు 
సం॥ చైత్ర శుద్ధ శుక్రవారంవర్ము కొడుకుళ్ళ వెంకటసోమయాజులు వ్రాసుకొనెను” 
అని ఉన్నది. 


కృతికి ముగింపు వాక్యాలు గాని, కృతిపతి సంబోధనాత్మకమైన ఆశ్వాసాంత పద్యాలు 
గాని, కవి వ్రాసుకొనే ఆశ్వాసాంత గద్య కాని కన్పించవు. వ్రాయసకాడు వాటిని 


వ్రాయక విడిచిపెట్టినాడు. ఈ కృతికి మరొక తాళపత్ర ప్రతి గాని, వ్రాతప్రతి గాని 
లభించనందున ఈవిధంగానే ఈ గ్రంథాన్ని ముగించటమైనది. 


ర 


కొన్ని పదములు - అరములు 


అంతము = సమీపము 
అంబుజాతపరిపంధి = చంద్రుడు 
అంభోవృత్తము = నీటిసుడి 
అంహము = పాపము 
అఘౌఘము = పాపసమూహము 
అజ(స్రము = ఎల్లప్పుడు 
అజినము = చర్మము 

అడరు = విజృంభించు 
అతసీపుష్పము = అవిసెపూవు 
అనోహకము = చెట్టు 
అపనయించు = తొలగించు 
అపనుదము = తొలగించుట 
అపూపము = పిండివంట 

అమా = అమావాస్య 
అమర్షణము = కోపము 
అరాతులు = శత్రువులు 
అర్మము = తెల్లజిల్లేడు 

అర్జున = తెల్లమద్ది 

అఅసేయక = అనుమానము లేక 
అలకలు = ముంగురులు 
అలవరించు = వహించు 
అవఘళించు = అధిగమించు 
అస్తోకము = అధికము 

ఆంగు = కాపాడు 

ఆధకములు = (కొలత) తూములు 
ఆదట = (పేమము 

ఆభీలము = భయంకరము 
ఆమలకి = ఉసిరిక 

ఆమోదము = వాసన 
ఆరగ్వధము = రేలచెట్టు 
ఆహ్వము, ఆహ్వయము = పేరు 
ఇను = విను 


ఇనుమారు = రెండుసార్లు 
ఈహితములు = కోరబడినవి 
ఉంకువ = కట్నము, కానుక 
ఉక్కగొను = ఉష్టముచెందు 

ఉక్కటి = స్థెర్యము నశించి 
ఉక్కుగొంచు = పట్టుదలతో తీసుకొనుచు 
ఉ(గశవసుడు = సూతుడు 
ఉత్మర్షము = మేలు 

ఉత్తరుడు = ఉత్తముడు 

ఉన్నిద్రుడు = మేల్మొన్నవాడు 
ఉపజీవి = ఒకరిననుసరించి జీవించువాడు 
ఉపలము = రాయి 

ఉరలు = దొర్లు, రాలు 
ఉర్వారుకము = దోసచెట్టు 
ఉల్చ్బణము = అతిశయము 
ఊర్ణనాభి సాలెపురుగు 

బుక్షము = నక్షత్రము 

ఎరుసు = ఈర్య్య 

ఎఅంగి = నమస్కరించి 

ఎల్లి = మరునాడు 

ఏకకుడు = అసహాయుడు, ఒంటరి 
ఏచు = అతిశయించు 

ఏర్పరించి = తెలిపి 

ఏలా = ఏలకులు 

ఏవము = రోత 

ఒడబడు = (ఈయ) నంగీకరించు 
ఒడికము = తగినవిధము 


ఒదవు = కలుగు 
ఒలయు = వ్యాపించు 
ఓరవోవు = ఒరిగిపోవు 


ఓర్చు = ఓడించు, అణగజేయు 
జెదల = నడినెత్తి 


కందువ = సామర్ధ్యము 

కంబు = నీరు 

కంసకము = కంచుగంట 
కటాహము = (కాచే) కాగు, బిందె 
కటుత్వము = కటుకరోహిణి 
కట్పులము = టేకుచెట్టు 

కడతురు = దాటుదురు 

కదుపు = గుంపు 

కనకనేత్రుడు = హిరణ్యకశిపుడు 
కనలూని = కోపగించి 

కపిత్హము = వెలగ 

కమఠము = తాబేలు 

కరటి = ఏనుగు 

కరవీరము = గన్నేరు 

కర్మటము = ఎండ్రకాయ 
కర్ణమము = బురద 
కర్చురాచలము = మేరుపర్వతము 
కలాపము = భూషణము 

కల్యము = ప్రాతఃకాలము 
కాంచికాదామము = మొలనూలిహారము 
కాంతారము = అడవి, ఒక చెరకు 
కారవేల్లము = కాకర 

కాలరులు = దూతలు 

కాలాగురు = నల్ల అగురువు 
కింగిరి = అల్పము 

కిటి = పంది 

కీలి = అగ్ని 

కుందము = మొల్ల 

కుటజము = కొడిసెచెట్టు 
కుడుంగము = పొదరిల్లు, బోడతరపుచెట్టు 
కురువిందము = తుంగ 
కులకము = నల్లతుమ్మచెట్టు 
కులీనుడు = మంచికులస్టుడు 
కూటబుద్ది = కపటబుద్ది 


కూయిడు = మొఅపెట్టు 
కూష్మాండము = గుమ్మడి 
కెరలు = విజృంభించు 
కేతకి = మొగలి 

కేరు = తిరస్మరించు 
కైరవము = తెల్లకలువ 


కొ = కొని 

కొంచక = సంకోచించక 

కొజలి = ఉండి 

ఖనది = ఆకాశగంగ 
ఖరకరోదయము = సూర్యోదయము 
గణిక = వేశ్య 


గములు = గుంపులు 

గాంగేయము = బంగారము 

గారడ = మాయ 

గిరికొను = చుట్టుకొను 

గుల్మము = బోదెలేని చెట్టు 

(గసించు = మింగు 

గ్రాహ = వెలగచెట్టు 
ఘనవాహపఘనవాహము=ఇంద్రుని గుజ్బం 
ఘనాఘనము = మేఘము 


ఘూకము = గుడ్లగూబ 
ఘోటము = గుజ్జిము 
చంద్రము = కర్పూరము 


చక్రపుష్మరవితానము = చక్రవాక, 
బెగ్గురుపక్షుల గుంపు 

చక్రేశ్వరుడు = శేషుడు 

చయము = సమూహము 

చలదళము = రావి 

చాంపేయము = సంపెంగ 

చాలించు = శక్తులుగాజేయు 

చించాఫలము = చింతపండు 

చీరు = పిలుచు 

చీటు = చీల్చు 


చూజ = అధికము 

చెలంగు = వికసించు 

చేపడు = చిక్కు 

చేలము = వస్త్రము 

జంబీరము = నిమ్మ 

జటి = జువ్విచెట్టు 

జలజ(గహము = చంద్రుడు 

జలూకము = జలగ 

జాలకము = సమూహము, పసరుమొగ్గ 
జోక = ఉత్సాహము, గుంపు, బాగు, జత 
డింగు = అణగు 

డిండీరము = నురుగు 

తండులము = బియ్యము, వాయువిడంగం 
తపనీయము = బంగారము 
తమాలపత్రము = బొట్టు, మకరికాపత్రము 
తమిస్రము = చీకటి 


తలంకు = భయపడు 
తలకొను = యత్నించు 
తలంగు = తొలగు 


తాటంకము = చెవికమ్మె 
తుంటవిల్లు = చెజకువిల్లు 


తూలు = నశించు 
తొడరు = ప్రయత్నించు 
తొజగు = విడుచు 


తౌర్యత్రికము = నృత్తగీతవాద్యాలు 
త్రస్తరించు = పరిహాసమాడు 
దంభము = కపటము,తప్పు 
దంభోళి = వజ్రాయుధము 
దబ్బరలు = మోసగాళ్ళు 

దరము = శంఖము 

దరికొను =మండు 

దాపు = సమీపము 

దామకము = హారము 

దార = భార్య 


దారితకల్మషము = పోగొట్టబడిన పాపము 
దురితము = పాపము 

దుర్మనువులు = చెడ్డ మంత్రములు 
దేవఖాతము = దేవతలచే త్రవ్వబడినది 
దేవళ్ళ = దేవాలయముల 

దైవస్వము = దేవధనము 

ద్యుమణి = సూర్యుడు 

ధాత్రీఫలము = ఉసిరికాయ 
ధాత్రీధరచరము = కోతి 
ధారాధరము = మేఘము 
ధ్వాంతము = చీకటి 

నక్రయుక్తుడు = మకరరాశి స్థితుడు 
నట = దుండిగపు చెట్టు 

నటి = ఒక సుగంధవృక్షము 
ననవిల్లు = పుష్పధనుస్సు 

ననుపు = ప్రేమ, అతిశయము 
ననుబోటికి = నావంటివానికి 
నలుపు = సుందరము 

నలువుగ = చక్కగ 

నారదము = మేఘము 

నించు = నిండునట్లు చేయు 
నిగుడుకొను = అధికమగు 
నిచయము = సమూహము 
నిర్భిన్నము = చక్కగా భేదింపబడినది 


రసి 
sa 
న్లో 
రో 


రము = చందనపుచెట్టు 


AK RK 
A eet 
I 
ల 
ణో 


తంగుడు = సూర్యుడు 


పరగు = ఉండు 
పరిధానము = ధోవతి 
పజచు = పడజేయు 
పవనభుగినుడు = శేషుడు 
పసదనము = పారితోషికము 


పాటలము = కలిగొట్టుచెట్టు 

పాటలి = మొక్కప్రచెట్టు 

పాటించు = ఆదరించు 

పాని = తాగుబోతు 

పారదము = పాదరసము 

పీయము = పీనుగు 

పుష్మలము = శ్రేష్టము 

పొరయు = కలుగు, పొందు 

పొలయు = వ్యాపించు, సంచరించు 

పొలియు = నశించు 

పొసగు = అనుకూలించు 

పోతరము = మదము 

పోత్రి = పంది 

ప్రమీతులు = చంపబడినవారు 

బంభరము = తుమ్మెద 

బదరి = రేగుచెట్టు 

బల = ముత్తవ పులగము 

బలారికుజము = కల్పవృక్షము 

బానసుడు = వంటవాడు 

బిల్వము = మారేడు 

బెగ్గడిలు = భయపడు 

భయవలితులు = భయంతో చుట్టబడినవారు 

భర్మధరము = మేరుపర్వతము 

భర్మమేఖల = బంగారు వడ్డాణము 

భాగినేయుడు = మేనల్లుడు 

భారకుడు = బరువు మోసేవాడు 

భాల్లక్షాకారుడు = ప్రకాశించే లక్షణాలు గల 
రూపం గలవాడు 


భృశము = అధికము 

మందరము = బహుళము, ఒక పర్వతము 

మందారము = కల్పవృక్షము 

మకరీపత్రము = స్ర్తీల చెక్కిళ్ళపై మొసలి 
ఆకారంలో వ్రాసే డిజైన్‌ 

మఖము = యజ్ఞము 

మదనము = ఉమ్మెత్త 

మరీచము = మిరియము 

మరుత్మరి = ఐరావతము 

మరుద్వరశిల = ఇంద్రనీలపురాయి 

మలంచు = మరలజేయు 

మల్లాడు = పెనుగులాడు 

మాకందము = మామిడి 

మాతులుంగము = మాదీఫలము 

మాతృస్వసేయుడు = పినతల్లి లేదా 

'పెదతల్లి కుమారుడు 

మాధవుడు = వసంతుడు, విష్ణువు 

మిత్తి = మృత్యువు 

మిహిరుడు = సూర్యుడు 

మురఘస్మరుడు = విష్ణువు 

మెలపు = జాగరూకత 

యమి = ముని 

యాజకుడు = యజ్ఞకర్త 

రథ్య = రాజమార్లము 

రాజవిడ్వరము = రాజకలహము 

రాజు = (ప్రభువు, యక్షుడు 

రామఠము = ఇంగువ 

రుంద్రము = విరివియెనది 

రుక్‌ = కాంతి 

రుచితము = ఒప్పిదము 

రేవా = నర్మదానది 

టేపు = ప్రాతఃకాలము 

లక్మాకు = లక్క పూసిన తాటాకు చెవికమ్మె 

లతిక = తీగ 


లవిత్రము = కొడవలి 

లశునము = వెల్లుల్లి 

లావు = ఆధిక్యము 

లికుచము = గజనిమ్మ 

లులాయము = దున్న 

లూనము = కోయబడినది 

లేములు = దరిద్రములు 

వంజులము = అశోకము, ప్రబ్బలి 

వడుగు = బ్రహ్మచారి 

వడుగుపడు = కృశించు 

వనరను = శోకించగా 

వనీపుడు = యాచకుడు 

వలాహకము = మేఘము 

వాతాయనము = కిటికి 

వామదేవుడు = శివుడు 

వాస్తవ్యుడు = గృహస్థుడు 

విటంకము = పక్షిగూడు 

వినాథుడు = గరుత్మంతుడు 

విరసము = విరుద్ధరసాలుగలది 

విరియు = తొలగు 

విరోచిక = ప్రకాశము 

విశంకటము = విరివి గలది 

విశ్రావణులు = త్యాగులు 

విసరము = సమూహము 

వీంక = ఉత్సాహము, పరాక్రమము, 
విజృంభణము 

వృకము = తోడేలు 

వృజినము = పాపము 

వృద్ధి = వడ్డి 

వెరవొందగ = జీవనోపాయముగా 

వే = వేగముగా 

వేగించు = జాగారము చేయు 

వైజననము = ప్రొద్దులనెల 

వ్యతీపాతయోగము = అత్యుత్సాతము 


వ్యాకీర్ణము = చెదరినది 

వ్రాతము = సమూహము 

శంబరధరము = మేఘము 

శంబరరిపుడు = మన్మథుడు 

శరము = జిల్లు 

శలాటువు = పచ్చికాయ 

శాఖాలంకారుడు = వేదాలంకారుడు 

శాటి = దుప్పటి 

శిఖందము = పిల్లజుట్టు 

శిఖరిణి = అరటిపండు, పెరుగు, 
పంచదారలతో చేసిన భక్ష్యము 

శిగ్రువు = మునగచెట్టు 

శూర్చము = చేట 

శోషితము = ఎండబెట్టబడినది 

శ్వపచుడు = చండాలుడు 

సంతమసము = చీకటి 

సంధిల్లు = చేరు 

సరళము = తెల్లతెగడ 


సహస్రకోటిభృత్‌ = చక్రాయుధము 
సాదము = అన్నము 
సాధ్వసము = భయము 
సారసము = బెగ్గురుపక్షి 
సాలము = ప్రాకారము 
సురుగు = పరుగు 

సూరుడు = సూర్యుడు 
సైరికులు = రైతులు 
స్తేయులు = దొంగలు 

స్వమ్‌ = ధనము 

హరి = సింహము, విష్ణువు 
హరిదశ్వుడు = సూర్యుడు 
హాయనము = సంవత్సరము 
హృషీకము = ఇంద్రియము 


ఈ రచయిత ఇతర గ్రంథములపై ప్రముఖుల, పత్రికల అభిప్రాయములు 


కవిత వ్రాసిన కమ్మవారు 


ఆ ఇది ఉదాత్తమైన సాహితీ వ్యాససంపుటి. 
-నాపొత్యబ్రహ్హా డా. వివియల్‌ నరసింహారావు గారు, 7-3-2018 
* నావంటివాళ్లకు అజ్ఞాతములైన విషయాలతో, చక్కని పద్యాల సంకలనంతో ఈ 


గ్రంథాన్ని రచించి వెలువరించినందుకు మిమ్ము అభినందిస్తున్నాను. 
-మహామహోపాధ్యాయ డా. వుల్లెల శ్రీరామచంద్రుడు గారు, 25-8-2013 


౨ పుస్తకంలో మీ శ్రమ ప్రతి పుటలో కనబడుచున్నది. నిష్పాక్షికమైన అభిప్రాయాలు 
కవి జీవితచరిత్రకు పునాదులు. -డా. ఇవ్పగుంట సాయిబాబా గారు, 29-1-2013 


జానకీరాఘవము 


9 ఈ పరిష్కృత [గ్రంథ సంపాదకుడు శ్రీ సూర్యదేవర రవికుమార్‌ ఈ ముద్రిత 
ప్రబంధానికి 26 పుటల అమూల్య పీఠిక ప్రసాదించారు. ప్రస్తుత ప్రబంధ రచనాకాలపు 
చారిత్రక విశేషాలు పఠితృలోకానికి పరమానందం కలిగిస్తూ, కనువిప్పు కలిగించేటట్లు 
వివరించారు. ఈ ప్రబంధం కవిపండిత సహృదయ లోకాన్ని రసపారవశ్యంలో 
ముంచియెత్తుతుంది. -సాపొత్వబ్రవ్హా డా. వివి యల్‌ నరసింహారావు గారు, 20-7-2010 


* “మీరు ప్రారంభంలో వ్రాసిన పీఠిక మీకు ఉన్న సాహితీ మాధురీ నిరంతరాస్వాదాసక్తినే 
కాక ఇతిహాసిక వివిధ విషయ నిశ్చిత పరిజ్ఞానమును కూడ స్పష్టీకరించుచున్నది. 
దీనిలో అస్మాద్భశులకు తెలియని ఎన్నియో విషయాలను పొందుపరచియున్నారు.” 

-మహామహోపాధ్యాయ డా. వుల్లెల శ్రీరామచంద్రుడు గారు, 29-4-2010 


* కావ్య ప్రియులందరినీ ఈ కృతి ఎంతగానో అలరిస్తుందని గట్టిగా చెప్పవచ్చు. 
-సాపొతీ కౌముది, జులై 2010 


* అముద్రిత కావ్యాలు ఈలాగున వెలుగులోకి వచ్చి తెలుగు సాహిత్యం పరిపుష్టం 
కావడానికి మీ పరిశోధన, పరిశ్రమ దోహదపడుతుంది. మీరు మరిన్ని కావ్యాలను 
వెలికితేవాలని ఆకాంక్షిస్తూ మనసారా అభినందిస్తున్నాను. 

-ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ గారు, 24-4-2010 


౨ కమ్మవారికి అంకితం ఇవ్వబడిన ఈ ప్రాచీన కృతిని గురించి ఎంతో పరిశోధన 
చేసి అనేక చారిత్రాత్మక సాహిత్య విశేషాలను సాధికారికంగా విశ్లేషించినది మీ 
సంపాదకీయ వ్యాఖ్య. -శ్రీమతి చింతమనేని వేదవతి గారు, 9-5-2010 


Vi 


విఘ్నేశ్వర చరిత్రము 


* గ్రంథం సంగతి ఎలా ఉన్నా దీనికి పరిష్కర్త కూర్చిన విపులమైన పీఠిక ఎంతో 
విలువైనది. రవికుమార్‌ గారు ఎంతో పరిశ్రమచేసి, పెక్కు విషయాలను సేకరించి 
వినాయకుని గురించి వున్న గ్రంథాలను గురించీ, వినాయక క్షేత్రాలను గురించీ, 
కవిని గురించీ, అతని ఇతర కృతులను గురించీ, కవి వాడిన కొన్ని స్వతంత్ర 
ప్రయోగాలను గురించీ వివరించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా కాణిపాకంలోని శ్రీ 
వరసిద్ధి వినాయక దేవాలయమును గూర్చీ, మణికంఠేశ్వర వరదరాజాలయాలను 
గురించి ఎన్నో విషయాలను అందజేశారు. -భారతి, మార్చి-[973 


ఆ పరిష్మర్త శ్రీ రవికుమార్‌ మద్రాసు, తిరుపతులలోని లైబ్రరీలలోని అముద్రిత ప్రతులను 

సంప్రతించి, సంస్కరించి దీన్ని ఆంధ్రులకు అందచేశారు. అంతేకాకుండా తమ 

పీఠికలో... అనేక విషయాలను తెలిపారు. వీరి పరిశోధన ప్రశంసింపదగినది. 
-ఆం(ధవ్రభ నబిత్రవార వత్రిక 22-2-1979 


ఆ శ్రీ సూర్యదేవర రవికుమార్‌ గారి విమర్శక దృష్టి, చారిత్రక దృష్టి ఈ పీఠికలో 
ద్యోతకమవుతూ ఉంటాయి. -కృృష్ణాపత్రిక, 28-4-1973 


* మీరీ గ్రంథమునకు వ్రాసిన 783 పుటల పీఠిక అమోఘముగా నున్నది....మీ 
సాహిత్య కృషి ఇంకను ఇతోధికముగా వర్ధిల్లు గాక అని ఆశీర్వదించుచున్నాను. 
-శ్రీ నిడదవోలు వేంకటరావు గారు, 16-10-1972 


౨ మీ కృషి, ఆసక్తి, దక్షతా మీ పీఠికలో ప్రతిఫలిస్తున్నాయి. ఇటువంటి విపుల పీఠికలే 
ఉత్తరోత్తరా విజ్ఞానసర్వస్వాలకు మళ్ళీ ఆకరాలు కావాలి. 
శ్రీ ఆరుద్ర గారు, 20-9-1972 


9 నిజము చెప్పవలెనన్నచో ఈ చరిత్ర గూర్చి యింత విపులముగా ఈ రోజులలో 
ఎవ్వరు వ్రాయరు. వ్రాయలేరు కూడ. -శ్రీ కొత్త నత్సనారాయణగారు, 26-10-1972 


శ్రీ కాణిపాక వినాయక శతకము 


౭ సరసమైన భావసంపదతో సరళమైన భాషలో రసజ్ఞ జనరంజకంగా మంచి శతకం 
వ్రాసి కృతార్థులయినారు మీరు. -శ్రీ చిటిప్రోలు కృష్ణమూర్తిగారు 


Vii 


వ్యాససుధ 
* మీ పరిశోధనలు దీక్షతో చేస్తున్నవని ఆ వ్యాసాలు చాటుతున్నాయి. దీక్ష రాటుతేలి 
పరిపక్వమైనపుడే దక్షత వస్తుంది. మీరు ఆ దిశలో ప్రయాణిస్తున్నట్లు కన్పడుతోంది. 
-శ్రీ ఆరుద్ర గారు, 29-4-1989 


ఆ తీసుకొన్న విషయం ప్రాచీన సాహిత్యమైనా, పశువైద్యానికి సంబంధించిందైనా 
పొరలు విదిల్చి పరిశీలించటం మీ పరిశోధక ప్రవృత్తికి నిదర్శనం. 
-దా/ నీ. నారాయణరెడ్డి గారు, 19-6-1989 


9 మీ వ్యాససుధ చదివాను. అన్నీ గొప్ప పరిశ్రమ ఫలితంగా రూపొందిన రచనలు. 
మంచి శైలి. విభిన్న విషయాలను గురించి ప్రామాణికంగా వ్రాశారు. 
-ఆచార్య రామచం(చౌదరి గారు, 7-7-1990 


ఆ శ్రీ సూర్యదేవర రవికుమార్‌ గారి వృత్తి వేరైనా సాహిత్యంలో లోతుగా ప్రవేశం 
గలవారు. అధ్యయనం, పరిశీలన, సత్యాన్వేషణ - రవికుమార్‌గారి ప్రత్యేకతలు. 
-ఆం(ధ్రవ్రభ సబిత వారవత్రిక, 28-9-1989 


ఆ రచయితలోని ప్రతిభా వైవిధ్యానికి రచనా వైచిత్రానికి ఈ వ్యాససుధ నిజంగా ఒక 
ఉత్తమ, ఉన్నత సాహితీసుధ. -శ్రీ నంజీవదేవ్‌ గారు, తుమ్మపూడి 


ఆ పూర్వ పరిశోధకుల కృషిని తైపారు వేయటంలోను, అందలి నిజానిజాలను బేరీజు 
వేసి నిష్మర్షించటంలోనూ, సొంత అభిప్రాయాలను వ్యక్తీకరించటంలోనూ రచయితకు 
గల సంయమనమూ సత్య ప్రీతీ, సరసవచోవిలాసమూ ఈ సంపుటిలో అడుగడుగునా 
సాక్షాత్మరిస్తాయి. -ఆచార్య తూమాటి దొణవ్పు గారు, హైదరాబాద్‌ 


ఆరు నెలల తెలుగు కవితలు - ఒక పరిశీలన 


౭ వృత్తిరీత్యా వెటర్నరీ వైద్యుడైన రచయిత ఈ సమీక్షలో చక్కగా తెలుగు కవితలను 
డిసెక్ట్‌ చేయటం విశేషం. -వనిత, అక్టోబరు, 1998 


* ఇలాంటి పరిశోధన ఈమధ్య రాలేదు తెలుగులో. 
-శ్రీ పావినేని శివశంకర్‌ గారు, గుంటూరు 


* ఈ ఆరు నెలలు ఎప్పటివైనా చదువరికి విషయమూ వివరణ కొత్తగాబట్టి - కొత్త 
రుచిగానే ఉంటాయి. -శ్రీ నాగభైరవ కోటేశ్వరరావు గారు, హైదరాబాద్‌ 


viii 


ఆ పరిశీలనలో భావస్పష్టత, విశ్లేషణలో సాత్విక ధోరణి నన్ను బాగా ఆకట్టుకొన్నాయి. 
ఇది పరిశోధకులకు ఒక రిఫరెన్సులా ఉపయోగపడ్తుందని నా విశ్వాసం. 
-శ్రీ రాధేయ గారు, తాడిపత్రి 


౨ వృత్తితో ప్రమేయం లేకుండా నిరంతరం సాహితీ వ్యాసంగం కొనసాగిస్తున్న మీ 
రసహృదయం ఆదర్శప్రాయమైనదని మా భావన. 
-శ్రీ ఆచార్య భావన్‌ గారు, విజయనగరం 


* మీరింత సునిశిత పరిశోధన చేయగలగటం నాకు పరమానందమైనది. 
-శ్రీ ఊట్ల కొండయ్య గారు, హైదరాబాద్‌ 


* మీ పుస్తకం గురించి అందరి అభిప్రాయాలు చదివాను, ఆనందం పట్టలేకపోయాను. 
-దా, వి.భిజి.తిలక్‌ గారు, విజయవాడ 


* కవిగా, పరిశోధకునిగా, విమర్శకునిగా మీలో కనిపించే త్రిముఖీన ప్రజ్ఞ ఆశ్చర్యకర 
మైనది. అందులోనూ, వేరు వృత్తిలో నిమగ్నులై ఉంటూ, ఇంతటి సాహిత్య వ్యాసంగాన్ని 
సాగించటం మరింత ఆశ్చర్యకరం. మీరు చేసిన “ఆరు నెలల తెలుగు కవితలపై 
పరిశీలన”కు కొండంత ఓపిక కావాలి. ఏమైనా, మీరెన్నుకున్న మార్గం చాలా గొప్పది. 
ఆ మార్గాన పయనించటానికి కావలసిన శక్తీ, సామగ్రీ మీయొద్ద దండిగా ఉన్నది. 
ముందుకు సాగండి. మీకు జయమగు గాక. -శ్రీ కొంగర జగ్గయ్య గారు, 10-1-2003 


స్నేహగీతం 
* మీ “స్నేహగీతం” నాకొక కమ్మని అనుభూతిని కలిగించింది. *... శ్రావ్యమైన శబ్దం 
ద్వారా, రమ్యమైన అర్థాన్ని , హృద్యమైన అనుభూతిగా పరిణమింపజేసేది కవిత్వం” 
అన్న నిర్వచనానికి సజీవ నిదర్శనం మీ కవితా సంకలనం. 
-శ్రీ కొంగర జగ్గయ్య గారు, 10-1-2003 


కవిత వ్రాసిన కమ్మవారు 


* తెలుగు సాహితీ మకుటంలో మణుల వలె విరాజిల్లిన ప్రముఖుల గురించి మీరు 
విరచించిన విధానం ప్రశంసాపాత్రం. మీ రచనా వైదుష్యానికి నా ప్రగాఢాభినందనలు. 
-దా/ నీ. నారాయణరెడ్డి గారు, 20-7-2016 


* ఏ సిద్ధాంత గ్రంథం కోసమో పరిశోధకులు చేయవలసిన పనిని మీరు ఇష్టంగా 
తలకెత్తుకొన్నారు. ఎంతోమంది అజ్ఞాతంగా నిలిచిపోయిన కవులను, కవయిత్రులను 
పరిచయం చేశారు. జగ్గయ్య గారిని సినీనటులుగానే ఎక్కువమంది గుర్తుపెట్టుకొంటారు. 
కవిగా, గొప్ప సాహిత్యపరునిగా ఆయన ప్రతిభామూర్తిని మీరు ఆవిష్మరించినందుకు 
ఎంతో సంతోషం కలిగింది. -శ్రీమతి చింతమనేని వేదవతి గారు, 6-9-2016 


ప్రాచీన భారతీయ పశు విజ్ఞానము 


* నాకు తెలిసినంతలో ప్రాచీన భారతీయ పశు విజ్ఞానాన్ని గురించి మరెవరూ ఈవిధ 
మైన రచన చేయలేరు. ఒకప్పుడు రచించిన వ్యాసాల సంకలనమే కావచ్చును గాని, 
మీరు చేసిన వ్యాసాల కూర్చు ఒక అద్భుత సమాచార పరంపర. మన పూర్వీకులకు 
పశువులను గురించి ఇంత జ్ఞానం ఉన్నదా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఆనందంగానూ 
ఉంది. మీ శైలిని గమనించినప్పుడు ఆధునిక విజ్ఞానశాస్తాలను మన తెలుగులో 
బోధించటానికీ, గ్రంథాలుగా వెలువరించటానికీ మన భాష యోగ్యమైనదనే విశ్వాసం 
కలుగుతుంది. -డా/ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, 9-7-2016 


9 మీరు నిరంతర సాహిత్య రచన గావిస్తూ అమూల్యమైన రచనలను అందిస్తున్నారు. 
-డా॥ టి. శ్రీరంగస్వామి గారు, 15-7-2016 


9 ఇందులో అనేక సాహిత్యాంశాలు చోటుచేసుకోవటం నాకు ఆశ్చర్యానందాలను 
కలిగించింది. మీరు శాస్త్రీయ విజ్ఞానానికి సాహిత్య పరిమళం జోడించారు. 
-శ్రీమతి చింతమనేని వేదవతి గారు, 6-9-2016 


మీ గ్రంథం నన్ను అమితంగా ఆకర్షించింది. మీ పరిశోధన, విషయ పరిజ్ఞానం, 
కృషి ప్రశంసనీయం. 
-డా/ మక్కెన శ్రీను గారు, వశువైద్య కళాశాల, గన్నవరం, 13-7-2016 


